నిషయ సూణిక 
1. కర్మంటే ఏమిటి? 
2. కర్మ సిద్ధాంతం 
కర్మ నియమం-120 నీళ్ళ-నిద్ర బుణం-14 0 కర్మ సిద్ధాంతాన్ని ఎవరు నమ్మరు?-15 
ఎవరు నమ్ముతారు?-16 ౧ కర్మ ఫలం అనేక రెట్లు-19 0 భగవంతుడి అనుగ్రహం-20 
పాపం-పుణ్యం-20 కర్మ వాదులు-22 ౧ కాలం, కర్మం ఒకటే -23 
కర్మ గురించి ఎప్పుడు తెలుస్తుంది?-23 0 ఇతర మతాల్లో కర్మ సిద్ధాంతం-24 
3. కర్మ విభజన 
సంచిత అగామి కర్మలు-27 జ ప్రారబ్ద కర్మ-28 0 శుభాశుభ కర్మలు-29 ఇ 
మిశ్రమ తటస్థ కర్మలు-30 0 స్వార్థ, పరమార్ధ కర్మలు-30 2 నిత్య నైమిత్తిక కర్మలు-31 
కామ్య, ప్రవృత్తి, నివృత్తి కర్మలు-32 ౧ షట్మర్మలు-34 
4. కర్మ మూలం 
అజ్ఞానం-35 [2 అరిషడ్‌ వర్ణాలు, కోరిక-36 0 ఇంద్రియాలు, మనసు-886వాసనా 
సంస్కారాలు 39౧ అహం-410 సమాజం-48 ౦ త్రిగుణాలు-450 కర్మ- ఖావం-51 
5. కర్మ బంధం 
కర్మ ఎప్పుడు బంధం అవుతుంది, ఎప్పుడు కాదు?-54 0 ఏవి దుష్మర్మలు? -59 
నివారించని దుష్కర్మ..-59 ౧ దుష్టులతో సావాసం-61 6 అశ్రద్ధ, పొరపాట్లు-62 
ఆలస్యం -63 ౧ సమాచారం ఇవ్వకపోవడం-64 ౧ విమర్శ,దుర్వినియోగం-65 
శ్రమకి తగిన ఫలితం ఇవ్వకపోవడం-66 ద ఏవి ప్రారబ్ద కర్మలు, వివి అగామి కర్మలు-67 
శుభ, అశుభ ఇంద్రెయాలు-69 
6. కర్మ వలం 
కర్మ ఫల ప్రదాత-70 ౧ మూడు రకాల కర్మలు-72 0 ప్రారబ్ద కర్మ-74 
ప్రారబ్దం ఎందుకు మారదు?-77 ౧ సహాయ కర్మలు-83 ప్రారబ్ద కర్మలు క్షయం అయే 
విధానం-క5 ౧ త్రివిధ తాపాలు-87 0 ఒకేసారి పాపపుణ్యానుభవాలు-89 
ప్రారబ్ద కర్మని గుర్తించడం ఎలా?-90 అంతా ప్రారబ్ద కర్మేనా?-91 ద మహాత్ములు-93 
కర్మే బ్రహ్మ-94 0 శాపం సత్వర ఫలాన్ని ఇస్తుంది-950 పంచుకునే కర్మ ఫలాలు-96 
పెద్దల పాపాలు పిల్లలకి తగులుతాయా?-98 కలిసి చేసే కర్మ ఫలం-99 ౧ 
దుష్కర్మ సమాజానిది- ఫలం మనది-1016 ఈ జన్మ కర్మానుభవం ఈ జన్మలోనేనా? -102 
కర్మ సాక్షులు-108 ద బుద్దిఃకర్మానుసారిణీ-110 0 అపరిగ్రహం-111 
విధి అంటే ఏమిటి?-112 0 మనిషికి జంతు జన్మ వస్తుందా?-113 
అంగవైకల్యానికి కారణం, కర్మ ఫలం-118 ౧ రోగం-119 ౧ ఆయుషు నిర్ణయం-120 


07 
10 


27 


35 


54 


70 


మరణం-121 6 హత్య- 122 0 ఆత్మహత్య-1230 మరణ స్థల, సమయాలు-124 
కర్మల బట్వాడా-125 ద కర్మని బట్టే పునర్జన్మ-1260 స్వర్ణ నరకాలు ఉన్నాయా?-128 
7. కర్మ క్షయం 

కర్మని భస్మం చేసుకునే అవకాశం లేదా-134 0 రాజదండన, క్షమ - కర్మ క్షయం, 
మహాత్ముల దయతో కర్మల...-136 కలల్లో కర్మ ఫలం, కర్మ-జంతువులు-144 
సుకర్మతో దుష్కర్మ రద్దు, ఏ పాపం ఎలా నశిస్తుంది?-145 0 కర్మక్షయానికి 

కొన్ని మార్గాలు-149 పంచ శాంతులు-1506 పాప పరిహార మంత్రాలు-158 

దైవ స్మరణ రోగాలని తొలగిస్తుంది-159 6 ఏడుపు పరమ పావనం-1610 దానం 
పాపహరణం-162 6 దాన ఫలం -1640 వైద్య దానం-165 ౧ ధన దానం-166 
నారాయణ సేవ-167 0 దాన భర్మాలు-బైబిల్‌-1690 (గ్రంథ పారాయణం, 

నామం- కర్మ ఫల నాశనం-1700 మనుషుల్లో రకాలు-172 6 దుష్మర్మలకి దూరం-173 
8. కర్మ మర్మం 
కర్మ ప్రయోజనం-177 ౧ పరమాత్మకి కర్మ బంధం...-179 0 స్వేచ్భా చిత్తం -181 
చెడ్డపనులు చేసేవారు దుర్మార్గులా?-184 దె కర్మలు ఎక్కడ భద్రపరచబడతాయి? -185 
గత జన్మలు ఎందుకు గుర్తుకు రావు?-186 మొక్కులు ఫలిస్తాయా?-187 శ 
దుర్మార్గులకే సుఖాలు, మంచి వాళ్ళకి కష్టాలు...-188 6 వంశ పారంపర్య రోగాలు-191 
ప్రమాదాలు-అమాయకులు-192 0 కష్టసుఖాలు-నవగ్రహాలు-1950 కర్మ-జ్యోతిష్యం-196 
వాస్తు, శకునాలు-198 రాహుకాలం, ముహూర్తాలు-1990 రత్న ధారణ-200 
9. వునర్జన్మ 
సూక్ష్మ శరీరం-2080 అగామి-పునర్జన్మ-2120 మరణానంతరం 
ఆత్మ ఏమవుతుంది?-2130 మనిషి తిరిగి పుట్టడానికి ఎంతకాలం పడుతుంది?-214 
10. కర్మ-ముక్తి 
స్వార్ధ కర్మ- పరమార్థ కర్మ-2160 నిష్కామ కర్మ-2200 వైరాగ్యం-2290 
11. ముక్తాయింవు 
12. రామాయణం- కర్మ సిద్ధాంతం (శ్లోకాలు) 
18. మీ కేరక్టర్‌ ఎలాంటిది? 
14. దుష్మర్మలు- అవి తెచ్చే రోగాలు 


134 


175 


203 


216 


288 
288 
247 
249 


రచయిత మాట 


డియర్‌ రీడర్స్‌, 

నేను ఆథ్యాత్మిక మార్గంలోకి వచ్చాక వేదాంత శాస్త్రంలో కర్మ సిద్ధాంతం 
మీద నాకు బాగా ఆసక్తి కలిగింది. భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గంలో ఉన్నవారు కూడా చేసే 
సాధన కర్మే, కర్మ ద్వారా తమ ఆఖరి కర్మని కూడా భస్మం చేసుకున్నాకే వారికి ముక్తి 
లభించేది. 


కర్మ గురించి తెలుసుకోడానికి తెలుగులో ఒక్క పుస్తకం కూడా లేదు. 
ప్రవచనాలు చెప్పేవారు కూడా రామాయణ మహా భాగవతాలు లేదా భక్తి, ధ్యానం, 
యోగం గురించి చెప్తారు తప్ప కర్మ, జ్ఞానాల గురించి చెప్పరు. కారణం సంస్కృతంలో 
కూడా ఈ అంశాల మీద పుస్తకాలు లేవు-పార్వతికి శివుడు చెప్పిన 'కర్ళ విపొక 
సంపాతి అనే ఒక్కటి తప్ప. శ్రీ చేంబ్రోలు సుబ్రమణ్య శాస్త్రి (హైద్రాబాద్‌) నించి దాన్ని 
తీసుకుని, శ్రీ బృందావనం రామకృష్యమాచార్యులు (కర్లపాలెం, గుంటూరు జిల్లా) 
చేత అనువదింప చేసాను, కారణాంతాల వల్ల అందులో కేవలం నాలుగు అథ్యాయాలు 
మాత్రమే అనువాదం అయాయి. 


నేను చదివిన వివిధ ఆథ్యాత్మిక పత్రికల్లో, మత గ్రంథాల్లో ఉన్న కర్మ గురించిన 
సమాచారం చాలా కాలంగా సేకరిస్తున్నాను. వాటన్నిటినీ క్రోడికరించి, ఓ క్రమ 
పద్ధతిలో, అథ్యాయాలుగా విభజించి రాసిన పుస్తకం ఇది. దొరికిన సంస్కృత మూల 
శ్లోకాలన్నిటిని శాస్త్రీయంగా ఉంటుందని ఇచ్చాను. కర్మ గురించి చాలామందిలో గల 
అనేక దురభిప్రాయాలని పోగొట్టి ఈ పుస్తకం పాఠకులకి దాని మీద ఓ చక్కటి 
అవగాహనని కలిగిస్తుందని భావిస్తున్నాను 


కర్య ఎప్పుడు బంధం అవుతుందో, ఎప్పుడు కాదో, మనం గతంలో చేసిన 
దుష్మర్మలని ఎలా నివారించుకోవచ్చో కర్మ-జన్మ విశదం చేస్తుంది. ముఖ్యంగా 
ఆధ్యాత్మికంగా ఏ మార్గంలో ఉన్నా కర్మని ఓ సాధనగా చేసుకోడానికి అందరికీ ఇది 


ఉపకరిస్తుందని ఆశిస్తూ, 
హైద్రాబాద్‌ మీ, 


ఏప్రిల్‌ 4 2009 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


కర్ష-బన్న 


“తస్మై నమః కర్మణే' 

ఈ పుస్తకం తగిన ఫలితం ఇవ్వాలని భగవంతుడికి నమస్కరించి 
ఆరంభిస్తున్నాను. ఎందుకంటే ఆయన మీద భక్తి లేని మానవులు చేసే,పనులన్నీ 
నిష్ఫలితాలే. 

దేవి! నర్వానవద్యాంగి! త్వామనాదృత్యయే క్రియా 

కుర్వంతి నివ్ఫలా స్తేషా మదుగ్భా ఇవ ధేనవః 

భావం: కళంకరహితమైన అవయవాలు గల ఓ తల్లీ! నిన్ను గౌరవించక 
ఎవరు ఏ యే పనులు చేసినా ఆ కర్మలన్నీ కూడా ఫలాన్నివ్వవు. ఎలా అంటే 
పాలు ఇవ్వని ఆవులు ఏ విధంగా నిష్ఫులాలో ఆ విధంగా అలాంటి వారి 
చేష్టలన్నీ వ్యర్థములు. 

1. కర్మంటే ఏమిటి? 


క్రియతే అనేన ఇతి కర్మ= చేయబడేది ఏదైనా కర్మయే. 
కర్మ అనే సంస్కృత పదం క్ర” అనే ధాతువు నించి పుట్టింది. కర్మ అంటే 
మానసికంగా కాని, శారీరకంగా కాని చేసినది. పూర్తయిన పనిని 'కర్మ' అని, 
పూర్తి కాక జరుగుతున్న కర్మని 'క్రియ' అని అంటారు. అంటే కర్మ తాలూకు 


8 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


బీజం క్రియలోనే వుంటుంది. కర్మ మంచి పని కావచ్చు. చెడ్డ పని కావచ్చు. 
లేదా మంచీ చెడుల మిశ్రమం కావచ్చు. లేదా మంచీ, చెడు ఏదీ లేని తటస్థ 
కర్మ కావచ్చు. చేసిన ఏ పనినైనా కర్మ అంటారు. మానవ జన్మలో చేసే క్రియలే 
కర్మలుగా మారుతాయి. క 

వ్యాకరణం ప్రకారం ప్రతీ వాక్యంలో కర్త, కర్మ, క్రియ అనే మూడు 
ఉంటాయి. 'రాముడు అన్నం తిన్నాడు” అనే వాక్యంలో కర్త 'రాముడు'. కర్తంటే 
క్రియని చేసినవాడు. తినబడటం క్రియ. కర్మ అన్నం. అంటే పని యొక్క ఫలితాన్ని 
పొందేది కర్మ. కర్త, క్రియ లేకపోతే కర్మ ఉండదు. ఆ రెండూ లేకుండా కర్మ 
జరిగింది ఒక్క సృష్టి విషయంలో మాత్రమే. మిగిలిన అన్నిటా ఈ మూడూ 
తప్పవు. 

నిరాలంబోవనిషత్‌ 22వ శ్లోకం కర్మని ఇలా నిర్వచించింది. నేను 
చేస్తున్నాను అనే భావనతో, ఆథ్యాత్మనిష్టగా ఇంద్రియాల చేత, అంటే శబ్ద (వినడం) 
స్పర్శ (తాకడం) రూప (చూడటం) రస (రుచి చూడటం) గంధాలతో (వాసన 
చూడటం) చేసే వ్యాపారాన్ని 'కర్మ అని అంటారు. మనస్సు కూడా ఓ 
ఇంద్రియమే కాబట్టి మనస్సుతో చేసేదీ కర్మే అవుతుంది. 

మన ఇంద్రియాలు అనాదిగా కర్మ చేయడానికి అలవాటు పడ్డాయి. 
నీరు పల్లానికి చేరినట్లుగా అవి సుఖంగా కర్మలలో ముణుగుతాయి. మనిషి 
కర్మలు చేయకుండా వాటిని నిగ్రహించడం బహు కష్టమైన విషయమే కాకుండా, 
ఒకోసారి ప్రమాదకరం కూడా. కర్మ చేయకుండా ఉండటం ఏటికి ఎదురీదడం, 
నీటిని మెరకకి ఎక్కించడంలా కష్టమైనది. మనిషి కర్మ చేయడం ప్రకృతి ధర్మం. 
కర్మ చేయకుండా మనిషి ఒక్కక్షణం కూడా ఉండలేదని గీతలో భగవాన్‌ చెప్పాడు. 

కర్మలని మనం మూడు రకాలుగా చేస్తూంటాం. మానసికంగా ఆలోచనా 
రూపంలో, మాటల ద్వారా, శారీరకంగా చేతల ద్వారా. నాలుగో పద్ధతే లేదు. 

ఆచరించే కర్మకి నమస్కరించి పనిని ఆరంభించడం భారతీయ 
సాంప్రదాయం. నర్తకి తను కట్టుకునే కాలి గజ్జెలకి, క్రికెట్‌ ఆటగాడు బేట్‌కి, 


కర్మ - జన్మ 9 


(డ్రైవర్లు స్టీరింగ్‌కి, కళాకారుడు స్టేజికి నమస్మరించి పనిని ప్రారంభించడం 
చేయబోయే కర్మకి నమస్మరించడమే అవుతుంది. ఇలా గౌరవభావంతో 
మొదలుపెట్టే కర్మ చక్కటి ఫలితాన్ని ఇస్తుందన్న నమ్మకంతో ఇలా చేస్తాం. 

కర్మ ఏ మతానికీ సంబంధించింది కాదు. అది మనిషికి సంబంధించింది! 
దాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే, కర్మ యొక్క నియమాలు సర్వత్రా 
అందరికీ సమానంగా వర్తిస్తాయి. ప్రపంచంలోని ఏ మతం, ఏ దేశం, ఏ భాష, 
ఏ సంస్కృతి, ఏ కాలానికి చెందినవారికైనా సరే, మూడు లింగాల వారికి, అన్ని 
జీవాలకి కర్మ సూత్రం వర్తిస్తుంది. 

కర్మలో మూడు విభాగాలుంటాయి. ఒకటి చేయడం. ఇది బాహ్య 
స్వరూపం లేదా దృశ్య స్వరూపం. రెండు దాచడం. ఇది అంతర్గత స్వరూపం 
లేదా అదృశ్య స్వరూపం. మూడు సరైన సమయంలో దానికి సరైన ఫలితాన్ని 
ఇవ్వడం. ఇది కర్మ ఫలానుభవం. ' 

కర్మకి స్థూల స్వరూపం, సూక్ష్మ స్వరూపం ఉన్నాయి. బయటకి కనపడే 
చర్యలన్నీ బాహ్య స్వరూపానికి చెందినవి. కర్మ చేయడం వెనక ఉన్న భావన 
లేదా (ప్రేరేపించే కారణం అంతర్‌ స్వరూపం అవుతుంది. 

ప్రపంచంలో ఎవరం కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేం. 


న హి కళ్చిత్‌ క్షణమవి జాతు తిష్టత్యకర్మకృత్‌ 
కార్యతే వ్యావళః కర్మ నర్వః (ప్రకృతిజైర్థుణైః 
- గీత కిర్‌ 
భావం: ఏ మనిషైనా ఏ కాలంలోనైనా క్షణం కూడా కర్మని 
ఆచరించకుండా ఉండలేడు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, 
మనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకి లోబడి కర్మలని చేయాల్సి ఉంటుంది. 


10 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


2, కర్మ సిద్ధాంతం 


నీతుభోగాధృతే వుణ్యం కించిద్వా కర్మ మానవం 
పావకం వా వునాత్యాశు క్షయోబోగాత్రజాయతే 
- కర్మ విపాక నంపొత ర 

భావం: సుఖదుఃఖ రూపాలైన కర్మలని, అంటే పాపాలని, పుణ్యాలని 
అనుభవించక మానవుడు వాటి నించి విముక్తుడు కాలేడు. అనుభవించాకే 
మనిషి వాటినించి విముక్తుడవుతాడు. ఇది నిశ్చయం అని తెలుసుకో. 

సృష్టి కాకతాళీయం కాదు. సూర్యుడు, చంద్రుడు, సముద్రం, చెట్లు, 
పూలు, పర్వతాలు. లోయలు కాకతాళీయం కావు. సూర్యుడి చుట్టూ తిరిగే 
గ్రహాలు, వాటి మార్గం నించి ఓ అంగుళం కూడా పక్కకి మళ్ళక పోవడం కూడా 
కాకతాళీయం కాదు. ఈ అందమైన సృష్టి కాకతాళీయం అయితే, ఇది ఇంత 
నియమబద్ధంగా, నిబద్ధతగా ఉండక చిందర వందరగా ఉండేది. సృష్టి యొక్క 
అత్యుత్తమ సౌందర్యం ఎంతో క్లిష్టంగా, అదే సమయంలో ఎంతో సరిగ్గా ఉంది. 
సముద్రాలు చెలియలి కట్టని దాటడం లేదు. దీన్ని మనం కాకతాళీయం 
అనగలమా? 

సూర్యుడి చుట్టూ భూమి ఎలా నియమిత క్రమంలో తిరుగుతూంటుందో 
ప్రకృతి అంతా కూడా అలా ఓ క్రమ పద్ధతిలో, ఉల్లంఘించలేని ఓ శాసనం 
ప్రకారం నడుస్తోంది. బుతువులు వాటి క్రమంలో వచ్చి పోతూంటాయి. వసంతం, 
వేసవి, వర్షాకాలం చలికాలం. మళ్ళీ వేసవి. గ్రహ నక్షత్రాల గతులు క్షణం 
ఆలస్యం కాకుండా, సంఘర్షణ లేని ఓ నియమం ప్రకారం జరుగుతున్నాయి. 
సృష్టిలోని ప్రతిదాని వెనక ఓ పెద్ద హృదయం, మనం తెలుసుకోలేని గొప్ప 
మేధస్సు ఉన్నాయని వీటిని బట్టి అర్థం అవుతుంది. అలాగే మనిషి ఆవిర్భావం 
విషయంలో కూడా ఆ గొప్ప మేథస్సు పనిచేసింది అనే అనుకోవాలి. ఆ మేథస్సే 
కర్మకి కారణం అని భావించడంలో బెచిత్యం ఉంది. 


కర్మ - జన్మ 11 


విత్తనం నించి వచ్చిన చెట్టు తిరిగి కొత్త చెట్లు మొలవడానికి విత్తనాలని 
సమకూరుస్తుంది. అది ఓ క్రమ పద్ధతి. ఇలాగే జీవికి జననం, బాల్యం, యవ్వనం, 
వృద్ధాప్యం, మరణం, మళ్ళీ జననం కొనసాగే క్రమం. కాలం కూడా రాత్రి, 
పగళ్ళుగా గుండ్రంగా తిరుగుతుంది తప్ప సూటిగా కాదు. అంతెందుకు? ప్రతీ 
జీవి తినే ఆహారపు జీర్ణ క్రియ కూడా ఆ జీవి శరీరానికి తగిన విధంగా 
స్వతస్సిద్ధంగా జరిగిపోతోంది. ఎంత పెద్ద జంతువుని గిట్టలు రోమాలతో సహా 
కొండ చిలువ మింగినా, దాని జీర్ణాశయంలో అది చక్కగా జీర్ణం అవుతోంది. 
ఇలా ప్రతీ జీవి జీవితం అంతా ఓ క్రమంలో నడుస్తుంది. ఏ శక్తి వల్ల ఇలా 
అంతా పద్ధతి ప్రకారం జరుగుతోందో అ శక్తే 'కర్మ ఫలితాలని తప్పనిసరిగా 
ప్రతీ జీవి అనుభవించి తీరాలి” అనే నియమాన్ని పెట్టింది. దీన్ని ఇంగ్లీష్‌లో 'ది 
లా ఆఫ్‌ కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్‌ అని అంటారు. 

“ఈ ప్రపంచంలో ప్రతీ జీవి జన్మించడానికి కారణం, ఆ జీవి 
అంతకు మునువు చేసిన కర్మ వలాలే. చెడు కర్మకి ఫలితం పావం, 
పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం వుణ్యం, వుణ్యానికి సుఖం 
అనుభవించాలి. వాటిని అనుభవించడానికే (వతీ జీవి జన్మని 
తీసుకుంటుంది.” ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. ఈ 
సిద్ధాంతమే హిందూ మతానికి పునాది. పురాణాలు, హిందూ మత గ్రంథాల 
సారం కూడా ఇదే. అవి ఈ విషయాన్ని గట్టిగా నొక్కి చెప్తున్నాయి. 

ఓ బంతిని గోడకేసి కొడితే అది తిరిగి మన వైపే ఎలా వస్తుందో, అలా 
మనం చేసిన కర్మ తాలూకు ఫలితం తిరిగి మనకే వచ్చి తాకుతుంది. ఇది విశ్వ 
చట్టం. పైనించి జారిన వస్తువు కిందకి పడి తీరుతుంది. ఈ విశ్వ నియమాన్ని 
మహారాజయినా సరే జవదాటలేడు. ఆయన కాలు జారినా కింద పడాల్సిందే. 
ఇలాగే మనం చేసిన పాపానికి దుఃఖం, పుణ్యానికి సుఖం మనల్ని వెనక్కి వచ్చి 
తాకుతాయన్నది విశ్వ శాసనం. దీన్ని కొందరు ' నాటు-కొయ్యి ” సిద్ధాంతంగా 
కూడా పేర్కొంటారు. అదే విధంగా జ్ఞానంతో మోక్షం కలుగుతుంది. 


12 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


కర్మ సిద్దాంతాన్ని విశ్లేషించి చూస్తే అందులో కర్మతో పాటు జన్మ కూడా 
ఉంటుంది. 
. పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసాడు. 
. కర్మ చేసాడంటే, ఆ జీవికి గత జన్మ ఉంది. 
. వాటిని ఆ జన్మలో అతను అనుభవించలేదు. 

4. వాటిని అనుభవించడానికి ఇప్పుడు ఈ జన్మని తీసుకున్నాడు. 

5. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలానే 
ఇంకో జన్మని కూడా ఆ జీవి తీసుకోవచ్చు. 

6. గత జన్మలో లాగా ఈ జన్మలో కూడా ఆ జీవి మరి కాస్త కర్మని 
చేసి, అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. 

కర్మణా బధ్యతే జంతుః అంటే ప్రాణి అయినవాడిని కర్మచే బంధితుడు. 
అంటే భూతకాలం భవిప్యత్‌ని సృష్టించడమే అవుతుంది. ఇదే కర్మ సిద్ధాంతం. 

కర్మ నియమం 

మానవులకి వేదాంత శాస్త్రం అందించే వాటిలో ప్రముఖమైంది కర్మ 
నియమం. ఇది కాలానికి, అంటే భూత, భవిష్యత్‌, వర్తమానాలకి సంబంధించింది. 
అయిదో పాయింట్‌ దాకా అన్ని ప్రాణులకి వర్తిస్తాయి. ఆరో పాయింట్‌ కేవలం 
మానవులకే వర్తించడం విశేషం. ఇందుకు కారణం మానవునికి గల వివేకం, 
కర్మాచరణ విషయంలో గల స్వతంత్రం. ఇవి ఇతర ప్రాణులకి లేదు. 

బుషులు కర్మ సిద్ధాంతం లేదా కర్మ నియమం అమలు జరగడంలో 
నాలుగు విషయాలున్నాయని కనుగొన్నారు. 

1. కారణం లేకుండా ఏ కార్యం జరగదు: కారణం అంటే గత 
కాలంలో జరిగిన ఓ కర్మ లేదా పని. 


ట్ర స = 


2. కార్యంగా కనిపించేది మరో రూవం ధరించిన కారణమే: 
కార్యం ఇప్పుడు జరిగే కర్మ లేదా పని అవుతే, కారణం ఎప్పుడో జరిగిన కర్మ 
లేదా పని. ఎప్పుడో జరిగిన కర్మలోంచి ఇప్పుడు జనించే కర్మే కార్యం. 


కర్మ - జన్మ 13 


8. కార్యంలోంచి కారణాన్ని తీసేస్తే కార్యం ఇక కొంచెం కూడా 
ఉండదు: నేడు జరిగే కర్మని అంటే కార్యాన్ని గతంలో చేసిన కర్మలోంచి అంటే 
కారణం లోంచి తీసేస్తే అప్పుడు కార్యం రద్దయిపోయి, ఇక ఉండదు. 


4. అంటే కారణం కార్యంలో నిండుగా, నన్నిహితంగా ఆవరించి 
ఉంటుంది: గతంలో చేసిన కర్మ ఐన కారణం నేడు ఫలితంగా లభించే కార్యంలో 
ఆవరించి ఉండటం వల్లే గత కర్మ తాలూకు ఫలితంగా నేటి కర్మ అనగా ఫలం 
జరుగుతోంది. 


5. కారణం, కార్యం కాల పరిధికి చెందినవై ఉంటాయి: కారణం 
అయిన మొదటి కర్మ ఎప్పుడూ గతంలో, అంటే భూత కాలంలో జరుగుతుంది. 
దానికి ఫలితంగా జరిగే కర్మ వర్తమాన కాలంలో జరుగుతుంది. ఈ రెండూ 
ఎప్పుడూ ఆ రెండు కాల విభాగాలకి చెందినవే అయి ఉంటాయి. అంటే, కారణం 
ఎప్పుడూ భూతకాలానికి చెందినది. కార్యం వర్తమాన కాలానికి చెందినది. 
అలాగే వర్తమానం కారణమై, భవిష్యత్తు కార్యం అవుతుంది. ఇంకోలా చెప్పాలంటే 
సదా వర్తమానంలో ఉందే మనకి భూతకాలం కారణం, భవిష్యత్తు కార్యం. 


ఇలా కర్మ నియమం శాప్రీయమైన కార్యా కారణ సంబంధం మీద 
ఆధారపడి ఉంది. ఈ కార్యా కారణ సంబంధం ఈ ఒక్క జన్మకే పరిమితం 
అవడం కష్టం, తార్మికం కాదు, ఆశాప్రీయం అన్నారు బుషులు. ఎందుకంటే 
గత కాలంలో చేసిన అధిక కర్మలన్నిటినీ ఒకే జీవితానికి చెందిన తక్కువ కాలంలో 
అనుభవించడానికి కాలం సరిపోక పోవచ్చు. కాబట్టి ఈ జన్మ చాలించాక, 
ఇంకా మిగిలిన కర్మలని అనుభవించడానికి తప్పనిసరిగా మరో జన్మ ఎత్తాల్సిన 
అవసరం ఉంటుంది. 


ఉదాహరణకి ఓ వ్యక్తి తన మరణానికి నిముషం ముందు ఓ 
వెయ్యిమందిని చంపాడనుకుందాం. లేదా వెయ్యి శివాలయాలు కట్టించడానికి 
డబ్బు, స్థలం ఇచ్చాడనుకుందాం, ఈ రెందు కర్మల ఫలితాలని అతను 


14 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


అనుభవించడానికి సరిపడే కాలం లేదా ఆయుష్షు అతనికి ఈ జీవితంలో 
మిగిలిలేదు. దాంతో ఈనాడు అతను ఆచరించిన ఈ కర్మలని (కారణాన్ని) 
భవిష్యత్తులో కార్యంగా (ప్రారబ్ద కర్మగా) అనుభవించడానికి మరో జన్మ పొందాల్సిన 
అవసరం ఉంది అన్నది తార్మిక దృష్టితో అంగీకరించాల్సిన సత్యం. అందుకని ఈ 
జన్మలో మనం చేస్తున్న కర్మలని అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. 
మనందరికీ ఇలా ఎన్ని లక్షల జన్మలు గడిచాయో మనకి తెలీదు. 


బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున 


తాన్యవాం వేద నర్వాణి న త్వం వేళ్ళ వరంతవ 
-గీత 4-5 
ఖావం: అర్జునా! నాకు నీకు అనేక జన్మలు గడిచాయి. అవి అన్నీ 
నీకు తెలీవు కాని నాకు తెలుసు. 
నీళ్ళ బుణం-నిద్ర బుణం 


కొందరు పామరులు కర్మ సిద్ధాంతాన్ని ఇంకో కోణంలోంచి కూడా 
వీక్షించి చెప్తూంటారు. అందులో “నీళ్ళ బుణం- నిద్ర బుణం' ఒకటి. మనం 
పుట్టినప్పటి నించి మరణించే దాకా ప్రతీ రోజు ఏ ప్రదేశపు మంచినీళ్ళు తాగాలి, 
ఏ ప్రదేశంలో పడుకోవాలి అన్నది ప్రారబ్ద కర్మ బుణాన్ని బట్టి జరుగుతుందని 
వారంటారు. మనం తినే ప్రతీ బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుంది 
అని, ఇక వాటి మీద మన పేరు రాసి లేనప్పుడు మనం మరణిస్తాం అని ఉత్తర 
భారత దేశస్థుల నమ్మకం. ఇది కూడా కర్మ సిద్ధాంతాన్ని మరో కోణంలోంచి 
ప్రతిపాదించడమే అవుతుంది. కర్మ సిద్ధాంతం గురించి మన పూర్వీకులకి ఎంత 
బాగా తెలుసంటే, ఏదైనా జరగకూడనిది జరిగితే, 'నా కర్మ కాలింది' అనేవారు. 
పురాకృత పాపం ఆ కష్టంతో కాలిపోయింది అన్న అవగాహనతో చెప్పిన విషయం 
అది. కాని క్రమేపీ ఈ అవగాహన మరుగున పడిపోయింది. 


అసలీ కర్మ చక్రం ఎప్పుడు ప్రారంభమైందో ఎవరూ చెప్పలేరు కాబట్టి 
దీన్ని 'ఆది లేనిది'గా చెప్పారు. “ఇది ఎంతవరకు నిజం? దీనికి బుజువు ఏమిటి?” 


కర్మ - జన్మ 15 


అన్న ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి. దేవుడు మనకి ఎంత నిజమో, 
ఆయన ఉన్నాడని మనకి ఎంత బుజువు ఉందో, కర్మ సిద్ధాంతం విషయంలో 
కూడా మనకి అంతే నిజం, అదే బుజువు లభిస్తాయి. 

చలి, వేడిలని మనం కంటితో చూడలేకపోయినా వాటిని మనం 
అనుభవంతో గుర్తించగలుగుతున్నాం. అందుకు కారణమైన వాతావరణాన్ని 
గుర్తించగలుగుతున్నాం. కాని కర్మకి మూలమైన కారణాన్ని మాత్రం 
గుర్తించలేకపోతున్నాం. దాంతో మనలో కర్మని నమ్మని వాళ్ళు చాలామంది 
ఉన్నారు. కర్మ యొక్క కారణం మనకి అదృశ్యంగా, అనుభూతి రహితంగా 
ఉండి, దాని ఫలితాన్ని మాత్రం మనం అనుభూతి చెందగలుగుతున్నాం. దాంతో 
కారణాన్ని విస్మరిస్తున్నాం. ఫలితంగా కర్మ, దానికి ఫలితం అనేదే లేదు అని 
కొందరు భావిస్తారు. 

కర్మ సిద్ధాంతాన్ని ఎవరు నమ్మరు? గే 

1. నాస్తికులు 

విపరీతమైన అజ్ఞానం, ఆత్మ విశ్వాసం లేదా అహం యొక్క వ్యక్త 
రూపమే నాస్తికత్వం. పరమాత్మ ఉనికి మీద నమ్మకం లేని నాస్తికులు, హేతువాదులు 
కర్మ సిద్ధాంతాన్ని (భ్రమగా కొట్టి పారేస్తారు. కంటికి కనపడని భగవత్‌ శక్తి తమ 
మీద ఈ సిద్ధాంతం ద్వారా పని చేస్తోందని, ఇలా తమని తమకి సంబంధం 
లేనిది అదృశ్యంగా నియంత్రిస్తోందని భావించడం అవమానంగా తోచడంతో, 
దీన్ని నమ్మడానికి వారికి సాధారణంగా అహం అడ్జొస్తుంది. నాస్తికులు వారి 
సమర్దతని అధికంగా నమ్ముతారు తప్ప కర్మని, దాని ఫలితంగా వచ్చే జన్మని 
నమ్మరు. కర్మ సిద్ధాంతం కొందరు మేథావుల కల్పన మాత్రమే అని అసలు కర్మ 
అనేది మిథ్య అని, అది లేనే లేదని వారు చెప్తారు. 

2. భౌతిక వాదులు 

నాస్తిక భౌతికవాదులు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు కేవలం స్తీ పురుషుల 
కలయిక వల్లే మనిషి లేదా జంతువుల పుట్టుక జరుగుతోందని, ఇందులో ఏ 


16 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


అలౌకిక శక్తి ప్రమేయం లేదని, అందువల్ల కర్మ అనేదే లేదని అంటారు. వీరివి 
అసుర లక్షణాలని గీతలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు (గీత 16-8) ముఖ్యంగా 
వేదాంతం లోతుగా అధ్యయనం చేయని వారు కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు. 

3. ఆస్తికులు 

ఆస్తికుల్లో కూడా చాలామంది పరమాత్మ ఉనికిని మాత్రం విశ్వసించి, 
మిగిలిన పరమాత్మకి సంబంధించిన ఏవైనా నమ్మడానికి సరైన బుజువులు 
కోరుతారు. దైవ భక్తి ఉన్నా స్వశక్తిని అధికంగా నమ్మేవారు కూడా కర్మ సిద్ధాంతాన్ని 
నమ్మకపోవచ్చు. వారందరికీ కర్మ సిద్ధాంతం ఉత్తిదే. 

4. ఇతర మతస్థులు 

వారి మత (గంథాల్లో దీని గురించి సూచనప్రాయంగా ఉన్నా, కర్మ 
సిద్ధాంతాన్ని ఇతర మతస్థులు కూడా నమ్మరు. ఎందుకంటే, వారి ప్రవక్తలు ఇది 
వారికి ఇంత స్పష్టంగా చెప్పలేదు. చెప్పినా వారి మతాధిపతులు దాన్ని అర్ధం 
చేసుకుని బోధించడం లేదు కాబట్టి వారూ నమ్మరు. 

కర్మ సిద్ధాంతాన్ని ఎవరు నమ్ముతారు? 

కర్మని భగవంతుడు ఏర్పరిచాడు అని నమ్ముతాం కాబట్టి పరమాత్మ 
మీద భక్తి గలవారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. కొందరు బుషులు ధ్యానం 
ద్వారా కనుగొన్న కొన్ని సత్యాలని ఉపనిషత్తుల్లో పొందుపరిచారు. ఆ ఉపనిషత్తుల్లో 
కర్మ సిద్ధాంతం గురించి ఉంది కాబట్టి, ఉపనిషత్తులని పవిత్ర గ్రంథాలుగా 
నమ్మేవాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. రామాయణ, మహా భారతాల్లోను, 
భగవద్గీతలోను కర్మ సిద్ధాంతం ప్రస్తావన వస్తుంది కాబట్టి దేవుడ్ని నమ్మేవారంతా 
ఈ సిద్ధాంతాన్ని నమ్ముతారు. పరమాత్మనే కాకుండా, ఆయనకి సంబంధించినవన్నీ 
బుజువు కోరకుండా నమ్మేవారే కర్మ సిద్ధాంతం నిజంగా ఉందని నమ్ముతారు. 
చలి, వేడిలని మనం నమ్మినా నమ్మకపోయినా ఎలా వాటిని మనం 
అనుభవిస్తున్నామో, అలా మనం నమ్మినా, నమ్మకపోయినా మనం జేసీ కర్మ 
ఫలాలని మనమంతా ఏదోనాడు అనుభవించక తప్పదు. 


కర్మ - జన్మ 17 


కర్మని నమ్మనివారు ఇంతదాకా ఈ కింది ప్రశ్నలకి సహేతుకమైన, 
లొసుగులు లేని సమాధానాన్ని ఇవ్వలేకపోయారు. 

మనుషుల పుట్టుకలో, జీవితాల్లో ఎందుకిన్ని తారతమ్యాలు? కొందరు 
ఆరోగ్యంగా, మరి కొందరు అవకరంగా; కొందరు బిచ్చగాళ్ళుగా, మరి కొందరు 
ఐశ్వర్యవంతులుగా; కొందరు మొగగా, మరి కొందరు ఆడగా, ఇంకొందరు 
నపుంసకులుగా; కొందరు సౌందర్యవంతులుగా, కొందరు అనాకారులుగా; కొందరు 
మేథాసంపత్తి గలవారుగా, కొందరు మూర్చులుగ్యా కొందరు సంపూర్ణ శాంతి 
గల స్విక్టర్లేండ్‌ లాంటి దేశంలో, కొందరు సదా యుద్దాలు, హింసాత్మక సంఘటనలు 
జరిగే ఇరాక్‌ లాంటి దేశంలో; కొందరు బీద దేశంలో, కొందరు ధనిక దేశంలో; 
కొందరు విద్యావంతులుగా, కొందరు అక్షర జ్ఞానం లేని వారుగా, ఇంకా ఇలాంటి 
లక్షలాది తేడాలతో పుట్టడానికి, మనిషికి మనిషికి మధ్య ఇన్ని భేదాలు వుండటానికి , 
గల కారణం ఏమిటి? ఇంతేకాక, పుట్టాక వారి జీవన గమనంలో కూడా గల 
ఎన్నో అసమానతలకి, తేడాలకి కారణం ఏమిటి? కారణం లేకుండా కార్యం 
జరగదన్న ప్రాధమిక శాగ్తీయ సిద్ధాంతం (ఏక్షన్‌ అండ్‌ రియాక్షన్‌) ప్రకారం 
మనుషుల పుట్టుక, వారి జీవన పథంలోని ఈ తేడాలకి గల కారణం ఎలా 
వివరించగలరు? 

పై ప్రశ్నలన్నిటికీ కర్మ, దాన్ని అనుభవించడానికి జన్య” అనే సమాధానం, 
ఎక్కడా దేవుడి ప్రసక్తి లేకుండా సకారణంగా కనిపిస్తుంది. అందువల్ల హిందూ 
మత మూల స్థంభాలుగా కర్మ-జన్థు-కర్మలే ఇంకా నిలిచి ఉన్నాయి. ఇలా 
అసమానత లతో పుట్టించే దేవుడు పక్షపాతా? ఆయనకి అందరూ సమానులు 
కారా?” అన్న ప్రశ్నలు రద్దయి 'కర్మ-జన్మ' సిద్ధాంతం దేవుడు పక్షపాతి కాదని 
నిరూపిస్తోంది. సరైన ప్రత్యమ్నాయ వాదనలతో, ఇంతకు మించిన గట్టి తర్మంతో 
ఇంతదాకా కర్మ సిద్ధాంతాన్ని పడగొట్టినవారు లేరు. 

కర్మ సిద్ధాంతం ఉండి వుండకపోతే, దేవుడ్ని నమ్మేవాళ్ళు కూడా ఈ 
అసమానతలకి కర్త అయిన దేవుడు ఖచ్చితంగా పక్షపాతి అని భావించడంలో, 


18 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


తప్పు ఉండదు. అలాంటి ఈశ్వరుడు సామాన్య మానవుడి కన్నా నికృష్ణుడు అయి 
తీరుతాడు. మనుషులు అసమానత్వంతో పుట్టడానికి గల కారణానికి వారే బాధ్యులు 
తప్ప దేవుడు కాడు అని కర్మ సిద్ధాంతం ప్రతిపాదిస్తోంది. ఏ మతం, ఏ తత్వ 
వేత్త, ఏ సమాజం, ఏ మనిషీ మన పుట్టుక, జీవన గతుల్లో గల ఈ వ్యత్యాసాలకి 
మరో తృప్తికరమైన వాదనని కాని, సిద్ధాంతాన్ని కాని ఇంతాదాకా 
ప్రతిపాదించలేకపోయారు. 
వేదంలో కూడా పునర్జన్మ ఉందని ప్రతిపాదించబడింది. 
ఓ అనునీతే వునరస్మాను చక్షుః 
వునః ప్రాణమివా నోదేహీ భోగం 
జోక్‌ పశ్యామ సూర్యముచ్చరంత 
మనుమతే మృడయానః న్వస్తి 
-బుగ్వేదం 8-1-23-1 
భావం: ప్రాణస్వరూప పరమాత్మ! మేం మరణించి, మళ్ళీ శరీరాన్ని 
ధరించినప్పుడు కూడా మాకు సుఖాన్ని అనుగ్రహించు. పునర్జన్మలో కూడా మాకు 
ఉత్తమ నేత్రాలు, ఇతర ఇంద్రియాలని ప్రసాదించి కరుణించు. ప్రాణం, చిత్తం, 
మనసు, బుద్ధి, అహంకారం బలం, పరాక్రమం మొదలైన వాటితో మా శరీరాలు 
బలంగా ఉండేలా చెయ్యి. మమ్మల్ని పునర్దన్మలో కూడా అనుగ్రహించు. నీ కృప 
వల్ల మేం ఈ జన్మలోను, ఇతర జన్మల్లోను ఉత్తమ సుఖాలు పొందాలి. 
నమ్మినవారి మీద, నమ్మని వారి మీద కూడా కర్మ సిద్ధాంతం పని 
చేస్తూంటుంది కదా? మరి కర్మని నమ్మని నాస్తికుల, భౌతిక వాదుల, ఇతర 
మతస్థుల గతి ఏమిటి? భయపడకశేదు. మానవుడు పతనమవడానికి లక్ష 
మార్గాలు అనుసరించినా, వాడిని ఉద్దరించడానికి పరమాత్మ పది లక్షల మార్గాలని 
అనుసరిస్తాడు. కర్మని వారు నమ్మకపోవడం దోషం కాదు కాని, దాన్ని తెలుసుకుంటే 
జన్మ చక్రంలో ఎలా చిక్కుకోకుండా ఉండాలో ఆలోచించి, అందుకు తగిన 
జాగ్రత్తలు తీసుకునే అవకాశం లభిస్తుంది. కర్మ సిద్ధాంతం మనందరికీ ఇందుకే 


కర్మ - జన్మ 19 


ఉపయోగపడుతుంది. పూర్వం మన బుషులు తమ తపశ్శక్తితో తెలుసుకున్న ఈ 
సత్యాన్ని మనం విశ్వసించి ముందుకు సాగుదాం. 

ప్రపంచంలోని ప్రతీ దేశాన్ని పరిపాలించడానికి వీలుగా ఎలా ఓ 
రాజ్యాంగం ఉంటుందో, అలా ఈ సృష్టిని అంతటినీ నడపడానికి దైవ నిర్మిత 
కర్మ సిద్ధాంతం ఉంది. భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ కర్మ సిద్ధాంతంలో 
మానవ నిర్మిత రాజ్యాంగంలోలా ఎలాంటి లోపాలు, లొసుగులు లేవు. అందుచేత 
మార్పులు, చేర్పులు, సవరణలూ ఉండవు. ఆది నించీ ఇది మనందరి మీదా 
సమానంగా, మతం, దేశం, భాష, కులం, లింగం లాంటి ఎలాంటి తారతమ్యాలు, 

వక్షత లేకుండా పని చేస్తోంది. ఆఖరికి మానవ దేహంతో అవతారం ఎత్తిన 
రాముడు, కృష్ణుడుల మీద కూడా కర్మ సిద్ధాంతం పని చేసిందని రామాయణ, 
భాగవత గ్రంధాలు చదివితే అర్ధమవుతుంది. నడిచేప్పుడు ఎవరి నీడ తన వెంట 
ఎంతదాకా వస్తే అంతదాకా కర్మఫలం అనుభవించాల్సిందే. స్ట 
కర్మ వలం అనేక రెట్లు 

మనం చేసిన కర్మ తాలూకు ఫలం మనం అనుభవించేప్పుడు అది 
ఎన్నో రెట్లుగా వెనక్కి రావడం కర్మ నియమంలో ఓ ప్రధాన విశేషం.. ఒకే ఒక్క 
మామిడి టెంకని నాటితే, అది వృక్షమయ్యాక ఎన్నో వందల మామిడి పళ్ళని 
మనం కోసుకుంటాం తప్ప టెంక ఒక్కటే కాబట్టి ఒక్క పండే కోయం. కర్మ 
విషయంలో కూడా సరిగ్గా ఇంతే. మనం చేసిన కర్మ చిన్నదే అయినా, అది 
ఫలానికి వచ్చేప్పటికి ఎంతో ఎక్కువ ఫలాన్ని అనుభవిస్తాం. దీన్ని 'నాటు-కొయ్యి' 
అని బైబిల్‌లో చెప్పారు. 

ఓ సారి దేవీభావ సమయంలో మాతా అమృతానందమయి నృత్యం 
చేస్తూండగా, ఓ మనిషి అల్లరి చేద్దామని వచ్చాడు. అమ్మ ఖడ్గాన్ని త్రిశూలాన్ని 
పట్టుకుని ఆలయం బయటకి వచ్చి నృత్యం చేయసాగింది. అతను అమ్మ చేతుల్లోంచి 
శూలాన్ని లాక్కోవాలని దాన్ని వట్టుకుని లాగాడు. అతను ఖడ్గాన్ని 
లాక్కోలేకపోయినా, అమ్మ చేతులకి గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న జన 


20 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


సమూహం మొత్తం అతని మీద పడి చావ చితక్కొట్టారు. తర్వాత అమ్మ 'వాడు 
నన్ను గాయపరిచిన తన దుష్మర్మకి శిక్షని వెంటనే అనుభవించాడు. కాబట్టి 
తర్వాత వాడు దాని ఫలితాన్ని ఇంక ఎప్పటికీ అనుభవించనవసరం లేదు' అని 
చెప్పింది. జనం తిరగబడి కొట్టక అది కోర్టుకి వెళితే, ఆ హత్యా యత్న నేరానికి 
ఎంత కాలం జైలు శిక్ష పడి ఉండేదో! 

దీన్ని బట్టి ఏ కర్మయినా చేసాక కాలం గడిచే కొద్దీ దాని ఫలితం 
పెరుగుతూంటుందని అర్థం అవుతోంది. మనం ఈ రోజు చేసిన రూపాయి దాన 
ఫలం అనుభవానికి వచ్చేసరికి అందుకు ఎన్నో రెట్లు మనకి వస్తుంది. 

భగవంతుడి అనుగ్రహం నిజంగా ఉందా? 

అంతా మన కర్మ ప్రకారం జరుగుతూంటే మరి ఈశ్వరేచ్చ, 
భగవదనుగ్రహం అనేవి లేవా అనే అనుమానం వస్తుంది. ఈశ్వరేచ్చ లేదా 
భగవదానుగ్రహం అనేది సాధారణ కారణం. చెట్టు మీంచి ఆకు కూడా పరమాత్మ 
అనుమతి లేకుండా కింద పడదంటారు. అంటే విశ్వంలో ఏదీ పరమాత్మ అనుమతి 
లేకుండా జరగదు. కాని మనకి లభించేది ఏదైనా మన ప్రయత్నం వల్లే. 
ప్రయత్నం అంటే మళ్ళీ కర్మే ఏదైనా మనకి లభించడానికి ఈ ప్రయత్న పూర్వక 
కర్మ అసాధారణ కారణం అవుతుంది. కాని మనుషులు అంతా తమ ప్రయత్నం 
లేదా కర్మ వల్లే అంతా లభిస్తుంది అనుకోవడం వారిలో అహంకారానికి దారి 
తీస్తుంది కాబట్టి శాస్త్రాల్లో భగవదానుగ్రహానికి ప్రముఖ స్థానం లభించింది. 
భగవదానుగ్రహం ఉంటేనే మన ప్రయత్నం ఫలిస్తుంది. 


పావం-వుణ్యం 


శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః 

వరోవకారః పుణ్యాయ పాపాయ వరవీడనం 

భావం: కోట్ల కొలది ధర్మ శాస్త్ర గ్రంథాలు వివరించిన విషయాన్ని 
అర శ్లోకంలో వ్యాసుడు చెప్పాడు. పరోపకారమే పుణ్యం, పర పీడనమే పాపం. 


కర్మ - జన్మ 21 


కర్మ లేదు అన్నట్లుగానే పాప పుణ్యాలు కూడా లేవనేవారూ ఉన్నారు. 
“పాపం నలుపా, తెలుపా? నువ్వు దాన్ని చూసావా?” అని ఎకసక్కెంగా అంటారు 
వాళ్ళు. ప్రపంచంలో తను సృష్టించిన జీవులంతా ఆనందంగా ఉండాలన్నది 
భగవంతుడి ఆకాంక్ష, కాని తన ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని కాలరాచే 
మనుషుల పనిని అరికట్టడం కోసం భగవంతుడి ప్రయత్నమే ఈ కర్మ నియమం 
అయివుంటుంది. మనలోని క్రూరత్వాన్ని దుర్మార్గాన్ని అంతం చేయడానికే బహుశ 
పాప పుణ్యాలని, కర్మ ఫలాన్ని పరమాత్మ ఏర్పాటు చేసి ఉంటాడు. 

రామాయణంలో మండోదరి రావణుడితో ఇలా చెప్పింది. 


శుభకృచ్ళుభమాప్నోతి పావకృత్‌ పావమశ్చుతే 
విభీషణః సుఖం ప్రాప్తన్య ప్రావ్షః పావమీదృశమ్‌ 
-యుద్ధకాండ ణ్‌ 

భావం; శుభ కర్మ చేసినవాడికి ఉత్తమ ఫలం, పాప కర్మ చేసినవాడికి 
దుఃఖం సంభవిస్తుంది. విభీషణుడికి తన శుభ కర్మ వల్ల సుఖం లభిస్తే, నువ్వు 
చేసిన పాప కర్మల వల్ల ఇలాంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది. 

వాటి ఫలితాలని అనుభవించేవాడు చేసినవాడే కనుక, దుష్ట కర్మలు 
చేసేవాడు తనకి తనే శతృవు. సుకర్మలు చేసేవాడు తనకి తనే మిత్రుడు. 

ఆత్మైవవ్యోత్మనాబన్నరాత్మైవ రిపురాత్మనః 

ఆత్మైవవ్యాత్మనః సాక్షికృతస్యావకృతన్యచ 

-స్తీ పర్వం 

భావం: మనిషి తనకు తానే బంధువు. తనకు తానే శతృవు. తనకు 
తానే శుభాశుభకర్మలకి సాక్షి 

ప్రపంచంలో ప్రతీ చోటా మనకి పాపపుణ్యాల ఫలితాలు విస్తారంగా 
కనపడుతున్నాయి. పాపం చేసిన వారు కష్టాలని అనుభవిస్తూ, పుణ్యం చేసినవారు 
సుఖాలని అనుభవిస్తూ కనపడుతున్నా మనం పాప పుణ్యాలు లేవనుకుంటే 
ఎలా? ఉద్యోగం ఊడినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ధన నష్టం కలిగినప్పుడు, 


M2, మల్లాది వెంకట కృష్ణమూర్తి 


వృద్ధాప్యంలో కొడుకులు విడిచిపెట్టినప్పుడు పాపం నలుపో తెలుపో ఎవరికైనా 
అర్ధమవుతుంది. నిజానికి సుకర్మకి ప్రత్యమ్నాయ పదం పుణ్యం, దుష్మర్మకి 
ప్రత్యమ్నాయ పదం పాపం. 
కర్మవాదులు 

కర్మని మాత్రమే నమ్మే కొందరికి ఈశ్వరుడితో అవసరం లేదు. ఈశ్వరుడు 
లేకుండా ఈ సృష్టి ఎలా జరుగుతుంది అని తర్శిస్తే, ప్రపంచ నిర్మాణానికి కర్మ 
ఫలమే చాలని వారు చెప్తారు. వారి సిద్ధాంతం ప్రకారం జనులు చేసిన పుణ్య, 
పాప కర్మల ఫలితాలే సృష్టికి కారణం. ఇప్పుడు లేకపోయినా ఓ కాలంలో ఇలా 
కర్మనే కొలిచి యజ్ఞయాగాది కర్మాచరణ మాత్రమే చేసేవారు అనేకమంది 
ఉండేవారు. వారికి వేదంలోని కర్మ కాండే ప్రమాణం. వారి వారి పూర్వ జన్మ 
కర్మలే జీవికి వాటిని అనుభవించడానికి ఆయా శరీరాలని ఇస్తున్నాయి అని 
నమ్మి, వారు కర్మనే కొలుస్తారు. 

దీనివల్ల మళ్ళీ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అసలు ఈ కర్మలని 
ఎవరు సృష్టించారు? వాటికి ఫలితాలు రావాలని ఎవరు శాసించారు? ఏ కర్మకి 
ఏ ఫలితం రావాలని ఎవరు ఏర్పాటు చేసారు? దాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? 

దీనికి జవాబు శ్వేతాశ్వతర ఉవనిషత్తులో ఉంది. మనిషి 
చైతన్యవంతమయితే, కర్మ జడం అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తోంది. 
ఉపదేశసారంలో శ్రీ రమణ మహర్షి కూడా కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం-కర్మ 
కిం వరం? కర్మ తజ్జడం అంటూ కర్మ జడం అని చెప్పారు. 

జడమైన కర్మ చైతన్యం గల మనిషిని ఎలా శాసించగలదు? అది 
హాస్యాస్పదంగా ఉంటుంది. చైతన్యవంతుడైన పరమాత్మే కర్మకి సృష్టి కర్త. 
భగవద్గీతలో (గీత 9-17) శ్రీకృష్ణుడు ఆ సంగతి స్పష్టంగా చెప్పాడు-సమస్త 
కర్మలకి ఫలాన్ని ఇచ్చేది తనే అని. 

పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః 

వేద్యం వవిత్రమోంకార బుక్సామ యజురేవ చ 


కర్మ - జన్మ 23 


భావం: ఈ సమస్త జగత్తుని ధరిస్తూ, కర్మ ఫలాలని ఇచ్చేవాడిని నేనే. 
తల్లిని, తండ్రిని, తాతని నేనే. తెలుసుకోదగినవాడినీ నేనే. పవిత్రుడని, ఓంకారాన్ని 
నేనే. బుక్సామ యజుర్వేదాన్ని నేనే. 

ఈ దృష్ట్యా కర్మ పరమాత్మ సంపద అని అనుకోవళ్చు ఏది ఏమైనా, 
వూర్వ జన్మ కృతం కర్మ తద్బైవ మితి కథ్యతే అంటే పూర్వ జన్మలో మనం 
ఆచరించిన కర్మయే దైవం అని శాస్త్ర వచనం. 

కాలం, కర్మ ఒకటే 

తరచు మనం కర్మని కాలంగా పిలుస్తూంటాం. కాలఃకర్తావికృతాచమన 
జీవితాల్లో జరిగే మార్పులని మనం ఆపలేమని చాలాసార్లు గమనించి ఉంటాం. 
మన పథకాలు తారుమారు అవుతూంటాయి. దీన్నిబట్టి మన జీవిత గమనం 
మీద మనకి నియంత్రణ లేదని బుజువవుతోంది. అప్పుడు 'కాలం కలిసి రాలేదు” 
అనుకుంటాం. నిజానికి కలిసి రానిది కాలం తెచ్చిన ఫలితానికి వచ్చిన కర్మ 
ఫలాలు తప్ప కాలం కలిసిరాకపోవడం కాదు. దీన్నే ఇంగ్లీష్‌లో మేన్‌ వ్రపోజెస్‌, 
గాడ్‌ డిన్‌పోజెన్‌' అంటారు. 'తానొకటి తలిస్తే దేవుడొకడు తలిచాడు' అనే తెలుగు 
సామెతకి అర్ధం ఇదే. 

కర్మ గురించి ఎప్పుడు తెలుస్తుంది? 

కర్మ అధికంగా నమ్మకానికి సంబంధించినది మాత్రమే. ఎందుకంటే 
వ్యావహారిక బుజువులకి అది అందదు. దీన్ని మేథోపరంగా అర్ధం చేసుకోవాలని 
ప్రయత్నించే వారికి ఇది అర్ధం కాదు. ఎందుకంటే దేవుడు లేదా విశ్వ చైతన్యం 
మన మేథస్సుకి అందేది కాదు. ఓ సందర్భంలో మాతా అమృతానందమయి తన 
భక్తుడు స్వామి పరమాత్మానందపురి (నీల్‌)కి ఇలా చెప్పింది. 


“మన గతం కేవలం ఈ జీవిత కాలం యొక్క గతం కాదు. ప్రస్థుత 
శరీర జనన కాలంతో దాన్ని గుర్తించలేము. మనం అనంతకాలం నించి 
వుంటున్నాం. కొన్ని కర్మలు ఖర్చు చేస్తూ, మళ్ళీ కొత్త కర్మలు చేస్తూంటాం. అనేక 
రూపాల్లో, పేర్లల్లో ప్రయాణించిన మన అన్ని పూర్వ జన్మలు మన గతంలో 


24 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


= 


ఉన్నాయి. అలాగే భవిష్యత్తుని కూడా మనం చూడలేము. అది మన ఆధీనంలో 
లేదు. రేపేమి జరుగుతుందో ఊహించలేము. కర్మ గతి తెలుసుకోవడం చాలా 
కష్టం. ఓ సారి నువ్వు ఆత్మ సాక్షాత్మారం పొందితే నీకూ కర్మ గురించి అంతా 
తెలుస్తుంది. నీ గత జన్మ రహస్యాలు నీకు తెలుస్తాయి. నీకు విశ్వం యొక్క సృష్టి 
యొక్కమొత్తం రహస్యాలు తెలుస్తాయి. ఆత్మ సాక్షాత్మారం మాత్రమే ఈ రహస్యాన్ని 
ఛేదిస్తుంది. ఓ సారి నువ్వు ఈ దేహంనించి, బుద్ధినించి బయట పడి, నువ్వు 
ఆత్మవని అనుభవపూర్వకంగా గ్రహిస్తే ఆ ఆత్మ ఎప్పుడూ ఉందని, ఆత్మ ఎన్నడూ 
పుట్ట లేదని, ఎన్నడూ చావదని, అది కర్మ నియతికి అతీతం అని గ్రహిస్తావు.” 


ఇతర మతాల్లో కర్మ సిద్ధాంతం 

ప్రతీ మనిషి చేసిన పనులు అతని మెడకి కట్టుబడి ఉంటాయి అని 
చాలా ఇతర మతాలు అంగీకరిస్తున్నాయి. బౌద్ధ, జైన మతాలు కూడా కొద్దిపాటి 
తేడాలతో కర్మ సిద్దాంతాన్ని ప్రతిపాదించాయి. కర్మ ద్రవ్యరూపంలో ఉంటుందని 
జైన మత సిద్దాంతం. సూక్ష్మ అణువుల రూపంలో ఉండే అవి జీవులని ఆకర్షిస్తాయి. 
జీవి, కర్మ పదార్ధం కలిసిపోతాయి. ఇక్కడ కర్మకు ఉద్దేశ్యం ప్రధానం కాదు. 
అణువులే ప్రధానం అవడం విశేషం. కాకపోతే హిందూ మతంలో కర్మ గురించి 
చెప్పినంత బలంగా మిగతా మతాల్లో చెప్పలేదు. 

బౌద్ధ మతంలో తృష్టయే జన్మకి కారణం అని, తృష్ణ నశిస్తే కర్మ కూడా 
నశిస్తుందని, బుద్ధి సంకల్పాలకి, కర్మకి సంబంధం ఉందని, కోరికని, వ్యామోహాన్ని 
తొలగించే కర్మలు సత్మర్మలని, దుఃఖ ఫలితాలని ఇచ్చేవి దోష కర్మలని బుద్ధుడు 
చెప్పాడు. ఐతే బౌద్ధమతం మన దేశ ఎల్లలు దాటి వివిధ దేశాలకి వెళ్ళాక అనేక 
విభాగాలుగా చీలిపోయింది కాబట్టి ఆనాడు బుద్దుడు దీన్ని నిజంగా బోధించాడా 
అన్నది అనుమానమే. కర్మ ఫలాల వల్లే మానవుల పుట్టుకలో ఇన్ని 
భేదాలున్నాయని బౌద్భులు కూడా నమ్ముతారు. బర్మాలోని బౌద్భులు కర్మని 
బేంక్‌లోని నిధిలాంటిదని భావిస్తూ, ఎప్పటికప్పుడు వారి పుణ్యకార్యాలని ఓ 
ఖాతాలో రాసుకుని, దాని వర్తమాన స్థితిని తరచు తెలుసుకుంటారట. 


కర్మ - జన్మ 25 


కర్మ గురించి భారతంలో వ్యాసుడు ఏం చెప్పాడో బైబిల్‌లో జీసస్‌ 
సరిగ్గా అదే చెప్పడం విశేషం. 

యాదృశంవవతే బీజం క్షేత్రమాసాధ్యకర్షకః , 

నుకృతే దువ్కృతే వావి తాదృశం లభతే వలం 

-అనుశాసనిక పర్వం 

భావం: రైతు పొలంలో నాటిన విత్తనాలని అనుసరించి ఫలం లభిస్తుంది. 
అలాగే మనిషి పుణ్యం, పాపం అనే ఏ కర్మని చేస్తే దాన్ని అనుసరించే ఫలం 
లభిస్తుంది. 

"Do not be deceived: God cannot be mocked. A 

man reaps what he sows." (Galatians 6:7) 

మనం చేసే ప్రతీ పని మనల్ని వెనక్కి వచ్చి తాకుతుందని బైబిల్‌లో, 
ఖురాన్‌లో అనేక సందర్భాల్లో చెప్పబడింది. ఐతే కర్మ లేదా దానీకి సరిపడే 
పదం మాత్రం అందులో వాడలేదు. బైబిల్‌లోను, ఖురాన్‌లోను కర్మకి చెందిన 
కొన్ని వాక్యాలివి. 

-నువ్వు చేసినట్లే నీకు చేయబడుతుంది. నీ చర్చలు తిరిగి నీ నెత్తి 
మీదకి వస్తాయి. -ఓబాడయ 1:15 

-నువ్వు ఏం నాటితే తిరిగి అదే కోసుకుంటావు. పావవు స్వభావాన్ని 
నాటితే ఆ న్వభావం నించే వినాశనం వచ్చిపడుతుంది. ఆత్మని నంతోషపెట్టే 
విత్తనం నాటితే, ఆ ఆత్మ నించి శాశ్వత జీవితం (ముక్తి) లభిస్తుంది. -గలాటియన్స్‌ 
6:78 

-దుమ్టుడు మోనవూరితమైన జీతాన్ని పొందుతాడు. కాని ధర్మాన్ని 
నాటినవాడు తప్పక ఓ బహుమతిని పొందుతాడు. అలాగే దుష్టత్వాన్ని నాటిన 
వాడు కష్టాలని కోసుకుంటాడు. (ప్రావెర్చ్‌ 22:5) 

మనం చేసే ప్రతీ పని మనల్ని వెనక్కి వచ్చి తాకుతుందని ఖురాన్‌లో 
కూడా ఇలా చెప్పారు. 


26 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


-నీ పుస్తకాన్ని చదువు. నీ అత్మ యాత్రయే (జీవితంలో నువ్వు చేసినవే) 
వాటికి నిన్ను బాధ్యుడ్ని చేయడానికి చాలు. -ఖురాన్‌ సుర 17:18-14 

-నువ్వు చేసే ప్రతీ మంచి వనికి వదింతలుగా లాభం లభిస్తుంది. చెడ్డ 
వనులకి చెడ్డ్దతనంతోనే బదులు ఇవ్వబడుతుంది. ఎవర్నీ అన్యాయంగా 


చూడకూడదు. -ఖురాన్‌ సుర 6:160 

Every good deed will be repaid tenfold; but evil 
deeds will be repaid with evil. No one will be treated un- 
justly. -Qur'an, Al-An'am, Surah 6:160 


కర్మ నిజంగాఉందన్న విశ్వాసంతో, భగవంతుడు సర్వ కర్మ ఫల ప్రదాత 
అనే నమ్మకంతో, కర్మకి నమస్మరిస్తూ కర్మ గురించి తెలుసుకోడానికి ముందుకు 
వెళ్లాం. 

నమస్యామో దేవాన్నను హతవిధేస్తే పి వశగాః 

విధిర్వన్యస్సోపి వ్రతినియతకర్మైకవ లదః 

వలం కర్మాయత్తం కిమమరగణైః కించి విధినా 

నమస్తత్మర్మభ్యోవిధిరపి న యేభ్యః ప్రభవతి 

భావం: దేవతలకి నమస్కరిస్తున్నాను. ఐనా వారు కూడా 
కాలానికి లోబడినవారు, కర్మకు ఆధీనులే సుమా! కాబట్టి దేవతలకన్నా 
కర్మ గొప్పది. కాని ఆ దైవం కూడా మనం చేసిన కర్మకి నిర్ణయింపబడ్డ 
ఫలాన్నే ఇస్తాడు. ఫలం కర్మ అధీనంలోనే ఉంటుంది కాబట్టి దేవతా 
సమూహాలతో, దైవంతో పని ఏమి? ఏ కర్మల ముందు దైవం కూడా 
చాలడో ఆ కర్మలకు నమస్మారం. 

(దైవాన్ని మనం ఎంత ప్రార్థించినా, మన కర్మలని బట్టే ఆయన 
ఫలితాలని మనకి ఇవ్వక తప్పదు, దాన్ని ఆయన మార్చలేడని అర్ధం) 


కర్మ - జన్మ DT 


3. కర్మ విభజన 


వక్తవ్యం నాత్ర నందేహో యత్కృత్వావ లమావ్నుయాత్‌ 
ప్రారబ్ధం విస్తరం కర్మవర్తమానం చ దృశ్యతే 
-కర్మ విపాక సంహిత 42 
భావం: మానవులకు సుఖదుఃఖాలని కలిగించే మూడు రకాలైన కర్మలు 
(సంచితం, వర్తమానం, ప్రారబ్దం) ఉంటాయి. వీటిలో సంచిత కర్మల గురించి 
విశేషంగా నీకు చెపుతాను. ప్రారబ్ద కర్మలు విస్తృతంగా ఉంటాయి. వర్తమాన 
కర్మలు నిరంతరం చూడబడుతూంటాయి. 

కాలం, కర్మానుభవం ప్రాతిపదికన కర్మని పెద్దలు ఇలా విభజించారు. 

1. సంచిత కర్మ 2. అగామి కి. ప్రారబ్ద కర్మ 

1. నంచిత కర్మ: దీనికి 'సంచయ కర్మ' అని కూడా పేరు. ఓ జీవి 
అనేక జన్మల్లో చేసిన కర్మలన్నీ పోగయిన నిధిని సంచిత కర్మ అంటారు. సంచిత 
కర్మంటే అంబుల పొదిలో వుపయోగించడానికి సిద్ధంగా వున్న బాణం లాంటిది. 
విల్లుకి దాన్ని ఎప్పుడైనా అనుసంధానం చేయచ్చు. ఇంకా పోలీసులకి దొరకని 
నేరం చేసిన దొంగతో, ఇంకా పాతని, బస్తాల్లో నిలువ ఉన్న విత్తనాలతో కూడా 
దీన్ని పోల్చచ్చు. 

2. అగామి కర్మ: దీనికి 'క్రియామాన కర్మ' అని కూడా పేరు. వర్తమాన 
కాలంలో మన జీవన యానంలో కొన్ని కర్మలు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం 
వుంటుంది. అలా చేసే కొత్త కర్మలు, అంటే ఈ జన్మలో చేసే కొత్త కర్మలన్నిటినీ 
అగామి కర్మలుఅంటారు. పుట్టినప్పటి నించి మరణించే దాకా మనం చేసే ప్రతీ 
కర్మ అగామి కర్మ కిందకి వస్తుంది. అంటే ఇవి మనం పుట్టేంత దాకా, మరణం 
తర్వాత జరగనివి. మన జీవిత కాలంలో చేసిన ఈ మొత్తం అగామి కర్మ రాశి 
మన మరణానంతరం వెళ్ళి సంచిత కర్మలో కలిసిపోతుంది. అంటే ఓ మనిషి 
జీవించి ఉన్నప్పుడు మాత్రమే అగామి కర్మ తయారై, అతని మరణానంతరం అది 
సంచిత కర్మగా మారిపోతుంది. 


28 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


యోగ శాస్త్రం అగామి కర్మని ఇంకా తయారు కాని బాణంతో పోల్చింది. 
బాణం చేయడానికి కావాల్సిన కర్ర, ఈకలు లాంటివన్నీ సిద్ధంగా వున్నాయి. 
విలుకాడు అవసరానికి మళ్ళీ ఎలా కొత్త బాణాలు తయారు చేసుకుంటాడో 
అలా మనం నిత్య జీవితంలో కొత్త కర్మలని తయారు చేసుకుంటున్నాం. తయారైన 
బాణాన్ని విలుకాడు ఎలా వుపయోగించకుండా వుండడో, అలా తయారైన ప్రతీ 
కర్మా ఏదో ఓ నాడు ఫలితానికి వచ్చి తీరుతుంది. 

దీన్ని ఇంకా నాటని విత్తనం స్థితిలోని పంటతో పోల్చచ్చు. అసలు 
కర్మనేది చేయకుండా ఏ మనిషీ ఒక్క క్షణం కూడా వుండలేడని శ్రీకృష్ణుడు 
భగవద్గీతలో (గీత 8-5) చెప్పాడు. 

8. ప్రారబ్ద కర్మ: పరిపక్వానికి, అంటే ఫలాన్ని అనుభవించే స్థితిలోకి 
వచ్చిన కర్మలని ప్రారబ్ద కర్మలు అంటారు. ఓ జీవి అనేక జన్మల్లో ఆర్జించిన 
మొత్తం సంచిత కర్మ రాశి మొత్తం లోంచి, ఓ జన్మలో అనుభవించి నశింప 
చేసుకోడాని కోసం తీసుకునే భాగమే ప్రారబ్ద కర్మ. అంటే ఏ జీవైనా మొదటి 
శ్వాస నించి ఆఖరి శ్వాస దాకా, గత జన్మల్లో చేసిన సంచిత కర్మ రాశిలోంచి ఏ 
కర్మ భాగం అనుభవానికి తీసుకుని వస్తుందో ఆ భాగానికి ప్రారబ్ద కర్మ అని 
పేరు. ఇలా కొంత భాగం మాత్రమే తీసుకోడానికి కారణం పేరుకున్న సంచిత 
కర్మ రాశి ఒక్క జన్మలో అనుభవించడాని కన్నా ఇంకా ఎంతో అధికంగా ఉండటమే 
కారణం. 

సంచిత కర్మ బస్తాలోని విత్తనాలైతే, ప్రారబ్ద కర్మ సరైన భూమిలో 
సకాలంలో పాతిపెట్టాక, పరిస్థితులన్నీ అనుకూలించడంతో మొలకెత్తి, తగిన 
ఫలాన్ని ఇచ్చే విత్తనాల్లాంటిది. ప్రారబ్ద కర్మని వింటి నించి వదలగా వెళ్ళే 
బాణం లాంటిదిగా యోగశాస్త్రం పోల్చి చెప్పింది. వదిలిన బాణాన్ని ఎలా ఇక, 
అది ఎక్కడైనా తాకకుండా వెనక్కి తీసుకోలేమో అలా ప్రారబ్ద కర్మని 
అనుభవించకుండా అపలేం. మరో ఉదాహరణ, పోలీసులకి చిక్కి శిక్ష అనుభవిస్తున్న 
నేరం చేసిన దొంగల్లాంటివి ప్రారబ్ద కర్మలు. 


కర్మ - జన్మ 29 


సంచిత, అగామి, ప్రారబ్ద కర్మల్లోని కర్మలని ఈ కింది విధంగా 
పెద్దలు విభజించారు. కర్మ సిద్ధాంతానికి ఇవి ప్రధాన భాగాలు. 
1. శుభ కర్మలు 2. అశుభ కర్మలు 3. మిశ్రమ కర్మలు 4. తటస్థ 
కర్మలు. క 

1. శుభ కర్మలు: ఏ కర్మ వెనక అది శుభఫలం కావాలనే కోరిక 
ఉంటుందో అది “శుభ కర్మ అనబడుతుంది. ఎవరికి వారు తమ శుభాన్ని 
కోరుకుంటారు. కాని తన స్వార్థ శుభం కాక ఇతరుల శుభాన్ని కోరి చేసే కర్మ 
శుభ కర్మ అవుతుంది. మరొకరికి అన్యాయం కలిగేలా కాక ఈ శుభ సంకల్పం 
ధర్మ బద్ధమై ఉండాలి. ఉదాహరణకి ఆకలితో మలమల మాడే ఓ బీదవాడికి 
అన్నం పెట్టడం శుభ కర్మ. దైవ చింతన శుభ కర్మ. 

శుభ కర్మకి అనేక పేర్లున్నాయి. అవి పుణ్య కర్మలు, మంచి కర్మలు, 
సుకృత కర్మలు, సుకర్మలు, సత్మర్మలు, హిత లేదా విహిత కర్మలు, పారమార్థిక 
కర్మలు వైదిక, నిష్కామ కర్మ, శుక్ల కర్మ లేదా సాత్విక కర్మలు. వీటి ఫలితం 
పుణ్యం, తద్వారా సుఖాలు, ఆనందాలు, సంతోషాలు, చిరునవ్వులు, మానసిక 
(ప్రశాంతత. 

2. అశుభ కర్మలు: ఏ కర్మ వెనక అది ఇతరులకి అశుభం జరిగినా 
సరే, తనకి మాత్రం శుభం కలగాలనే కోరిక ఉంటుందో అది “అశుభ కర్మ 
అనబడుతుంది. ఒకరికి న్యాయం కలిగేలా, అదే సమయంలో వేరొకరికి అన్యాయం 
కలిగేలా చేసే శుభ కర్మ కూడా అశుభ కర్మ అవుతుంది. తన శరీరానికి బాధ 
కలిగించే అలవాట్లు (సిగరెట్‌, ఆల్మహాల్‌, డ్రగ్స్‌ లాంటివి తీనుకోవడం) ప్రపంచానికి 
నాశనం కలిగించేవి చేయడం (వన్య మృగాల్ని అడవులని నాశనం చేయడం) 
అశుభ కర్మలవుతాయి. ఆకలితో మలమల మాడే ఓ బీదవాడి అన్నం లాక్కుని 
తను తినడం లేదా ఇంకొకరికి పెట్టడం అశుభ కర్మకి ఉదాహరణగా చెప్పచ్చు. 
భోగ చింతన అన్నిటికీ మించిన అశుభ కర్మ. మిగిలిన అశుభ కర్మలన్నిటికీ 
కారణం ఇదే అవుతుంది అని వేదాంతులు చెప్తారు. 


30 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


అశుభ కర్మకి కూడా అనేక పేర్లున్నాయి. హీన కర్మలు, చెడు కర్మలు, 
పాప కర్మలు, దుష్కృత కర్మలు, నిషిద్ధ కర్మలు, దుష్మర్మలు, అహిత కర్మలు, స్వార్థ 
కర్మలు లౌకిక కర్మలు, కృష్ణ కర్మలు లేదా తామస, రాజసిక కర్మలు. వీటి ఫలితం 
పాపం. తద్వారా కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, వెతలు, కన్నీళ్ళు, మానసిక 
అశాంతి. వేదంలోను, ధర్మ శాస్త్రాల్లోను నిషేధించిన కొన్ని కర్మలు కూడా అశుభ 
కర్మలు అవుతాయి. ఉదాహరణకి పర హింసని ఉద్దేశించి చేసే శ్వేన యాగం 
నిషిద్ధం అని వేదం శాసిస్తోంది. 

8. మిశ్రమ కర్మలు: ఇది పై రెండు అంటే, శుభ, అశుభ కలయికలైన 
కర్మలు. ఆకలితో మలమల మాడే ఓ బీదవాడికి అతని బీదరికాన్ని హేళన చేస్తూ 
అన్నం పెట్టడం మిశ్రమ కర్మ. ఇక్కడ అవసరం ఉన్నవాడికి అన్నం పెట్టడం శుభ 
కర్మయితే, వాడిని హేళన చేయడం అశుభ కర్మ అవుతుంది. ఒకే కర్మలో ఈ 
రెండూ మిళితమై ఉన్నాయి. వీటిని శుక్ల కృష్ణ కర్మలు అని కూడా అంటారు. 

4. తటస్థ కర్మలు: శుభ, అశుభ ఫలితాలు ఏదీ ఇవ్వని కర్మలు తటస్థ 
కర్మలు. ఆవలించడం, దగ్గడం, కనురెప్పలు ఆర్పడం, కాళ్ళూపడం, అన్ని రకాల 
విసర్జనా క్రియలు మొదలైన సహజంగా శారీరకంగా జరిగే చర్యలు, ఇంకా 
ఒంటరిగా పాడుకోవడం, ఆడుకోవడం మొదలైనవి తటస్థ కర్మలు అవుతాయి. 
అంటే మరో జీవిని ఏవిధంగా తాకని కర్మలు లేదా మంచి కాని, చెడు కాని 
ఫలితాలు ఇవ్వని కర్మలని తటస్థ కర్మలు అంటారు. 

స్వార్థ కర్మ- పారమార్ధిక కర్మ 

ప్రతీ మనిషి కర్మ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్వార్థ కర్మ. 
రెండోది పరమార్ధ కర్మ స్వార్ధ కర్మ అంటే మనందరికీ తెలుసు. తన స్వప్రయోజనాల 
కోసం మాత్రమే, అధర్మమైన పని చేయడం. పరమార్ధ కర్మ అంటే భగవంతుడికి 
సంబంధించిన పని అని చాలామంది భావిస్తూంటారు. కాని అది పరిపూర్ణ 
అర్థం కాదు. ఇతరుల ప్రయోజనం కోసం తన స్వప్రయోజనాలని వదులుకుని 
పని చేయడం కూడా పరమార్ధ కర్మ అవుతుంది. 


కర్మ - జన్మ 31 


స్వార్థ కర్మని ఇంకో కోణం లోంచి కూడా చెప్పచ్చు. తన ఆథ్యాత్మిక 
పరిణామ క్రమానికి వ్యతిరేకంగా చేసేపని స్వార్థ కర్మ, అలాగే తన ఆధ్యాత్మిక 
పరిణామ క్రమానికి అనుకూలంగా చేసే పని పారమార్ధిక కర్మ అవుతుంది. 
స్వార్ధ కర్మని పాపం అని, పరమార్థ కర్మని పుణ్యం అని కూడా అంటూంటాం. 

వివిధ శాస్త్రాల్లో కర్మలని విభజించారు. ఐతే అవన్నీ పై ఒకటి, రెండు 
తరహా కర్మల్లోని మూడు విభాగాల్లో దేన్లో ఓ దానికి చెందినవే తప్ప వాటికి 
చెందనివి ఏవీ లేవు. వాటిలో ఓ విభజన... 

1. నిత్య కర్మలు: ఈ కింది శ్లోకం నిత్య కర్మలు ఏవో చెప్తోంది. అవి 
వరసగా స్నానం, సంధ్య, జపం, హోమం, దేవతార్చన, వైశ్వదేవాన్ని ఆచరించడం, 
అతిధులని ఆదరించడం, అనే ఏడు నిత్య కర్మలు. ఇవన్నీ శుభ అగామి కర్మలు 
కిందకి వస్తాయి. వీటిని ఆచరించడం వల్ల చిత్త శుద్ధి ఏర్పడి, మనశ్శాంతి 
లభిస్తుంది. మనిషి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా వీటిని నిత్యం 'చేయాలి. 

నంధ్యా స్నానం జపో హోమో దేవతానాంచ పూజనమ్‌ 

ఆతిథ్యం వైశ్వదేవం చ షట్కర్మాణి దినే దినే 

2. నైమిత్తిక కర్మలు: వివిధ నిమిత్తాలని అనుసరించి ఒక నిమిత్త 
కాలం, అంటే ఆ దినం మాత్రమే చేసే కర్మలు. ఉదాహరణకి గ్రహణ కాలంలో, 
మహాలయ అమావాస్య నాడు తర్పణాలు వదలడం, పితృ దేవతలకి శ్రాద్ధం 
పెట్టడం మొదలైనవి నైమిత్తిక కర్మలు. ఇవన్నీ కూడా శుభ అగామి కర్మలు 
కిందకి వస్తాయి. నైమిత్తిక కర్మల వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది. నిత్య, 
నైమిత్తక కర్మలు పాప క్షాళనని చేస్తాయి కాబట్టి వీటిని చేయడం వదలకూడదని 
శాస్త్రం. 

3. కామ్య కర్మలు: చేసిన కర్మలకి ఫలాన్ని ఆశించి, వ్యక్తి ఇష్టాఇష్టాలని 
అనుసరించి చేసేవి కామ్య కర్మలు: జప, తప, హోమ, యజ్ఞ, యాగాది కర్మలు 
సంతానం, బంధు మిత్రులు, భార్య మొదలైనవాటిని, ధన ధాన్య వస్తు వాహనాది 
సంపదని పొందాలని చేసేవి కామ్య కర్మలు. భౌతిక లేదా లౌకిక ఫలితం 


32 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


ఆశించి చేసేవన్నీ కామ్య కర్మల కిందకే వస్తాయి. స్వర్గాన్ని కోరి జ్యోతిష్టోమాన్నిి 
పుత్ర సంతానం కోరుకుని పుత్రకామేష్టి యాగాన్ని సత్యనారాయణ వ్రతం లాంటి 
ఫలం కోరుకుని చేసేవి, మొక్కులు కామ్య కర్మలు. జీతం కోరి చేసే ఉద్యోగం 
కూడా కామ్య కర్మే. ఇవి అశుభ అగామి కర్మలు. కామ్య కర్మల వల్ల మనశ్శాంతి 
లేకుండా పతనమవుతారు. 

యోగ శాస్త్రంలో కర్మలు రెండు రకాలని చెప్పారు. అవి. 

1. ప్రవృత్తి కర్మ 

2. నివృత్తి కర్మ 

1. ప్రవృత్తి కర్మ: నేనేదైనా ఇస్తే నాకేంటి?= ప్రవృత్తి కర్మ. ఇది 
మనిషిని అధోగతికి తీసుకెళ్తుంది. ఫలాపేక్షతో చేసే ఈ కర్మ అరి ద్వారం. దీని 
ఇతర పేర్లు సకామ కర్మ, కామ్య కర్మ, ప్రేయో మార్గం. 

ఇహ చాముత్ర వా కామ్యం ప్రవృత్తం కర్మ కీర్యతే 

నిష్మామం జ్ఞాన వూర్వం తు నివృత్త మువదిశ్యతే 

భావం: ఈ లోకంలో వర్షం మొదలైన వాటికి కారణం, స్వర్ణాన్ని 
మొదలైన వాటిని ఇచ్చేది, జన్మ చక్ర బంధానికి కారణం అయిన కర్మని ప్రవృత్తి 
కర్మ అంటారు. 

2. నివృత్తి కర్మ: తీసుకో. నాకు వద్దు= నివృత్తి కర్మ. ఇది మనిషిని 
ఊర్ధ్వ గతికి తీసుకెళ్తుంది. నిష్మామం అయిన ఈ కర్మ భగవంతుడ్ని చేర్చే హరి 
ద్వారం. దీని మరో పేరు నిష్కామ కర్మ, సాత్విక కర్మ, పరమార్థ కర్మ, హిత 
లేదా విహితకర్మ శ్రేయో మార్గం. 

అకామోవహితం నిత్యం నివృత్తం చ విధీయతే 

కామేన తు కృతం నిత్యం ప్రవృత్తమువదిశ్యతే 

భావం: ఫలాపేక్ష లేక నిత్యం చేయబడే, విరక్తితో కూడిన కర్మని నివృత్తి 
కర్మ లేదా నిష్కామ కర్మ అంటారు. 

ప్రవృత్తి, నివృత్తి కర్మల ఫలితాలివి: 


కర్మ - జన్మ 33 


ప్రవృత్తం కర్మ నంసేవ్య దేవానామేతి సామ్యతామ్‌ 

నివృత్తం సేవమానన్తు భూతాన్యత్యేతి వంచ వై 

భావం: ప్రవృత్తి కర్మల (యజ్ఞదానాదుల) వల్ల దేవతలుండే స్వర్గలోక 
ప్రాప్తి, నివృత్తి కర్మల (ఫలాపేక్ష లేని జపతపాలు, దానాలు) వల్ల పాంచభౌతిక 
శరీరాన్ని దాటి మోక్షం పొందుతాడు. దీన్నే ఇంకో కోణం లోంచి ఇలా చెప్పారు. 

ఎవరు నివృత్తి మార్గంలోకి వెళ్తారో, ఎవరు ప్రవృత్తి మార్గంలోకి వెళ్తారో 
కూడా శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. 

వాసనా ద్వివిధా ప్రోక్తా శుద్ధా చ మలినా తథా 

మలినా జన్మ హేతుస్స్యాత్‌ శుద్ధా జన్మవినాశినీ 

భావం: మానవుని మనో వాసనలు రెండు విధాలుగా ఉంటాయి. అవి 
మలిన వాసనలు, శుద్ధ వాసనలు. మలిన వాసనలు ప్రవృత్తి మార్గంలోకి తీసుకు 
వెళ్ళి పునర్దన్మని కలుగచేస్తాయి. శుద్ధ వాసనలు నివృత్తి మార్గంలోకి తీసుకు వెళ్ళి 
జన్మ రహితమైన మోక్షాన్ని కలుగచేస్తాయి. 

శాస్త్రంలో కర్మలని మరో రెండు రకాలుగా కూడా విభజించారు. అవి... 

1. వురుషార్థ కర్మ అంటే పురుష ప్రయత్నంతో ఈ జన్మలో చేసే 
కర్మ. అంటే అగామి కర్మ, 

2, (క్రత్వార్థ కర్మ అంటే సంచిత, ప్రారబ్ద కర్మలు అని అర్థం. 

వేదాంత శాస్త్రం ప్రకారం కర్మలు మూడు రకాలు. 

1. కర్మ: శాస్తం సమ్మతించిన కర్మలు' నేను చేసాను ? అన్న భావనతో 
చేయడం. దీని వల్ల కర్మ బంధం ఏర్పడి తిరిగి పుట్టాలి. 


2. వికర్మ: అనగా శాస్త్రం నిషేధించిన కర్మలు. హత్యలు మొదలైనవి. 


3. అకర్మ : కర్మ చేసినా చేయకుండా ఉండటం తెలుసుకోవటం. 
అంటే ఈశ్వరుడే మన చేత చేయించాడు అనుకుని ఏ పనైనా చేయడం. దీనివల్ల 
కర్మ క్షయం, ఫలితంగా ముక్తి లభిస్తాయి. ఓ నది మీద కట్టిన వంతెన రాకపోకలకి 


34 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


ఉపయోగిస్తుంది. వంతెన ఏ పనీ చేయడం లేదు అనిపిస్తుంది. కాని రాకపోకలకి 
సహాయం అనే కర్మ చేస్తోంది. ఇదే అకర్మలో ఇమిడి ఉన్న కర్మంటే. 


మరో ఉదాహరణ. రైల్లో రాత్రి నిద్రపోయేవాడు ప్రయాణించడం లేదు. 
అదే సమయంలో ప్రయాణిస్తున్నాడు. అంటే అతని శరీరం ప్రయాణిస్తోంది. 
ఇలాగే తను చేసే కర్మలేవీ మనిషి చేయడం లేదు. త్రిగుణాల చేత 
చేయించబడుతున్నాడు కాని తను చేస్తున్నాననుకుని ఫలితంగా కర్మ బంధంలో 
చిక్కుకుంటున్నాడు. ఇలా చిక్కుకోకుండా ఉండటమే అకర్మ, 

షట్కర్మలు 

యోగానికి సంబంధించిన ఇవి శారీరక శుద్ధికి యోగులు చేసుకునే 
కర్మలు. 1. భౌతి 2. నేతి ౩. వస్థ 4 నౌలి 5. త్రాటకం 6. కపాలభాతి 

ఆయుర్వేద వంచ కర్మలు 

1. స్నేహ కర్మ 2. స్వేద కర్మ 8. శోధన కర్మ 4. పశ్చాత్మర్మ 
5. సంసర్జన కర్మ. ఇవి చికిత్సకి ఉపయోగించే కర్మలు. 

ఇంకా ప్రధాన కర్మ, గుణ కర్మ మొదలైనవి శాస్త్రంలో చెప్పబడ్డాయి. 


కర్మ - జన్మ 35 


4. కర్మ మూలం 


న కర్తృత్వం న కర్మాణి లోకన్య నృజతి ప్రభుః 

న కర్మఫల నంయోగం న్వభావన్తు ప్రవర్తతే ' 

భావం: భగవంతుడు కర్మలని పుట్టించలేదు. కర్మ ఫల ప్రాప్తిని 
కలుగచేయలేదు. కర్మలని చేయించడం లేదు. మనిషి తన స్వభావాన్ని బట్టి 
వాటిని చేస్తున్నాడు. 

ఫలాన్నిచ్చే పనినే కర్మ అంటారు. ఫలాన్ని ఇవ్వనిది కర్మ కాదు. 
మనిషి కర్మలు చేయడానికి కొన్ని కారణాలు. 

1. అధిష్టానం, కర్త, కరణం, చేష్ట, దైవం 

శరీరవాంగ్‌మనోభిర్యత్మర్మ ప్రారభతే నరః 

న్యాయ్యం వా వివరీతం వా వంచైతే తన్య హేతవః ' 

భావం: మనిషి శరీరంతో, వాక్కుతో, మనస్సుతో, చేసే చెడు లేదా 
మంచి కర్మలకి ఐదు అధిష్టానాలు కారణం. 

అధిష్టానం తథా కర్తా కరణం చ వృథగ్విధమ్‌ 

వివిధాశ్చ వృథక్చేష్టా దైవం చైవాత్ర వంచమమ్‌ 

భావం: 1. అధిష్టానం= శరీరం 2. కర్త= ఉపాధితో కూడిన జీవుడు 
శి. కరణం=ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఉచేష్ట= 
ఈ పన్నెండు ఇంద్రియాల యొక్క వ్యాపారాలు 5. దైవం= అదృష్ట పాపపుణ్యాలు. 
ఈ ఐదు ఏ మనిషైనా కర్మ చేయడానికి కారణాలు. 

2. అజ్ఞానం: మనిషి స్వభావమే కర్మలకి మూలం అని మొదటి శ్లోకం 
చెప్తోంది. స్వభావం సంస్కారాలు, వాసనల వల్ల ఏర్పడుతుంది. మనిషి కర్మలు 
చేయడానికి వేదాంతులు చెపే ్ప ప్రధాన కారణం, తను ఈ దేహంలోని ఆత్మ 
అన్న సంగతి విస్మరించి, ఈ దేహమే తానుగా భావించడం వల్లే. అప్పుడు ఆ 
కర్మకి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. దీన్నే “అవిద్య, అజ్ఞానం” అని కూడా 
వేదాంతులు చెప్తారు. కర్మ చేయడానికి ఇది (ప్రేరకం. ఎవరైతే తను దేహార 


36 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


కాదని, ఆత్మ అనే సత్యాన్ని గ్రహిస్తారో వారు కర్మ చేయలేరు. అంటే వారు చేసేడి 
బంధించే కర్మ అవదు. 

8. అరిషడ్‌ వర్గాలు: అజ్ఞాన ఫలితం ఇది. మనిషి చేసే కర్మల్లో అధిక 
భాగం అశుభ కర్మలే. సుకర్మలని మనిషి చేయడం అరుదు. మన కంటికి 
కనిపించకుండా మనలో నక్కి దాక్కున్న ఆరుగురు శతృవులే మనం దుష్మర్మలు 
చేయడానికి మూలం. అవి కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం. 

ఒక్కో అరిషడ్వర్గం వల్ల చరిత్రలో ఒక్కో మనిషి నాశనం అయాడు. 

రావణుడు కామం వల్ల నేల కూలాడు. 
దూర్వాసుడు (క్రోధం వల్ల పాడయ్యాడు. 

హిరణ్యాక్షుడు లోభం వల్ల నాశనం అయాడు. 

భస్మాసురుడు మోహం వల్ల భస్మమయ్యాడు. 

హిరణ్యకశిపుడు మదం వల్ల మట్టి కరిచాడు. 

దుర్యోధనుడు మాత్సర్యం వల్ల మరణించాడు. 

వీటిలో మొదటి మూడైన కామ, క్రోధ, లోభాలు మరీ ప్రమాద 
కారకాలు, నరక ద్వారాలు అని గీత బోధిస్తోంది. 

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః 

కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్‌ 

-గీత 16-21 

భావం: కామక్రోధలోభాలు మూడూ నరకద్వారాలు. అవి ఆత్మ 
నాశనానికి (ముక్తికి దూరం అవడానికి) కారణాలు. కాబట్టి ఈ మూడింటిని 
త్యజించాలి. 

4. కోరిక: మనిషి ఏ కర్మయినా చేయడానికి మరో ప్రధాన కారణం, 
అరిషడ్వర్ణాల ఛద్మవేషం అయిన కోరిక. మనసు దేనిని కోరి, దేని మీద లగ్నం 
అయితే దాన్ని తీర్చుకోడానికి మనం కర్మలని చేస్తాం. నిజానికి కామమే అంటే 
కోరికే మిగిలిన అరిషడ్‌ వర్గాలకి పునాది. కామం తీరితే సమస్య లేదు. తీరకపోతే 


కర్మ - జన్మ 37 


అది క్రోధంగా రూపాంతరం చెందుతుంది. తీరితే అది మళ్ళీ మళ్ళీ కావాలని 
అనిపించి, మోహంగా లేదా తీరిన గర్వంతో మదంగా మారచ్చు. తన కోరికని 
తీర్చుకోడానికి సరిపడే ధనం కోసం లోభం ప్రవేశించవచ్చు. తనకి తీరక, ఇతరులకి 
ఆ కోరిక తీరితే అప్పుడది మాత్సర్యం లేదా అసూయగా పరిణితి చెందచ్చు. 
కాబట్టి కామమే అసలు అరిషడ్‌వర్గం. మిగిలినవి దాని మారు రూపాలు. కోరికే 
కర్మకి మొదటి మెట్టు. 'కర్ణ హేతు కామస్యత్‌' అజ్ఞానమే కోరికకి, కర్మకి కారణం. 
పిండావస్థలోని స్థితే కోరిక. ఆ స్థితిలో అది నిస్సహాయురాలు, 
రూపుదిద్దుకోనిది, శక్తిలేనిది. తర్వాత అది స్థిరమైన నిశ్చయంగా ఎదగచ్చు. 
ఒక్కోసారి ఆ నిశ్చయం కూడా గర్భస్రావంలా మధ్యలోనే నిరుత్సాహంతో 
నశించవచ్చు. కాని నిశ్చయం స్థిరమైన నిశ్చయం'గా మారినప్పుడు అది ఎలాంటి 
నిరుత్సాహం లేక, ఆగకుండా కొనసాగే కార్యక్రమంగా రూపొందుతుంది. కోరికని 
పిండావస్థలోనే నాశనం చేయడం ఉత్తమం. లేదా అది తీరేదాకా లోపలే అణగి 
ఉంటుంది. 
కోరికని సంకల్పం అనే ఇంకో పదంతో కూడా పిలుస్తారు. కోరికలు, 
సంకల్పాలు పెట్టుకోకూడదని హిందూ, బౌద్ధ మతాలు బోధిస్తూంటాయి. ఊరెళ్ళి 
కూతుర్ని చూద్దామన్న సంకల్పం పెట్టుకుని అది తీరకుండా మరణిస్తే ఆ సంకల్పం 
తీరడానికి ఒకటి లేదా ఎక్కువ జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. చెడు సంకల్పాలు 
ఉండబట్టే మనిషి చెడుగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తూంటాడు. కాబట్టి చెడు కోరికలని 
విస్మరించి, మంచి కోరికలని పెంపొందించుకుంటే అది మోక్షానికి దారి తీస్తుందని, 
వసిష్ట గీతలో భరద్వాజుడికి వాల్మీకి ఇలా బోధించాడు. 
అశేషేణ పరత్యాగో వాననానాం య ఉత్తమః 
మోక్ష ఇత్యుచ్యతే బ్రహ్మన్స ఏవ వినులక్రమః 
భావం: వాసనల యొక్కసంపూర్ణ పరిత్యాగమే మోక్షమని చెప్పబడింది. 
అలాంటి మోక్షం అవిద్య, స్వార్ధం లేని వారికే ప్రాప్తిస్తుంది. 'నాకు కావాలి" 
అన్నది కోరిక నిజ స్వరూపం. రమణ మహర్షి దగ్గరకి వచ్చిన ఒకడు అడిగాడు. 


38 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


“స్వామీ! నాకు శాంతి కావాలి. దాన్ని పొందే మార్గం చెప్పండి.” 

“ఏముంది? అందులోంచి 'నాకు కావాలి” (అంటే కోరికలని) తీసేస్తే 
ఇక మిగిలేదంతా శాంతే కదా నాయినా.” జవాబిచ్చాడాయన. 

5.ఇంద్రియాలు 

కోరికలు ఇంద్రియాల సహకారంతో తీరుతాయి. అరిషడ్‌ వర్గాలు మన 
ఇంద్రియాలని బానిసలుగా చేసుకుని మనం చేసే కర్మలకి ప్రేరణని ఇస్తున్నాయి. 
ముఖ్యంగా రెండు ఇంద్రియాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అవి 
గుహ్యేంద్రియం (జననేంద్రియం) జిహ్వేంద్రియం (నాలుక) మిగిలిన 
మూడిటికన్నా ఈ రెండిటిని జయించడం బహు కష్టం. ఎందుకంటే సృష్టి 
కొనసాగడానికి గుహ్యేంద్రియం అవసరం కాబట్టి దాని ద్వారా జీవికి అధిక 
ఆనందం లభించేలా ప్రకృతి జాగ్రత్త పడింది. అలాగే ప్రారబ్ద కర్మలన్నీ 
పూర్తయ్యేదాకా శరీరధారి శరీరం నిలబడటానికి అవసరం అయిన ఆహారం 
మీద రుచి అనే ప్రీతిని జీవికి ప్రకృతి కలిగించింది. అధిక ఆనందాన్ని ఏర్పాటు 
చేసిన ఈ రెండు ఇంద్రియాలు జీవుల్ని లొంగదీసుకుంటాయి. ఈ రెంటి ఆనందపు 
సంకెళ్ళని తెంచుకుంటే కాని ముక్తి రాదు. 

6. మనను: మనసు కూడా ఓ ఇంద్రెయమే అని శాస్త్ర వచనం. 
మిగిలిన ఇంద్రియాల్లా కాక అది అదృశ్యంగా ఉంటుంది. యోగవాసిష్టంలో 
కర్మకి మనస్సే ప్రేరణ, ప్రధానం అని చెప్పారు. ఎందుకంటే మనస్సుతోనే కర్మ 
మొదలవుతుంది. మనసు లేకపోతే కార్య కలాపాలే ఉండవు. 

మన ఏవ మనుష్యాణాం కారణం బన్ఫమోక్షయోః 

బన్ధాయ విషయానక్తం ముక్ష్యై నిర్విషయం న్మృతమ్‌ 

భావం: మనుష్యుని బంధ మోక్షాలకి కారణం మనస్సే. ప్రాపంచిక 
విషయాల మీధ ఆసక్తియె వున్న మనస్సు (ప్రవృత్తి కర్మలు చేసి) బంధానికి, 
అలాంటి ఆసక్తి లేని మనస్సు (నివృత్తి కర్మలు చేసి) మోక్షానికి దారి తీస్తుంది. 
చిత్తం నంజాయతే జన్మ జరా మరణ కారణం -ముక్తికోపనిషత్తు 


కర్మ - జన్మ 39 


భావం: మనస్సనే బీజమే మరణానికి, మరు జన్మ ఎత్తడానికి (సరిపడే 
కర్మ చేయడానికి) కారణం అవుతోంది. మనస్సనే పిశాచం అగ్ని కన్నా ఎక్కువ 
ఉష్ణం కలది. మనం చేసే కర్మలే మన సంస్మాభాలై మనల్ని ఆడించి, పీడిస్తాయి. 

7. వాననా సంస్కారాలు: కోరికకి బీజం సంస్కారం. సంస్కారం 
అంటే ఏమిటి? గత జన్మలో పదే పదే చేసిన ఒకే రకం కర్మ యొక్క ముద్రలు 
ఒకదాని మీద ఇంకోటి పడి అవి బలోపేతం అవుతాయి. ఇలా బలోపేతం 
అయిన కర్మల ముద్రనే సంస్కారం అంటాం. సంస్మారం ఎంత బలంగా వుంటే 
దాన్ని చేసే పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఆ సంస్మారం మనల్ని ఆ పనిని చేసేలా 
అంతగా ప్రేరేపిస్తుంది. 

గతంలో చేసిన కర్మలు మనస్సులో లోతుగా నిక్షిప్తం అయివుండి, 
కోరికలకి బీజాలు అవుతాయి. గ్రామఫోను రికార్డులో అనేక గీతలుంటాయి. 
మరి పాటలు ఏ గీత నించి వినిపిస్తాయి? నిజానికి గ్రామఫోను "రికార్డులో 
ఉండే గీత ఒక్కటే. మొదటి నించి చివరిదాకా కొనసాగే గీత అది. ఆ ఒక్క గీత 
నించి ఎలా పాట వస్తుందో అలా మనలోని వాసనల నించి కోరికలు, ఆలోచనలు 
పుట్టుకు వస్తాయి. వాటిని బట్టి కర్మలని ఆచరిస్తాం. కాని మనకి ఉన్న విశిష్టత 
వాటిని ఆచరించాలా, వద్దా అని నిర్ణయించే విచక్షణా శక్తిని కలిగి ఉండటం. 

వానన అంటే ఏమిటి? ఈ జన్మలో అధికంగా చేసింది వాసన అని, 
గత జన్మల నించి చేయగా వచ్చింది సంస్మారం అని వేదాంతులు అంటారు. 
అంటే నీరు పల్లానికి ఎలా పారుతుందో అలా ఈ జన్మలో ఓ సారి చేసిన కర్మని, 
మళ్ళీ ఆ సందర్భం వస్తే దాన్నే మళ్ళీ చేయడాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో వాసన" 
అంటారు. ఈ జన్మలో చేసిన ఒకే రకం కర్మల సముదాయాన్ని వాసన అంటారు. 
ఈ వాసనకి చక్కటి ఉదాహరణ, మనం ఇంకో నలుగురితో కలిసి షేర్‌ టేక్సీలో 
విజయవాడ నించి హైద్రాబాద్‌ బయలుదేరాం. మధ్యలో ఓ చోట టిఫిన్‌కి, 
మరో చోట భోజనానికి ఆగాం. తిరిగి మనం టేక్సీ ఎక్కినప్పుడు అంతా మొదట 
కూర్చున్న సీట్లలోనే కూర్చుంటారు తప్ప ఇంకో సీట్లో కూర్చోరు. (అన్ని సీట్లు 


40 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


సౌకర్యంగా ఉన్నాయనుకుందాం) ముందు ఫలానా చోట కూర్చోవడం అనే 
కర్మని ఓ సారి చేసాక తిరిగి అదే కర్మని చేయడానికే మనసు లాగుతుంది. దీన్నే 
వాసన అంటారు. ఇంకో ఉదాహరణ చూడండి. 

రాసుకునే బల్లకి కుడివైపు పెన్‌ స్టాండ్‌ ఉంచి పదిరోజులు దాన్ని 
ఉపయోగిస్తే, ఆ పెన్‌ స్టాండ్‌ని ఎడమ వైపుకి జరిపినా, పదకొండో రోజు మన 
చెయ్యి యాంత్రికంగా కుడివైపుకే వెళ్తుంది. ఇదే వాసన. అలవాటే వాసన. 

పూర్వ జన్మలో ఓ మనిషి ఏది అధికంగా చేస్తే ఆ మనిషి ఈ జన్మలో 
కూడా అదే పనిని చేయడమే సంస్కారం అంటే. మనిషి స్వబుద్ధితో చేసే చాలా 
కర్మలకి మూలం అతను పూర్వ జన్మల్లో ఆర్జించుకున్న ఈ వాసనా సంస్కారాల 
బలమే. ఓ వ్యక్తి పేకాట ఆడినా, మదిర పుచ్చుకున్నాా మగువల వెంట పడ్డా లేక 
నిత్యం గుడికి వెళ్ళినా, అనాధ శరణాలయం స్థాపించినా అవి పూర్వ జన్మల 
సంస్మార బలమే. ఆ సంస్కార లక్షణం వల్ల ఈ జన్మలో మనిషి తేలిగ్గా ఆ 
అలవాట్లలోకి వెళ్ళిపోతాడు. 

సంస్కారం చెడుకి సంబంధించింది కావచ్చు. లేదా మంచిదీ కావచ్చు. 
దాన బుద్ది, దైవ భక్తి, బ్రహ్మచారిగానే సన్న్యాసాశ్రమ స్వీకారం లాంటి వుత్తమ 
సంస్కారాలు కూడా మనిషిలో వుండచ్చు. కొందరు పిల్లలుగా వుండగానే భగవత్‌ 
భక్తి కలిగి వుండటానికి పూర్వ జన్మ సంస్కారమే కారణం. 

మన వాసనా సంస్కారాల ప్రేరణల వల్లే మనం ఇతరులకి భిన్నంగా 
ప్రవర్తిస్తాం. ఇతరులకి మనకున్న లాంటి వాసనలే ఉండవు కాబట్టి వారు మనకి 
భిన్నంగా ప్రవర్తిస్తారు. నంస్మారాలు అనేక జన్మలుగా ఏర్పడుతూ 
కొనసాగుతూంటాయి. అది చెడ్డది కావచ్చు. లేదా మంచిది కావచ్చు. ఏదైనా 
కాని వాసనా సంస్కారాలు సంకెళ్ళే. ఆది శంకరాచార్య ప్రశ్నోత్తర మణిమాలలో 
చెడు వాసనలని ఏమన్నారో చూడండి. కే దన్యవః నంతి కువాననాఖ్యాః: 
దారి దోపిడీ దొంగలు ఎవరు? చెడు వాసనలే. వాసనలు తీరడానికే మనం 
జన్మకి వస్తాం. ఒకతనికి రాజు అవ్వాలన్న కోరిక ఉండి అది తీరక మరణిస్తే, ఆ 


కర్మ - జన్మ 41 


కోరిక వాసనగా వచ్చే జన్మలకి వెంట వచ్చి, అతను చేసే పనులన్నీ రాజు 
అవడానికి దారి తీసేలా ఉంటాయి. ఇలా కొన్ని జన్మల తర్వాత అతను ఓ 
జన్మలో రాజయి ఆ కోరిక తీరడంతో, దేహాన్ని విడిచి ప్రయాణించే ఆఖరి 
క్షణంలో మిగిలి ఉన్న ఇంకో వాసన వైపు మనసు పోతుంది. 
యాదృగ్వాననమేత త్స్యా న్మన స్తాదృక్రజాయతే । 

జాతం న్వపితి యచ్చిత్తం తత్స్వప్పే నిశి తిష్టతి | 

భావం:- మనసులో ఏ వాసనలు ఉంటే వాటికి అనుగుణమైన శరీరం 
ఉత్పన్నమవుతుంది. రాత్రి నిద్రించినవ్పుడు మనసులో ఏం వుంటే అలాంటి 
న్వప్నాలే వస్తున్నాయి కదా. 

భగవన్నామ సంకీర్తనలు మొదలైన వాటివల్ల వాసనా సంస్మారాలు 
క్షీణిస్తాయి. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి భగవత్‌ చింతన ఒక్కటే మార్గం. 
దానివల్ల కుసంస్మారాలు ఆవిరైపోయి మంచి సంస్కారాలు అలవడతాయి. 

8. అహం: మనిషి కర్మలు చేయడానికి మరో మూల కారణం అహం, 
నేను ఈ శరీరం అనే భావనే “అహం.” ఆ అహం వల్ల 'నేను చేస్తున్నాను" అనే 
భావన మనలో కలుగుతంది. అహం వున్నంత కాలం మనకి కర్మలు అంటి 
తీరుతాయని యోగవాసిష్టం చెప్తోంది. అహం నశించడమే మోక్షం. పరమాత్మకి, 
జీవికి మధ్య గల ఏకైక అడ్డుగోడ ఈ అహమే అని శాస్త్ర వచనం. మనకి 
సంచిత, అగామి కర్మలు ఉన్నంత కాలం అహం నశించక అది సంస్కారాల 
రూపంలో మనతో కర్మలని చేయిస్తుంది. మృత్యు ముఖంలో వున్నా మనలోని 
అహం పోదు అని చెప్పే ఓ కధ ఉపనిషత్తుల్లో వుంది. 

పూర్వం కాశీలో ఓ గొప్ప రూపశిల్పి (మేకప్‌ మేన్‌) వుండేవాడు. 
అతను ఎవరికైనా ఇంకో మనిషిగా మేకప్‌ చేస్తే అది ఎంత గొప్పగా వుండేదంటే, 
ఆ మనిషికి, దృష్టిలో ఉంచుకుని మేకప్‌ చేసిన మనిషికి మధ్య ఎలాంటి బేధం 
తెలిసేది కాదు. అతనిలో అంత నైపుణ్యం వుండేది. అతను వృద్ధుడయ్యాక 
అచ్చం తనలా కనపడేలా తొమ్మిది మందికి మేకప్‌ చేసాడు. 


42 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


తన మరణ కాలం సమీపించగానే అతనితో పాటుగా వారంతా ఓ 
గదిలో నేల మీద పడుకున్నారు. శిల్పి మెడలో పాశాన్ని బిగించి అతని ప్రాణాలని 
తీసుకువెళ్ళాలని వచ్చిన యమభటులకి దుప్పట్లు కప్పుకుని పడుకున్న పది 
మంది కనిపించారు. అందరి మొహాల మీద దుప్పట్లని తొలగించి చూస్తే పదిమందీ 
ఒకేలా కనిపించారు. వాళ్ళల్లో ఎవరు ఆయువు తీరిన వారో వారికి అర్ధం 
కాలేదు. అందరి మొహాల్లోని జీవకళ, వర్చస్సు, రంగు ఒకేలా వున్నాయి. 

పొరపాటున కాలం తీరని వ్యక్తి ప్రాణాలని తీసుకెళ్ళడానికి ఇష్టపడని 
ఆ యమభటులు తమలో తాము తర్మించుకుని వెళ్ళి యముడితో జరిగింది 
చెప్పారు. వెంటనే యమ ధర్మరాజు అక్కడికి వచ్చి ఆ పదిమందినీ చూసాడు. 

“నాకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఎవడో గొప్ప రూపశిల్పి తనలా మరో 
తొమ్మిది మందికి మేకప్‌ చేసాడు. ఏం చేయాలి?” అని కొద్దిసేపు ఆలోచించాడు. 

ఓ వ్యక్తి ముందాగి పరీక్షగా చూస్తూ యమభటులతో చెప్పాడు. 
“జాగ్రత్తగా చూడండి. ఎంత గొప్ప రూప శిల్పి అయినా ఇతనికి 
మేకప్‌ చేసేప్పుడు ఇంత పెద్ద తప్పు చేసాడేమిటి?” 

ఆ మాటలు వినగానే రూప శిల్పి తటాలున లేచి కూర్చున్నాడు. 

“నేను ఏం పొరపాటు చేసాను?” యముడ్ని అడిగాడు. 

“నేను అన్న అహాన్ని వదిలించుకోక పోవడమే నువ్వు చేసిన పొరపాటు.” 
అని యముడు తక్షణం తన చేతిలోని పాశాన్ని అతని మెడకి బిగించి అతని 
ప్రాణాలని తీసుకెళ్ళాడు. అతనిలోని తను గొప్ప రూపశిల్చిననే అహమే అతన్ని 
మాట్లాడించింది. కాబట్టి మనిషికి మృత్యువు తరుముకొస్తుందన్న భయం వున్నా 
కూడా అహం పోదు. అహం పోతే మృత్యువు అతన్ని ఏం చేయలేదు. అదే ముక్త 
స్థితి. అదే మోక్షం: 

యక్ష ప్రశ్నల్లో వస్తుందిది. కోవాంకార ఇతి ప్రోక్త: అహంకారం అని 
దేన్ని అంటారు? మవాజ్ఞాన మహంకారః మితిమీరిన అజ్ఞానమే అహంకారం 
అని యుధిష్టరుడు జవాబు చెప్తాడు. 


కర్మ జ జన్మ 43 


9. నమాజం: మనం ఉన్న వాతావరణం, సమాజాల చేత 
'ప్రభావితులమై మనం కొన్ని కర్మలు చేస్తాం. ఉదాహరణకి ప్రభుత్వ కార్యాలయాల్లో 
పనిచేసే భారతీయులు లంచం ఇవ్వనిదే సాధారణంగా పన్ని చేయరు. ఇదే 
న్యూజీలేండ్‌ లేదా స్వీడన్‌లోని ప్రభుత్వోద్యోగులు లంచం ఆశించకుండా పని 
చేస్తారు. ఇది మన సమాజ వాతావరణం. అది వారి సమాజ వాతావరణం. 

కొందరు అమెరికన్స్‌ తమ సమాజంలోని నేర వ్రవృత్తి చేత ప్రభావితులై 
దుకాణాలకి వెళ్ళి, రోడ్డు మీద పాదాచారులని తుపాకీతో బెదిరించి డబ్బుని 
లాక్కునే నేరాలు చేస్తారు. అక్కడి సమాజంలో నేర ప్రవృత్తి భారతీయులకన్నా 
అధికంగా ఉంది. మన సమాజంలో ఇది లేదు కాబట్టి భారతీయుల్లో ఈ 
ప్రవర్తన లేదు. 


స్టార్‌ వరల్డ్‌ అనే ఛానల్‌లో వచ్చే 'ది మూమెంట్‌ ఆఫ్‌ (ట్రూత్‌ అనే ఓ 
అమెరికన్‌ టి వి ప్రోగ్రాం అక్కడి నైతిక హీన స్థితిని తేట తెల్లం చేస్తుంది. ఈ 
కార్యక్రమంలో మొదటి ఆరు ప్రశ్నలకి నిజాయితీగా జవాబులు చెప్తే పది వేల 
డాలర్లు బహుమతిగా ఇస్తారు. తర్వాత అయిదు ప్రశ్నలకి నిజాయితీగా జవాబు 
చెప్తే పాతిక వేల దాలర్లు ఇస్తారు. ఆ తర్వాతి ప్రశ్నలకి అబద్ధాలాడకుండా 
జవాబులు చెప్తే లక్ష డాలర్లు ఇస్తారు. ఆ తర్వాత ఒకో ప్రశ్చకి చెప్పే జవాబుకి 
రెండు లక్షలు, నాలుగు లక్షలు, ఐదు లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తారు. తల్లి, 
భర్త, అత్తమామలు, బాయ్‌ ఫ్రండ్‌ లాంటి తమ కుటుంబ సభ్యులతో వారు ఈ 
షోకి హాజరవుతారు. వారి సమక్షంలోనే అనేకమంది (ప్రేక్షకుల ముందు ప్రశ్నలు 
అడుగుతారు. ఇందులో పాల్గొన్నవారిని అడిగిన కొన్ని ప్రశ్నలు ఇవి. 


1. నీకు శారీరక సంబంధం ఉన్న వారిలో మీ వివాహానికి నువ్వు 
ఆహ్వానించగా వచ్చినవారు ఒక్కరైనా ఉన్నారా? 


2. నీ భర్తతో రతి సమయంలో నువ్వు మరో మగాడ్ని ఎప్పుడైనా 
ఊహించుకున్నావా? 


44 మల్లాది వెంకట కృష్ణమూర్తి 
3. నీతో సెక్స్‌లో పాల్గొన్నవారి నించి అందుకు నువ్వు ఎప్పుడైనా డబ్బు 
తీసుకున్నావా? 
4. నీకు ప్రమోషన్‌ రావడానికి నువ్వు నీ బాస్‌తో సెక్స్‌లో పాల్గొన్నావా? 
5. చెబితే మీ పెళ్ళి విచ్చిన్నం అయే రహస్యం నువ్వు నీ భర్తకి తెలీకుండా 
దాచింది ఒక్కటైనా ఉందా? 
6. నీ పిల్లలకి నువ్వు నీ తల్లికన్నా గొప్ప తల్లివి అని అనుకుంటున్నావా? 
7. నీ బాయఫ్రండ్‌ నీ భర్త కన్నా సెక్స్‌ విషయంలో నీకు ఎక్కువ తృప్తిని 


ఇచ్చాడా? 


8. మీ తండ్రి దుకాణంలో రహస్యంగాఎవరితోనైనా సెక్స్‌లో పాల్గొన్నావా? - 


నేరస్థులు నిజం చెప్తున్నారో లేదో పోలీసులు తెలుసుకునే పోలీ గ్రాఫ్‌ 
(లై డిటెక్టర్‌) అనే పరికరం వారు కూర్చున్న కుర్చీకి అనుసంధానం చేసి ఉంటుంది. 


వారు చెప్పే సమాధానాలు నిజమో కాదో అలా శాస్త్రీయంగా తెలుసుకుని ఆ. 


సంగతి వెంటనే ప్రకటిస్తారు. అబద్ధం చెప్తే అవుట్‌. నిజం చెప్తే తర్వాతి ప్రశ్న 
అడుగుతారు. కాబట్టి డబ్బు గెలుచుకోవాలంటే తప్పనిసరిగా నిజం చెప్పి తీరాలి. 


పై ప్రశ్నలన్నింటికీ వారు 'అవును' అనే జవాబిచ్చారు! మన స్త్రీలలో ఈ 
రకం దిగజారుడుతనం లేదు. ఎందుకంటే వారు శీలానికి విలువనిచ్చే పవిత్రమైన 
వాతావరణంలో పెరుగుతారు. అమెరికాలోని అపవిత్రమైన వాతావరణంలో పెరిగే 
అక్కడి ఆడ, మగ సెక్స్‌ విషయంలో చాలా స్వేచ్చగా ఉండి చేయకూడని పనులు 


చేస్తూంటారు. మన ప్రభుత్వోద్యోగుల్లోని దిగజారుడుతనం అమెరికాలో లేదు. = 


అమెరికాలోని స్వేఛ్భా ప్రణయం, నేర ప్రవృత్తి మన దేశంలో లేదు. ఇందుకు 
సమాజమే కారణం. 

_ ఇంకో ఉదాహరణ. అమెరికాలో తను సంపాదించింది ఇతరులతో 
పంచుకోవాలి అనే ఆచారం ఉంది. ఒకప్పుడు రాక్‌ఫెల్లర్‌, ఇటీవల ప్రపంచ 


కర్మ - జన్మ 45 


కుబేరుడు బిల్‌ గేట్స్‌ తను సంపాదించిన దాంతో బీదలకి సహాయం చేసే 
ట్రస్ట్‌ని నెలకొల్పారు. అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీలు కూడా బీదల సహాయానికి 
విరాళాలు ఇస్తాయి. హాలీవుడ్‌ నటులు చాలామంది తమ సంపాదనలో కొంత 
భాగాన్ని బీదలకి విరాళాలు ఇచ్చారు. తాము ఏ సమాజం నించి డబ్బు 
సంపాదించారో ఆ సమాజానికి తాము ఆర్జించింది ఉపయోగ పడాలి అనే 
మనస్థత్వం అమెరికన్స్‌లో ఉంది. ఇది మన సమాజంలో లేదు కాబట్టి మన 
వ్యాపారస్థులు, సినిమా నటులు బీదలకి ఏమీ సహాయం చేసిన దాఖలాలు 
మనకి లేవు. ఇలా కేవలం మన సమాజం, మన చుట్టు పక్కల వాతావరణం 
మనం చేసే మంచి లేదా చెడ్డ కర్మలకి ప్రేరణని ఇస్తాయి. 


10. త్రిగుణాలు: ప్రతీ జీవిలో త్రిగుణాలు ఉంటాయి. ఆ మూడు గుణాలు 
తమో గుణం, రజో గుణం, సత్వ గుణం. వీటిలో తామస గుణం అధమం. 
అది జంతు గుణం. రజో గుణం మధ్యమం. అది మనుష్య గుణం. సత్వ 
గుణం ఉత్తమం. ఇది దైవ గుణం. ఈ త్రిగుణాలే నిజానికి ఓ జీవి చేత 
కర్మలని చేయించి, కర్మ బంధాన్ని కలిగించేవి. 


నతదన్తి వృథివ్యాం వా దివి దేవేషు వా వునః 
నత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేబిస్స్వాత్తిభిర్గుణై: 


ఖావం: ప్రకృతి (మాయ) నించి పుట్టే ఈ మూడు గుణాలు లేనివారు 
దేవతల్లో కాని, మనుషుల్లో కాని, ఇతర జీవుల్లో కాని లేరు. 


నత్వత్సంజాయనే జ్ఞానం రజసోలోభ ఏవచ 

ప్రమాదమోహౌ తమసోభవతో జ్ఞానమేవచ 

భావం: సత్వగుణంతో జ్ఞానం ఉత్పన్నమవుతుంది. రజోగుణంతో 
నిస్సందేహంగా లోభం ఉత్పన్నమవుతుంది. అలాగే తమో గుణంతో పొరపాటు, 
వ్యామోహం, అజ్ఞానం ఉత్పన్నమవుతాయి. 


46 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


ఈ మూడు గుణాలు స్వల్పంగా కూడా లేనిది, అందువల్ల కర్మ అంటనిడి 
కేవలం ఒక్క పరమాత్మలోనే. (గీత7-12) దైవానికున్న నామాల్లో ఒకటి 
త్రిగుణాతీతుడు. అంటే ఆ మూడు గుణాలు లేనివాడు. 

సాధారణంగా ఈ మూడు గుణాల్లో ఒకటి అధికంగాను, మిగిలిన 


రెండూ మొదటి దానికన్నా తక్కువ పాళ్ళల్లోనూ వుంటాయి. అంటే కొందరిలో 


తామస గుణం పాళ్ళు అధికంగా వుండి, సత్వ, రజో గుణాలు తక్కువ పాళ్ళల్లో 
వుండచ్చు. మరి కొందరిలో రజో గుణం అధికంగా వుండి సత్వ, తమో గుణాలు 
తక్కువ సాంద్రతలో వుండచ్చు. ఇంకొందరిలో సాత్విక గుణం ఎక్కువ వుండి, 
తమో, రజో గుణాలు తక్కువ నిష్పత్తిలో వుండచ్చు. లేదా కొందరిలో వీటి 
మిశ్రమం సమతూకంలో వుండచ్చు, మనిషి మనిషికీ ఈ గుణాల సాంద్రత 
నిష్పత్తి మారి, కొందరిలో తమో గుణం అధికంగా, మరి కొందరిలో రజో 
గుణం అధికరగా, ఇంకొందరిలో సత్వ గుణం అధికంగా వుంటాయి. 

ఇందువల్ల కొన్ని సందర్భాల్లో మనం ఓ గుణానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తాం. 
ఇంకొన్ని సందర్భాల్లో ఇంకో గుణానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తాం. ఉదాహరణకి 
సత్వగుణ ప్రధానుడు, ఆ విషయంలో అతనిలో తామస గుణం ప్రధానంగా 
పనిచేసి, గుప్త దానం ఇవ్వకపోవచ్చు. తామస లేదా రాజసిక దానం చేయచ్చు. 
అలాగే తామస గుణ ప్రధానుడు పాచిపోయిన, పండని, వుడకనివి కాక 
శుచికరమైనది తినచ్చు. సాత్విక గుణం గలవారు రాజసిక ఆహారాన్ని ఇష్టపడచ్చు. 
ఇలా త్రిగుణాలు మనిషిలో ఏక కాలంలో పనిచేస్తూండబట్టే ఏ మనిషీ పూర్తిగా 
మంచివాడు కాడు, పూర్తిగా చెడ్డవాడూ కాడు. ప్రతీవారిలో రజస్తమో గుణాల 
ప్రభావంతో కొంత చెడు, సత్వ గుణ ప్రభావంతో కొంత మంచి ఏకకాలంలో 
వుంటాయి. త్రిగుణాలతో కూడిన ప్రకృతినే మాయ అంటారు. 

పూర్తిగా కర్మలు తొలగి జీవన్ముక్తులైన వారికి, తాము కాక తమలోని 
గుణాలే కర్మలని చేస్తున్నాయని తెలుస్తుంది. వారు ఆ గుణాలు చేసే కర్మలని 
సాక్షుల్లా ఉదాశీనంగా చూస్తూంటారు కాబట్టి వారికి ఆ కర్మ బంధం అంటదు. 


కర్మ - జన్మ 47 


భగవద్గీతలో శ్రీ కృష్ణుడు గుణత్రయ విభాగ, మోక్షసన్న్యాస యోగాల్లో 
ఏ గుణం అధికంగా వుంటే ఎలాంటి స్వభావం వుంటుందో వివరించాడు. 
తామస గుణ ప్రధానులకి నిద్ర, ఆలస్యం, బద్ధకం, అశుభ్రత, మూర్ధత్వం 
హెచ్చుగా వుంటాయి. భౌతిక సుఖాలని వీరు పెద్దగా అనుభవించ లేరు. 
ఎందుకంటే వాటిని సంపాదించడానికి చురుగ్గా కష్టపడి పనిచేయడం వీరి వల్ల 
కాదు. వారిలోని తమోగుణం అందుకు అడ్డు వస్తుంది. వీరిలో దయా గుణం 
తక్కువగా వుండి, ధనాన్ని తేలిగ్గా సంపాదించడానికి వీరు అక్రమ, అధర్మ మార్గాలని 
తొక్కుతారు. అంతే కాక వీరు మిత్రుడిలో కూడా శత్రువుని చూస్తారు. అరుదుగా 
వీరు సుకర్మలు చేస్తారు. తామసులని దైవం వైపు మరలించాలని ఎంత 
ప్రయత్నించినా, చెట్టుకి కట్టిన జంతువుని ఎంత కొట్టినా అది ఎలా పారిపోలేదో, 
అలా వీరి మనసు మూఢత్వానికి కట్టిపడి వుండటంతో వీరు దైవం వైపు వుళ్ళలేరు. 
వగరు మామిడి కాయని తామస గుణం కలవారు ఇష్టపడతారు. 
అనుబంధం క్షయం పొంసామ్‌ అనవేక్ష్య చ పౌరుషమ్‌ 
మోవోదారభ్యతే కర్మ యత్తత్‌ తమనముచ్యతే 
-గీత 18-25 
భావం: పరిణామం హాని, హింస, సామర్థ్యములని చూసుకోక కేవలం 
అజ్ఞానంతో మొదలుపెట్టే కర్మలని 'తామస కర్మలు” అంటారు. 
రజో గుణ ప్రధానుల ప్రధాన లక్షణాలు లోభత్వం, మోహం. అన్ని 
సుఖాల మీద కాంక్ష కలిగివుండే వీరు వాటిని పొందడానికి క్రియాశీలత కలిగి 
pe వ. వ. తమ వివిధ సుఖాల కోసం ఖర్చు 
భం, స్వార్థం అధికంగా వుంటాయి. 
య నాన తమకి నచ్చనిది వదిలించుకోవాలని అనుకోవడం 
్స ధ్యం కాక అశాంతికి గురవుతూంటారు. వీరు బాగా 
వో గూ tray వీరు చేసేవన్నీ దుష్మర్మలే అవుతాయి. అరుదుగా 
లు చెస్తారు. రజోగుణ ప్రధానుల మనసు ప్రాపంచిక భోగాలక్తి 


48 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


కట్టుబడి వుండటంతో వారి మనసు దైవం మీద ఎక్కువ సేపు వుండలేదు. కాని 
వీరు తామసులకన్నా ఈ విషయంలో బెటర్‌. శతృవుని శతృవుగానే చూస్తారు, 
పుల్ల మామిడిని రజోగుణం కలవారు ఇష్టపడతారు. 

యత్తు కామేవ్సునా కర్మ సాహంకారేణ వా పునః 

క్రియతే బహుళాయానం తద్రాజనముదాహృతమ్‌ 

-గీత 18-24 

భావం: భోగలాలసుడైన మనిషి చేత, అహంకారి చేత చేయబడే 
మిక్కిలి శ్రమతో కూడిన కర్మని రాజస కర్మ అంటారు. 

నత్వ గుణ ప్రధానులకి భగవద్భక్తి, శాంతి, ధర్మంగా నడచుకోవడం 
మొదలైన సద్గుణాలు ఉండి, వీరి మనసు భగవంతుని వైపే మొగ్గుతూంటుంది. 
కాబట్టి భౌతిక సుఖాల మీద పెద్దగా కాంక్ష వుండదు. దాంతో వున్నదాంతో 
తృప్తి చెందగలరు తప్ప రజో గుణ లక్షణమైన 'ఇంకా ఇంకా కావాలి అనే 
భావన వీరిలో వుండదు. సాత్విక గుణ సంపదల్లో ఒకటి శతృవుని కూడా 
మిత్రునిగా చేసుకోవాలనుకోవడం. తమకి లేనిది కోరకపోవడం, వున్నది 
వద్దనుకోకపోవడం ద్వారా, ఇంకా దైవారాధన ద్వారా వీరికి శాంతి, మానసిక 
ప్రశాంతత లభిస్తాయి. సాధారణంగా వీరు చేసేవన్నీ సుకర్మలే అవుతాయి. 
అరుదుగా వీరు దుష్మర్మలు చేస్తారు. సాత్వికుల మనసు ఎప్పుడూ దైవం వైపు 
వెళ్ళాలని చూస్తూంటుంది. సత్వ గుణ సాంద్రత అధికం అయ్యే కొద్దీ, దైవ భక్తి, 
ఆథ్యాత్మిక తపన వారిలో అధికం అవుతూంటాయి. పండిన మామిడి పండుని 
సాత్వికులు ఇష్టపడతారు. 

నియతం నంగరహితమ్‌ అరాగద్వేషతః కృతమ్‌ 

అవల(్రేవ్సునా కర్మ యత్తత్‌ సాత్తికముచ్యతే 

భావం: కర్షృత్వాభిమానం కాని, చేసిన పనికి ప్రతిఫలం ఆశించడం 
కాని లేని మనిషి చేత రాగద్వేషాలు లేకుండా చేయబడే శాస్త్రానికి వ్యతిరేకం 
కాని కర్మని సాత్త్విక కర్మ అని అంటారు. 


కర్మ - జన్మ 49 
త్రిగుణాల తీరు తెన్నులని అర్ధం చేసుకోడానికి రామకృష్ణ పరమహంస 
ఓ కధ చెప్పారు. 

ఓ సారి ఓ గ్రామం నించి ఒకతను ఇంకో గ్రామానికి అడవి మార్గం 
గుండా వెళ్తున్నాడు. ముగ్గురు దొంగలు అతన్ని అటకాయించారు. అతని 
దగ్గరున్నదంతా దోచుకున్నాక ఆ ముగ్గురు దొంగల్లో ఒకడు చెప్పాడు. 

“వీణ్ణి వదలడం దేనికి? చంపేద్దాం.” 

“ఒద్దు. అందువల్ల మనకి కలిగే ప్రయోజనం ఏం లేదు.” 

చెప్పి, రెండో దొంగ అతని కాళ్ళు, చేతులు కట్టేసాడు. ముగ్గురు దొంగలు 
తమ స్థావరానికి వెళ్ళి దొంగసొత్తుని పంచుకున్నాక మూడో దొంగ తాము 
దోచుకున్నవాడి దగ్గరకి తిరిగి వెళ్ళి అతని కట్లు విప్పి, అడవి నించి అతని 
గ్రామంలోకి ఎలా వెళ్ళాలో దారి కూడా చూపించాడు. 

ఈ ప్రపంచమే అడవి. ఆ ముగ్గురు దొంగలే సత్వ, రజ స్తమో గుణాలు. 
రాక్షసులంతా తమో గుణ ప్రధానులే కాబట్టి క్యూరంగా ఇతరుల వినాశనాన్ని 
కోరుకుంటారు. రజో గుణం గలవారు తమకి లాభిస్తే తప్ప నిర్ణయగా వుండరు. 
కాని సత్వ గుణం గలవారిలో దయ, పాపభీతి అధికంగా వుంటాయి. అందుకే 
తమస్సులో రాక్షసత్వం, రజస్సులో మానవత్వం, సత్వంలో దైవత్వం వుంటాయి. 

సత్వ గుణం సూర్యుడి లాంటిది. దాన్ని కప్పి వుంచేవే తామస రజో 
గుణాలు: మనలో ఏక కాలంలో ఈ మూడు గుణాలు ఒకేసారి వుంటాయి. 
మన ప్రవర్తనని మనం పరిశీలించుకుంటూ, ఆత్మ విమర్శ చేసుకుంటూ సత్వగుణ 
ప్రధానులు ప్రవర్తించే తీరులో ప్రవర్తించే అభ్యాసం చేస్తే, మనలోని మిగిలిన 
రెండు గుణాలు నశిస్తాయి. మన మాటలు, చేతలు, ఆలోచనల్లోంచి వాటిని 
ప్రయత్న పూరక సాధన ద్వారా బహిష్మరిస్తే సత్వ గుణ బలం పెరుగుతుంది. 
డూ గుణాన్ని జయించడానికి రజోగుణాన్ని రజో గుణాన్ని జయించడానికి 
సత్వ గుణాన్ని ఉపయోగించాలి. ఇలా చేస్తే క్రమేపి ఆ రెండు గుణాలు మన 
మీద ఆధిక్యతని కోల్పోతాయి. 


50 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


మిగిలిన రెండు గుణాలు పూర్తిగా పోయి, పరిపూర్ణంగా సత్వగుణం 
మాత్రమే వున్న వ్యక్తి శుద్ధ సత్వ గుణంలోకి ప్రవేశిస్తాడు. ఎవరు శుద్ధ సాత్వికులో 


వారికి ఆత్మ సాక్షాత్మారం అందుబాటులో వుంటుంది. ఈ జన్మలోనే అతను 


జీవన్ముక్తుడయ్యే అవకాశాలు ఎక్కువ. 

శ్రీ కుసుమ హరనాథ బాబా తమ లేఖల్లో తమో, రజో గుణాలని 
తగ్గించుకుని, సత్వ గుణాన్ని అధికం చేసుకునే వైద్య చిట్కాలు కొన్ని చెప్పారు. 
తమో గుణాన్ని తగ్గించుకోడానికి మారేడు ఆకుల రసం తీసుకోవాలని, రజో 
గుణ ఉపశాంతికి రోజూ పది యాలకులు తినాలని, సత్వ గుణం పెంపొందించు 
కోవడానికి తులసి తీర్ధ సేవనం, తులసి మాల ధారణ, తులసి ప్రదక్షిణ, తులసి 
చెట్ల దగ్గర జపం, తులసి గాలి మంచిదని హరనాథ బాబా చెప్పారు. 


ఈ త్రిగుణాలు ప్రకృతి నించి పుడతాయి. ప్రకృతి భగవంతుడి ఆధీనంలో - 


వుంటుంది. "కాబట్టి అన్నిటికన్నా మంచి పద్ధతి మనని ఈ త్రిగుణాలనించి 
విముక్తుడ్ని చేయమని వాటికి అధిపతి అయిన ఆ పరమాత్మని ప్రార్థించడమే. ఆ 
సంగతి ఆయనే స్వయంగా భగవద్గీతలో (గీత 14-26) ఇలా చెప్పాడు. 
మాం చ యోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే 
న గుణాన్సమతీత్యైతాన్‌ బ్రవ్మాభూయాయ కల్పతే 
భావం: ఎవడు అచంచలమైన భక్తి అనే యోగంతో నన్ను సేవిస్తాడో 
వాడు ఈ త్రిగుణాలని తేలికగా దాటి బ్రహ్మ సాక్షాత్మార జ్ఞానాన్ని పొందుతాడు. 
సత్వ గుణం అభివృద్ధి చెందడమంటే జగత్‌ భ్రాంతి వదిలి, అంటే 
భౌతిక సుఖాలు తుచ్చమైనవన్న గ్రహింపు శక్తి వచ్చి, వాటి మీద ఆసక్తి నశించడం. 
కర్మానురూపేణ గుణోద్గమో భవేత్‌ గుణానురూపేణ మనః ్రవృత్తిః 


మనోనుగైసై రుభయాత్మకేన్చియై ర్నివర్యతే పుణ్యమవుణ్యమత్ర 


భావం: కర్మని అనుసరించి గుణం కలుగుతుంది, గుణం ప్రకారం 


మనసు ప్రవర్తిస్తుంది. మనసుని అనుసరించి ఇంద్రియాలు పుణ్యాన్ని కాని, 


పాపాన్ని కాని చేస్తూంటాయి. 


కర్మ - జన్మ 51 


కర్మ-భావం 

కర్మ అనేది మనం శరీరంతో చేసే భౌతికమైన పనే అని చాలామంది 
'భమపడుతూంటారు. అది కేవలం బయటకి కనపడే బహిర్భాగం మాత్రమే. 
ముందు మనసులో ఆలోచనగా మెదిలి, తర్వాత వాక్కు ద్వారానో లేదా చేతల 
ద్వారానో కర్మ జరుగుతుంది. ఏ భావంతో ఆ ఆలోచన మెదిలిందో అది కర్మ 
అంతర్భాగం అవుతుంది. ఆ భావం ఫలితాన్నే మనం తిరిగి పొందుతాం. 

ఉదాహరణకి ముగ్గురు గుడి బయట ఉన్న బిచ్చగాడికి తలో మూడు 
రూపాయలు దానం చేసారనుకుందాం. మొదటివాడు ఆ బిచ్చగాడిని చూసి, 
అతనికి సహాయం చేయాలనుకుని దానం చేసాడు కాబట్టి అతని సుకర్మ ఉత్తమం. 
రెండోవాడు తను ఉదారుడని చూసినవాళ్ళు అనుకోవాలని దానం చేసాడు. ఇతని 
సుకర్మ మధ్యమం. మూడోవాడు తను కూడా దానం చేయకపోళ్ళే మిగిలిన 
వాళ్ళు తనని పిసినారిగా భావిస్తారనుకుని అయిష్టంగా దానం చేసాడు. ఆ 
సుకర్మ అథమం. మనం ఏ భావంతో దానం చేసామో అది మనలోని అంతరాత్మకి 
తెలుసు కాబట్టి దాన్ని బట్టే కర్మ ఫలం లభిస్తుంది. మనలో ఉన్న పరమాత్మకి 
మన భావాలు తెలుస్తాయి. అందుకే పరమాత్మని 'భావగ్రాహి' అంటారు. 

ఐతే, ఎలాంటి ప్రత్యేక భావం లేకుండా శరీరంతో చేసే కర్మకి కూడా 
ఫలితం ఉంటుంది. ఇందుకే పూర్వం పిల్లల పుట్టిన రోజుకి వారి చిట్టి చేతుల్లో 
ఏదైనా ఉంచి దాని ఫలం వాళ్ళకి చెందాలని వారి చేతే దానం చేయించేవారు. 
మనం నడిచే దారిలో కాళ్ళ కింద పడి మరణించే జీవుల వల్ల మనకి దుష్కర్మ 
అంటుకుంటుంది, వాటిని చంపే అభిమతం మనకి లేకపోయినా. కాని ఇలా 
కన్నా భావంతో చేసే కర్మ యొక్క ఫలం అధికంగా ఉంటుంది. భావంతో 
చేయకపోయినా అదీ శ్రేష్టం అని చెప్పే కథ ఒకటి ఉంది. 

ఓ గ్రామం నించి ఓ దొంగ తనని తరిమే రక్షక భటుల నించి పారిపోయి 
ఓ రాత్రి ఓ అడవిలోకి ప్రవేశించాడు. ఓ చెట్టెక్కి దాక్కుని, రక్షక భటులు తనని 
వెతుక్కుంటూ వస్తారనే భయంతో ఆ రాత్రంతా మేలుకునే ఆ చెట్టు మీద 


52 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


గడిపాడు. కాలక్షేపానికి చెట్టు ఆకులని తుంచి కింద వేయసాగాడు. అవన్నీ కింద = 


శివలింగం మీద పడ్డాయి. అతనెక్కింది మారేడు చెట్టు. తెంపి పడేసినవి మారేడు 
అకులు. ఆ రాత్రి శివరాత్రి. తినడానికి ఏం లేక, పచ్చి మంచినీళ్ళు కూడా 
ముట్టకుండా రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. దాంతో అతనికి శివరాత్రి చేయాల్సిన 
కర్మ కాందని చేసిన పుణ్య ఫలం లభించింది. భటులు ఉదయం అతన్ని పట్టుకుని, 
రాజాజ్ఞ ప్రకారం ఉరి తీయగానే యమ భటులు వచ్చారు. కాని శివలోకం 
నించి వచ్చిన శివభటులు వారిని వారించి ఆ దొంగని శివలోకానికి తీసుకెళ్ళారు. 
అతని మొత్తం పాపం ఆ ఒక్కరాత్రి పూజ అనే సుకర్మతో దగ్ధం అయి లెక్కలేనంత 


పుణ్యం ఆర్జించాడు. 


ఇలాగే అర్ధం, వ్యాకరణం తెలీక పారాయణ గగ్రంథాలని తప్పుగా చదివినా - 


శ్రద్దగా చదివితే చాలు, సరిగ్గా చదివిన పుణ్యం వస్తుంది. దేవుడు భావగ్రాహి. 
మన మనసులోని ఉద్దేశ్యాన్ని బట్టే అంతర్యామి ఏ కర్మకైనా ఫలితాన్ని ఇస్తాడు 
అని ఓ మహాత్ముడు ఈ శ్లోకంలో చెప్పాడు. 

మూర్చో వదతి విష్ణాయ ధీరో వదతి విష్ణవే 

తయోః వలంతు తుల్యం హి భావగ్రాహీ జనార్దనః 

భావం: 'విష్ణాయః నమస్మారం' అని వ్యాకరణ దోషంతో కూడిన మాట 
మూర్చుడు అంటాడు. “విష్ణవే నమస్మారం' అని వ్యాకరణ దోషం లేని మాట 
పండితుడు అంటాడు. భగవంతుడు వారి భావాలని మాత్రమే గ్రహిస్తాడు. కాబట్టి 
భగవన్నామ స్మరణ చిత్తశుద్ధితో చేస్తే అందువల్ల ఆ ఇద్దరికీ సమానంగా ఫలం 
లభిస్తుంది. 

వ్యాకరణ ప్రకారం 'విష్ణవే' అంటే “విష్ణువు కొరకు’ అని అర్థం. కానీ 
సంస్కృత భాషా పాండిత్యం లేని పామరుడు వ్యాకరణ దోషంతో తప్పుగా 'విష్ణాయ' 
అంటాడు. ఐనా పరమాత్మ ఆ ఇద్దరిలోని భావాలు గ్రహించి ఆ ఇద్దర్నీ సమానంగా 
కరుణించి తగిన ఫలాన్ని అందచేస్తాడు. భగవంతుడు మన మనసులోని భావాన్నే 
చూస్తాడు. ఆ ప్రకారమే కర్మ ఫలాన్ని ఇస్తాడు. 


కర్మ - జన్మ 53 


తలారి తను ఉరి తీసే వ్యక్తికి నమస్మరించి, తన బాధ్యతని నెరవేర్చడానికి 
అనుమతిని ఇవ్వమని, అతన్ని తను కావాలని చంపడంలేదని చెప్పే ఆచారాన్ని 
పూర్వం బుషులు ఇందుకే ప్రవేశ పెట్టారు. కాబట్టి మనం ఛేసే కర్మకి ఎక్కువ 
ఫలితం రావాలనుకుంటే మన భావాలని సక్రమంగా మార్చుకోవాలి. 

దీనికి మనందరికీ తెలిసిన ఇంకో ఉదాహరణ కూడా ఉంది. 
రామాయణంలో రాముడ్ని అడవుల్లోకి రధం మీద తీసుకెళ్ళి వదిలి పెట్టింది 
సుమంతుడు. అతనికి రాముడు అడవుల పాలు అవాలన్న కోరిక లేదు. దాంతో 
అతని ఊసే ఎవరికీ తెలీదు. ఆ భావం కల, ఆ పనిని చేయించిన కైకేయి 
దుర్మార్గురాలుగా ప్రసిద్ధురాలు అవడం ఇందుకు మరో దృష్టాంతం. 

ఈ ప్రపంచం మొత్తం, హిమాలయాల నించి గడ్డి పరకతో సహా కర్మ 
ఫలమేనని, కర్మ నశిస్తే ఈ ప్రపంచం నశిస్తుందని, కర్మకి మూలం అసలు కర్మే 
అని, ఓ కర్మకి ఇంకో కర్మ కారణం కర్మ నించే కర్మ పుడుతుందని" కొందరు 
చెప్తారు. గర్భాదానం నించి చితి దాకా ప్రపంచం, మన జీవితం సర్వం 
కర్మలమయమే. 
చివరగా మనలోని రాగ, ద్వేషాలు, అంటే ఇష్టంగా లేదా 


అయిష్టంగా చేసే పనులు కూడా కర్మ బంధం అవుతాయి. 


54 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


ర్‌. కర్మ బంధం 
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌ 
నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిశతైరవి 


భావం: తాను చేసిన కర్మ, అది పుణ్యం కాని, పాపం కాని కోటి. 


కల్పాలకైనా సరే నశించేది కాదు. దానిని అనుభవించి తీరాల్సిందే. తప్పించుకోవడం 
ఎవరికీ సాధ్యం కాదు. 


కర్మ ఎప్పుడు బంధం అవుతుంది? 
తను కేవలం శరీరం తప్ప, దాన్ని ఆవరించుకుని ఉన్న ఆత్మ కాదు 
అన్న ఎరుకతో, తన శరీరంతో తాదాత్యం చెంది చేసే పనులన్నీ కర్మ బంధాలకి 


కారణం అవుతుంది. దీన్ని అవిద్య లేదా అజ్ఞానం అంటారు. ఈ అవిద్యే కర్మ - 


బంధానికి మూలం. దీన్ని శాస్తం “దేహ (భ్రాంతి, దేహాభిమానం, దేహాత్మ 
బుద్ది'లుగా నిర్వచించింది. 
[వ] 
ఎప్పుడు కాదు? 

“తాను ఈ శరీరం కాదు, ఆత్మ అత్మ అయిన తనకి శరీరం ఉట్టి 
తొడుగు మాత్రమే' అనే నిజాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న వారు చేసే 
ఏ పనీ కర్మ బంధం కాదు. 

కర్తృత్వ భావం 


కర్మ ఎలా బంధం అవుతుంది అని తెలుసుకోడానికి హిందూ సనాతన - 


ధర్వం చెప్పే లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మనిషి చేసే 
శ్రీ ప్ప చై అత్య బి 


ప్రతీ కర్మ అతనికి బంధం అయి, అతను దాని ఫలాన్ని అనుభవించే దాకా 


వెన్నంటి ఉంటుంది అని మహా భారతంలో స్త్రీ పర్వంలో వ్యాసుడు చెప్పాడు. 
శయనం చానుశేతే హి తిష్టన్తం చానుతిష్టతి 
అనుధావతి ధావన్తం కర్మ పూర్వకృతం నం 


కర్మ - జన్మ వ్‌ 


భావం: మనుషడి పూర్వ జన్మలో చేసిన కర్మ అతడితో పాటు నిద్రిస్తోంది. 
అతను లేస్తే అతనితో పాటు లేస్తోంది. పరిగెత్తితే పరిగెత్తుతోంది. నడిస్తే నడుస్తుంది. 

విదురుడు ధృతరాప్రుడికి చెప్పిన మాటలివి. 'తను అనుభవిస్తున్నాడు, 
తను చేస్తున్నాడు” అనే భావనతో చేయబడే క్రియ కారణంగా కలిగే కర్మతో జీవికి 
సంబంధం ఏర్పడుతుంది. దీన్నే కర్తృత్వ భావం” అంటారు. అదే కర్మ బంధాన్ని 
కలిగిస్తుంది. ఎక్కడ కర్తృత్వం (నేను చేస్తున్నాను అనే భావన) ఉంటే అక్కడ 
భోకృత్వం (కర్మ ఫలానుభవం) కూడా ఉంటుంది. 

కర్మలోని కర్తృత్వ భోకృృత్వాలు రెండూ మనః కల్పితాలే. మనస్సు 

శమిస్తే కర్మ చేసినా చేయనట్లే. మనవునికి అంతఃకరణంలో ఎలాంటి నిశ్చయం 
దృథమై ఉంటుందో అట్టి రూపాన్నే అతడు తను చేసే పనుల్లో పొందుతూంటాడు. 
మనసు సంపూర్ణంగా శమించడంతో జ్ఞానికి కర్తృత్వ భావం ఉండదు. ఎందుకంటే 
ఈ శరీరం తను అనే భావన ఉండదు కాబట్టి అతనికి కర్తృత్వం భోవం లేక, 
అతను చేసే కర్మలు అతనికి బంధం కాదు. తను శరీరం కాదని, అందులోని 
అత్మనని తెలుసుకున్నవాడే జ్ఞాని. దేహాత్మ బుద్ధి అనే అజ్ఞానం (నేను ఈ దేహం' 
అనే భావన) మనలో ఉన్నంతకాలం మనం చేసే కర్మలన్నీ బంధాలవుతాయి. 

పట్టు పురుగు తాను చేసుకున్న పనివల్లే తాను నిర్మించుకున్న పట్టు 
కాయలో చిక్కుకుని మరణిస్తుంది. అదే విధంగా మానవుడు తాను చేసుకున్న 
కర్మల్లో చిక్కుకుని తనని అనుభవకాలం దాకా సదా అనుసరించే వాటి వల్లే 
కష్టసుఖాలు అనుభవిస్తాడు. 

కర్మాను బంధే మనువ్య లోకే అంటే, కర్మ వల్లే మనిషి ఈ లోకంలో 
పుడుతున్నాడు అని అర్ధం. మనం పుట్టే కాలం, ప్రదేశం, ఆర్థిక స్థితి, ఎవరికి 
పుడతాం,' విద్య, వివాహం, సంతానం, సంపాదన, ఎంతకాలం జీవిస్తాం, 
మొదలైనవన్నీ మన ప్రారబ్ద కర్మల వల్లే నిశ్చయింపబడతాయి 
బుజణాను ఐంధరూ పేజా - వతువత్ని నుతాలయాః 
బుణజ క్షయే క్షయం యాంతి - కాతత్ర వరివేదనా 


56 మల్లాది వెంకట కృష్ణమూర్తి” కర్మ - జన్మ 57 


భావం: పశువులు, భార్య, సంతానం, ఇల్లు మొదలైనవాటి సంపర్మం 
జన్మాంతర బుణ సంబంధం చేత ఏర్పడి ఆ బుణం తీరగానే అవి నశించిపోతాయి, 
కాబట్టి వీటి గురించి దుఃఖమేలా? 
ఇతరులతో పూర్వ జన్మలో గల మన కర్మ బంధాలు తీర్చుకోడాని 
మనకి భార్యగానో, సంతానం గానో, తల్లి తండ్రులు, మిత్రులు, నౌకర్లు, ఆ 
చెల్లెళ్ళు, ఆవులు, గేదెలు, కుక్కలు... ఇలా ఏదో ఓ రకమైన సంబంధంతో ఈ 
జన్మలో మనకి తారసపడుతున్నారు. ఆ ఇచ్చి పుచ్చుకునే బుణాలు తీరగానే 
దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. (నీతి శాస్త్రంలో పై పద్యం 
ద్వారా ఓ జ్ఞాని మనల్ని ప్రశ్చిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం చక్కగా అర్ధం 
చేసుకోగలిగితే జీవిత కాలంలో మనకి సంబంధం ఏర్పడే వేటి మీదా మోజు 
కలగదు.) { స్వచ్చందంగా బుణ విముక్తుడు అవడం ఎలా?” అన్న అంశం మీద మన 
ఇతర జీవులతో మన బుణాలు ప్రధానంగా ఈ విధంగా ఉంటా. | సనాతన సాంప్రదాయం ఇలా చెప్తోంది. 
1. పూర్వ జన్మలో మన నించి ఉచితంగా తీసుకున్న ధనం, సేవకి దేవ బుణం: ఈ జీవితాన్ని ప్రసాదించిన పరమేశ్వరుడిని నిరంతరం 


వస్తువులు లాంటి బుణాన్ని తిరిగి మనకి చెల్లించడానికి వారు మనకి అనేక స్మరించడం ద్వారా, పూజ ద్వారా దేవ బుణాన్ని తీర్చుకోవచ్చు. 


| 


4. పూర్వ జన్మలో మనం చేసిన అవకారానికి ప్రతీకారంగా తిరిగి 
మనకి అపకారం చేయడానికి. ఆస్తి కోసమో, మరి దేనికోసమో మన మీద 
కోర్టుకి వెళ్ళేవారు ఇందుకు ఓ ఉదాహరణ, £ 

5. పూర్వ జన్మలో మనం ఉచితంగా పొందిన సేవలు, సుఖాలకి, 
బదులుగా వారికి సేవ చేసి సుఖాన్ని ఇవ్వడానికి. ఇందుకు ఉదాహరణ 
ముసలితనంలో భర్తకి సేవ చేసే భార్య లేదా ఆయా. 

6. పూర్వ జన్మలో పొందిన ఉవకారానికి బదులుగా ఉపకారం 
చేయడానికి. మనకి సహాయం చేసే మిత్రులు ఆ తరహాకి చెందినవారై ఉండచ్చు. 

7. ఏదీ కోరనివారు. 

“మనిషిగా పుట్టిన ప్రతీవాడికీ అనేక బుణాలున్నాయి. వాటి నించి 


il బుషి బుణం: మనకి బుషులు సంస్కృతిని, విజ్ఞానాన్ని 
చేసే తండ్రి, చెల్లెలుగా మనల్ని పోషించి పెళ్ళి చేసే అన్న ముసలితనంలో ప్రసాదించారు. వారి స్మరణతో ఆ బుణ విముక్తి కలుగుతుంది. 
మనల్ని పోషించే కొడుకు, మన పొలం దున్నే లేదా బండికి కట్టిన ఎద్దులు పితృ బుణం: ఈ శరీరానికి జన్మని ఇచ్చిన తల్లి తండ్రులు వంశ 
తరహా బుణానుబంధానికి చెందిన జీవులై ఉంటాయి. కర్తలు, వారి పేరు ప్రఖ్యాతులు ఇనుమడించేట్లుగా ప్రవర్తించడం ద్వారా, అలాగే 
2. పూర్వ జన్మలో మనం ఇతరుల నించి ఉచితంగా తీసుకున్న ధనం, వారికి పితృ తర్పణాలు వదలడం ద్వారా వారి బుణం తీర్చుకోవచ్చు. 
సేవ, వస్తువులు లాంటి బుణాన్ని తిరిగి వారికి వెనక్కి చెల్లించడానికి ఈ భూత బుణం: మన జీవన యాత్రలో కనబడే పశు, పక్షి వృక్ష 
జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్య, సంతానం, బంధువులు క్రిమి కీటకాదుల పట్ల దయ కలిగి ఉండటం, వాటికి ఆహారాది వితరణ చేయడం 
మొదలైనవారు'ఈ తరహా బుణానుబంధానికి చెందినవారై ఉంటారు. ద్వారా భూత బుణం తీర్చుకోవచ్చు. 
8. ద్వేషం కూడా బంధమే. పూర్వ జన్మలో గల మన మీద వ మనుష్య బుణం: సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుని 


తీర్చుకోడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా కొడుకుగా మనకి వారు 'డీనులకి తగిన సహాయం చేసి వారి దుఃఖాన్ని తొలగించడం ద్వారా మనుష్య 
తారస పడచ్చు. ముణాన్ని తీర్చుకోవచ్చు. 


58 మల్లాది వెంకట కృష్ణమూర్తి ॥ 


మనం ధర్మమైన కర్మాచరణ చేస్తే, అది కర్మ బంధం కాకపోగా, పాత్ర 
కర్మలు తొలగి కర్మ బంధంలో చిక్కుకోం. పైగా ఆ చిక్కుల్లోంచి బయటపడతాం, 
అసలు ధర్మం అంటే ఏమిటి? ్గ 
ధారణా ధ్ధర్మ ఇత్యావుః ధర్మో ధారయతే ప్రజాః # 
భావం: ఏది ఒక వ్యవస్థని విచ్చిన్నం కానీకుండా ధరించి ఉంటుందో 
అదే ధర్మం. ధర్మమే ప్రజలని ఛిన్నాభిన్నం కానీకుండా ధరించి కాపాడుతుంది,” 
ఏది ధర్మమో, ఏది కాదో మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. తెలిసీ. 
అధర్మం చేస్తూంటాం. ఎందుకు? దుర్యోధనుడు మనందరిలోనూ ఉన్నాడు కాబట్టి. 
జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః 
జానామి అధర్మం న చ మే నివృత్తిః 
భావం: ధర్మమని తెలిసీ ఆచరించలేను. అధర్మమని తెలిసీ వదలలేను. 
అని దుర్యోధనుడు చెప్పాడు. 
వ్యాసుడు ధర్మాన్ని ఇలా నిర్వచించాడు. ఈ ధర్మాన్ని అతిక్రమించడం 
దుష్మక్మే అవుతుంది. | 
యదన్వైద్విహితం నేచ్చేతో ఆత్మనః కర్మ వురుషః 
న తత్పరేషు కుర్వత ఏష ధర్మ స్పనాతనః 
భావం: ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టం కాదో అలాంటి పనిని ఇతరుల 
విషయంలో నువ్వు చేయద్దు. ఇదే సనాతన ధర్మం. 
ఏసుక్రీస్తు కూడా బైబిల్‌లో సరిగ్గా ఇదే చెప్పాడు. 
“Do unto others as you would have them do unto you.” Jesus” 
in Matthew 7:12: దీనర్థం పై శ్లోకార్థమే. ఈ మహాత్ములిద్దరూ ఏది పాపం? 
ఏది పుణ్యం? అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోడానికి ఒకే లిట్‌మస్‌ టెస్ట్‌ని 
ఇచ్చారు. = 
అధర్మం అంటే ఏమిటి? ధర్మానికి విరుద్ధమైనదంతా అధర్మమే. మనం 
చేసే అనేక దుష్మర్మలన్నీ అధర్మాలే. 


కర్మ - జన్మ 59 


ఏవి దుష్కర్మలు? 

మన సమాజంలోని దుష్మర్మలని మహాత్మా గాంధి యంగ్‌ ఇండియా 
పత్రికలో 1924లో ఇలా ఏడుగా విభజించాడు. క్‌ 

1. ఆదర్శాలు లేని రాజకీయాలు. 

2. ఇతరులకి ఉపకరించని ఆస్థిపాస్తులు. 

౩. నీతి లేని వ్యాపారం. 

4. శీలం లేని విద్య, 

ర్‌. ఆత్మప్రబోధం లేని సుఖం. 

6. మానవత్వం లేని శాస్త్రం. 

7. త్యాగం లేని పూజ. 

మనమంతా దువ్మర్మలు చేస్తున్నాం 

మనం నిత్యం పాపాలైన అనేక దుష్మర్మలు చేసి వాటి బంధంలో 
చిక్కుకుంటున్నాం అంటే మనలో చాలామంది అందుకు ఒప్పుకోరు. 'నేను ఒక్క 
పాపం కూడా చేయకుండానే జీవిస్తున్నాను' అంటారు. పాపం అంటే వారి 
ఉద్దేశ్యంలో సాధారణంగా బేంకు దొంగతనం, హత్య , బలాత్మారం లాంటివే 
అని భావన. నిజానికి మనం చేసేది ఏదైనా అది చేయాల్సిన విధంగా, సరిగ్గా 
చేయకపోతే పాపంలో చిక్కుబడతాం. మనం నిత్యం వ్యాపారంలో, వృత్తిలో, 
ఆఫీసుల్లో లేదా ఇంట్లో చేసే వివిధ పనుల్లో అనేక దుష్మర్మలు మనకి తెలీకుండానే 
చేస్తూంటాం. మనం (శ్రద్ధగా సమయానికి చేయని మనకి ఒప్పగించిన పని వల్ల 
మనం దుష్మర్మలో చిక్కుకుంటాం. నిత్య జీవితంలో మనమంతా సాధారణంగా 
చేసే ఎనిమిది దుష్మర్మలివి. 

1. నివారించని ఇతరుల దువ్మర్మ బంధమే 

దుష్కర్మ అంటే మనం చేసే చెడు కర్మలే కావు. మనం నివారించని 
దుష్టుల చర్యలు కూడా మనకి బంధమై చుట్టుకుంటాయి. అప్పుడు ఆ దుష్టులతో 
పాటు మనమూ ఆ కర్మ ఫలాన్ని పొందాల్సి వస్తుంది. 


60 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


1964లో కిట్టీ జెనొవెసె అనే మహిళ న్యూయార్క్‌లోని క్వీన్స్‌ అనే 
తన అపార్ట్‌మెంట్‌ బయట దుండగుల చేత దాడి చేయబడింది. గంట సేపు 
సహాయం కోసం అరుస్తూనే ఉంది. చుట్టుపక్కల గల ముప్ఫై ఎనిమిది వ 
ఇరుగు-పొరుగు వారు ఆ అరుపులని విన్నారు. కాని, ఆమె సహాయానికి ఎ 
ముందుకు రాలేదు. కనీసం పోలీసులకి ఫోన్‌ కూడా చేయలేదు. కొందరు 
సహాయానికి వెళ్తే తమకి ఏదైనా అవచ్చన్న భయంతో మిన్నకుంటే, మరి కొండకు 
అందులో జోక్యం చేసుకోవడం మంచిది కాదని ఊరుకున్నారు. ఇంకొందరు 
ఎవరో ఒకరు సహాయానికి వెళ్తారని పట్టించుకోలేదు. మొత్తానికి వారంతా ఇలా 
వివిధ కారణాల వల్ల కిట్టీ జెనొవెసె సహాయానికి వెళ్ళనే లేదు. 

ఈ సంఘటన దుర్మార్గులని ఎదుర్మోక పోవడానికి సింబల్‌గా ఈనాటికీ 
అమెరికన్స్‌ భావిస్తూంటారు. రౌడీలు, గూండాలు, దుర్మార్గులు, దుష్టుల దుశ్త ని 
అడ్డుకుంటే, తనకి ఏదైనా అవచ్చన్న స్వార్థం అడ్డుపడుతుంది. 'ఇతరులు ఏది చె 
నీకు ఇష్టం కాదో అలాంటి పనిని ఇతరుల విషయంలో నువ్వు చేయద్దు” 
ధర్మాన్ని అనుసరించి దుర్మార్గులు చేసే మోసాలని, దౌష్ట్యాన్ని ప్రజలు 


చుట్టుకుంటుంది. తమ ఉద్యోగాన్ని కాపాడుకోడానికో, పై అధికారితో పేచీ 
రాకూడదనో లేదా తన బాధ్యతని విస్మరించినా మంచివాళ్ళకి కూడా ఆ దుష 
భాగం ఉంటుంది. దానికి ఫలం లభించినప్పుడు వీరు కూడా ఆ దుష్కృతాన్ని 
చేసినవారితో పాటు తమ భాగాన్ని అనుభవించాల్సి ఉంటుంది. 
ఏకం పాపాని కురుతే వలం భుంక్తే మహాజనః 
భోక్తారో విప్రముచ్చన్తే కర్తా దోషేణ లివ్యతే 
భావం: ఒకరు చేసే పాపాల ఫలాన్ని ఆ వ్యక్తితో పాటుగా అనేకమంది 
అనుభవించాల్సి ఉంటుంది. వారి సమీప బంధువులు, మిత్రులు, అవకాశేం 
ఉండీ నిరోధించని పెద్దలకి ఆ పాప ఫలం సోకుతుంది. అందువల్ల పాపాన్ని 
చేసేవారిని అడ్డుకోవడం కర్తవ్య కర్మగా భావించి తదనుగుణంగా మసలుకోవాల్‌ 


కర్మ - జన్మ 61 


2. దుష్టలతో సావానం దుష్మర్మే 
దుష్టులతో చేరడం కూడా దుష్కర్మ అయి, దాని ఫలితాన్ని ఆ దుష్మర్మలో 
పాలు పంచుకున్నవారు, ఒకోసారి పాలు పంచుకోని వారు కూడా అనుభవిస్తారు. 
దీన్నే ఈ కథల్లో చూడచ్చు. 

పూర్వం నైమిశారణ్యంలోని ఓ గజదొంగ ఇల్లు కాలి అందులోని అతను, 
అతని కుటుంబ సభ్యులే కాక, మూగ జీవాలు కూడా ప్రాణాలని పోగొట్టుకున్నాయి. 
కంద మూలాలు తీసుకురావడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఈ సంఘటనని చూసిన 
అనిరుద్ధుడు తన గురువు సుధాముడిని అడిగాడు. 

“గురు దేవా! అభం శుభం తెలియని ఆ మూగ జీవాలని కూడా 
భగవంతుడు నిర్ణయగా ఎందుకు పొట్టన పెట్టుకున్నాడు?” 

“ఆ గజదొంగ పరమ కిరాతకుడు. దుష్ట్రలతో చేరినవారు కూడా శిక్లార్డులే. 
వాడి అన్యాయపు సంపాదనని తిన్న అతని భార్యాపిల్లలు అతని పాపంలో కొంత 
భాగం మూట కట్టుకున్నారు. అతని అధర్మ సంపాదతో పోషింపబడ్డ అమాయకులైన 
మూగజీవులు కూడా తమకు తెలీకుండానే పాపాన్ని పొంది ఈనాడు శిక్షని 
అనుభవించాయి.” 

మర్నాడు సుధాముడు అనిరుద్ధుడితో సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు. ఇసకలో 
కనపడ్డ ఓ శంఖాన్ని అనిరుద్ధుడు తీసుకున్నాడు. అందులోని చీమలు కొన్ని 
అతని చేతి మీదకి పాకి కుట్టాయి. 'అబ్బా!' అని అనిరుద్ధుడు ఆ శంఖాన్ని 
కోపంగా సముద్రంలోకి గిరాట్టేసాడు. సుధాముడు అది చూసి ఏమైందని అడిగితే 
అనిరుద్ధుడు జరిగింది చెప్పాడు. 

“నిన్ను కుట్టిన చీమలతో పాటు నిన్ను కుట్టని చీమలు కూడా శంఖంలో 
=, ఐనా ఆ శంఖాన్ని నీళ్ళల్లోకి విసిరి దుష్ట చీమలతో చేరిన ఆ అమాయక 
చీమలని కూడా చంపావు కదా. దుష్టులతో ఉండటమనే దుష్మర్మ వల్ల మంచివారు 
కూడా ఆ కర్మ ఫలాన్ని ఎందుకు అనుభవిస్తారో ఇప్పుడు నీకు అర్ధమైందా?” 
నవ్వుత్తూ ప్రశ్నించాడు సుధాముడు. 


మల్లాది వెంకట కృష్ణమూర్తి. 


62 


ఈ కారణంగానే దుష్టులతో స్నేహం కూడదు. అలా చేసినప్పుడు వా 
చెడుని వారించకపోతే అది దుష్మర్మ అయి దాని ఫలితాన్ని మనం అనుభవిం 
ఉంటుంది. హింసతో కూడిన రాజకీయ ఉద్యమాల్లో ఏం చేయకపోయినా ఇ 
ఉంటే చాలు. అది చేసినవారితో పాటు వీరూ ఆ హింసా ఫలాన్ని అనుభవిం 
ఉంటుంది. తమ వెంట ఉండేవారే ఆ దుష్టుల బలం. ఆ బలాన్ని సమకూర్చడం 
కూడా చెడు కర్మే వారికి ఈ బలం లేకపోతే ఈ హింసని చేసేవారే కాదు. - 

మరో ఉదాహరణ ఎన్నుకోబడ్డ అవినీతిపరుడు, దుర్మార్గుడైన నాయకుడికి 
మనం ఓటు వేసి గెలిపించకపోయినా, అతని దుర్మార్గపు పాలనకి బాధపడటం 
మన వంతూ అవుతుంది. అందుకు కారణం వారికి ఓటు వేసి గెలిపించిన వారి 
మధ్య మనం మనుగడని సాగించడమే. అలాకాక ఏ అమెరికాకో వెళ్ళిపోయినవారి 

మీద ఈ దుర్మార్గపు పాలన నీడ పడదు. ఎన్నికల సమయంలో మనం ఓటు 
వేయకపోయినా, లేదా సరైన అభ్యర్థికి ఓటు వేయకపోయినా అది సామాజిక 
దుష్కర్మ అవుతుంది. 
3. అశ్రద్ధ, పొరబాట్లు దువ్మర్మలే నుమా! 
ఓ హోటల్‌ సర్వర్‌ని ఓ కష్టమర్‌ పెసరట్‌ అడుగుతూ “ఉల్లిపాయలు. 
వేయద్దు. అని చెప్పాడు అనుకుందాం. కాని సర్వర్‌ అశ్రద్ధ వల్ల అతను ఇచ్చి 
పెసరట్‌లో ఉల్లిపాయలు కూడా వున్నాయి. ఇది దుష్కర్మ అంటే అంగీకరించడానికి 
చాలామంది సిద్ధంగా వుండరు. “గ 
హనుమత్‌ దీక్షలో వున్నవాడో, కాశీలో వాటిని వదిలేసినవాడో, ఒంటికీ 
పడకో, అరగంటలో హోమియోపతి మందు వేసుకోవాలనో, ఇంకేదో కారణం 
వల్లో సాధారణంగా ఉల్లిపాయలు వద్దని చెప్తారు, తను కోరినట్లుగా వుల్లిపాయలు 
లేకుందా పెసరట్‌ని సర్వర్‌ తెచ్చి వుంటాడన్న నమ్మకంతో అతను సందేహించకుండా 
ఓ ముక తిన్నాక వుల్లిపాయలు పంటి కింద పడ్దాయి. ఇష్టంలేనిది జరిగి 
కాబట్టి అతను మనస్థాపానికి గురయ్యాడు. సర్వర్‌ లేదా వంటవాడు నిర్లక్ష్య! 
చేసిన ఈ కర్మ ద్వారా మరొకర్షి బాధించారు కాబట్టి దాని ఫలితాన్ని అనుభవిస్తె 


కర్మ - జన్మ 63 


కాని దాన్నించి వాళ్ళు బయట పడలేరు. ఘోరమైన చెడ్డ కర్మలు కాకపోయినా 
నిత్యం మనం ఇలాంటి ఎన్నో తప్పులు చేసి, పాపాలని పోగుచేసుకుంటున్నాం 
అన్న స్పృహే లేకుండా జీవిస్తున్నాం. ఇంకో ఉదాహరణ. + 

ఓ రిటెరయిన వ్యక్తి పాస్‌పోర్టుకి అపై చేసాడు. దాంట్లో ఇసిఆర్‌" 
(కొన్ని దేశాలకి వెళ్ళేముందు ఇమిగ్రేషన్‌ చెక్‌ తప్పనిసరి అనే నియమం ఉండటం) 
ముద్రని ఏజ్బై ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి వేయకూడదని నియమం ఉన్నా అ 
పాస్‌పోర్టు జారీ చేసిన ఉద్యోగస్థులు నిర్లక్ష్యంగా ఇసిఆర్‌ ముద్రని వేసారు. 
ఫలితంగా ఆయన దుబాయ్‌కి వెళ్తూంటే హైద్రాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌ 
అధికారులు అతన్ని వెళ్ళనివ్వలేదు. అతను ఎవరి నిర్లక్ష్య చర్యల వల్ల ఈ 
అవస్థకి గురయ్యాడో దానికి బాధ్యులయిన వారందరికి ఆ దుష్కర్మ చుట్టుకుంటుంది. 

మరో వుదాహరణ. గౌట్‌ అనే రోగంతో హాస్పిటల్‌లో చేరిన ఓ రోగికి 
కోల్‌చిసైన్‌ అనే మందుని 1.0 మిల్లిగ్రాములు ఇవ్వమని పేషెంట్‌ ఛార్జ్‌లో 
డ్యూటి డాక్టర్‌ రాసారు. నైట్‌ డ్యూటీ నర్స్‌ నిద్ర మత్తులో దాన్ని తప్పుగా చదివి 
10 మిల్లీగ్రాముల మందు ఇచ్చింది. ఫలితంగా ఆ రోగి మరణించాడు. ఇది 
దుష్మర్మ ఇది దుష్కర్మ అయినప్పుడు పై రెండూ ఎందుకు కావు? తక్కువ బాధించినా, 
ఎక్కువ బాధించినా నిర్లక్ష్యం, పొరబాటు అనేవి దుష్మర్మే అయి తీరుతుంది. 

అన్ని సందర్భాల్లో తప్పు ఇలా వెంటనే బయటపడదు. ఒకోసారి 
ఆలస్యంగా అది బయట పడచ్చు. ఇంటికి రంగులు వేసేవాడు ముందర గోడలకి 
వున్న పాత రంగుని గోకేసి, తర్వాత కొత్త రంగుని వేయాలి అని ఒప్పందం. కాని 
అతను అశ్రద్ధగా పాత రంగుని పూర్తిగా గీకేయకుండా కొత్త రంగుని వేసి 
వెళ్ళాడు. ఆర్నెల్ల తర్వాత పాత రంగుతో పాటు కొత్త రంగు కూడా నేల రాలసాగింది. 
అది ఆ పెయింటర్‌ ఖాతాలో దుష్మర్మగా నమోదవుతుంది. 

| 4. ఆలన్యం దుష్మర్మే 
ము క్త చేసే పనిని శ్రద్ధగా చేసినా, సమయానికి కాక ఆలస్యంగా 
డా దుష్కర్మ కిందకే వస్తుంది. మనం ఓ చెక్‌ని, అది ఆ రోజే 


64 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


కలెక్షన్‌కి పంపుతారని ఉదయం తొమ్మిదిన్నర కల్లా బేంకుకి వెళ్ళి డిపాజి క్‌ 
చేసాం. కాని క్లర్క్‌ దాన్ని ఆశ్రద్ధ చేసి ఆ రోజు ప్రజంట్‌ చేయకుండా, మర్నాడు, 
కలెక్షన్‌కి పంపించాడు. దాంతో మనం ఆ డబ్బు డ్రా చేయడానికి మర్నాడు 
బేంకుకి వెళ్తే, మన అకౌంట్‌లో ఉండాల్సిన డబ్బు లేదు. మర్నాటికి కాని అది. 
జమవదని తెలిసింది. ఈ ఆలస్యం ఆ క్లర్మ్‌కి దుష్కర్మ కింద నమోదై తీరుతుంది. 

కాబట్టి మనం చేసే పని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి చేయాలి. తా 
లక్షణాలైన ఆలస్యం, అశ్రద్ధల వల్ల పొరబాట్లు అధికంగా చేస్తూ, తామసికులు 
దుష్మర్మల్లో అధికంగా చిక్కుకుంటూ, పాపాన్ని వృద్ధి చేసుకుంటూంటారు. సత్వ 
గుణ ప్రధానుల్లో ఆలస్యం, అలసత్వం, అశ్రద్ధ ఆట్టే వుండవు కాబట్టి వారు అంత. 
త్వరగా ఇలాంటి దుష్మర్మల్లో చిక్కుకోరు. మనం ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. 
అని మన బాసే కాక ఆథ్యాత్మిక పెద్దలు కూడా నొక్కి చెప్తూంటారు. 

5. నరైన నమాచారం ఇవ్వకపోవడం దుష్మల్మే 

పాస్‌పోర్టు ఆఫీస్‌కి జనరల్‌ ఎంక్వయిరీకి ఇందాకటి ఆయన వెళ్ళి తన" 
పాస్‌పోర్టులోని ఇసిఆర్‌ ముద్రని రద్దు చేసుకోవడం ఎలా అని అడిగితే గ్రాడ్యుయేషన్‌ 
సర్టిఫికేట్‌ కాపీని సబ్‌మిట్‌ చేస్తూ అపై చేయమని అక్కడి ఉద్యోగి సలహా ఇచ్చా 
తను రిటైరైపాయ్యానని, ఆఫీసు వాళ్ళు ఆ సర్టిఫికేట్స్‌ తిరిగి ఇవ్వలేదని అతను 
చెప్తే ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి డూప్లికేట్‌ తెచ్చుకోమని సలహా ఇచ్చాడు. 
నిజానికి ఏబ్బై ఏళ్ళు పైబడ్డవాళ్ళకి ఇసిఆర్‌ ముద్ర అవసరం లేదని పాస్‌పోర్టు 
రూల్స్‌ లోని నంబర్‌ కెలో ఉంది. ఆ సమాచారం జనరల్‌ ఎంక్వయిరీ 
నిర్లక్షంగా చెప్పలేదు. ఫలితంగా ఆ ముసలాయన వైజాగ్‌ వెళ్ళి నానా అఐణ్యా 
పడి తన డిగ్రీ సర్టిఫికేట్‌ని తెచ్చుకున్నాడు. ఆయన పడ్డ అనవసరపు అవస్థకి 
కారణం అయిన ఆ క్లర్క్‌ ఏదోనాడు దానికి ఫలితాన్ని అనుభవిస్తే కాని ఆ 
దుష్కర్మ బంధంలోంచి బయట పడడు. 

నా మిత్రుడు ఒకరి బ్రీఫ్‌ కేస్‌ విమానాశ్రయంలో విమానం ఎక్కబోయే 
ముందు మిస్‌ అయింది. అందులో ఆయన పాస్‌పోర్టు, ఇతర ట్రావెల్‌ 


కర్మ - జన్మ 65 


డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. మళ్ళీ వాటి డూప్లికేట్స్‌ని ఆయన ఎంతో శ్రమ పడి, 
డబ్బు, కాలం ఖర్చు చేసుకుని సేకరించుకున్నాకే మూడు నెలల తర్వాత విదేశానికి 
వెళ్ళగలిగాడు. ఎవరికీ జరగనిది అతనికే ఆ రోజు ఇది ఎంధుకు జరిగింది? 
పాఠకులకి విడమరిచి చెప్పక్కర్లేదు. పబ్లిక్‌తో డీల్‌ చేసే ఉద్యోగస్థులు తాము 


" ఉద్యోగంలో చేసే తప్పుల ద్వారా ఇరవై అయిదు- ముప్ఫై. ఏళ్ళల్లో చేసుకునే 


ఇలాంటి అనేక దుష్మర్మల ప్రభావంతో వచ్చే జన్మలో ఎలాంటి కష్టాలు పడచ్చో 
ఊహించలేం. అది రెండు కాళ్ళ జన్మ మాత్రం ఖచ్చితంగా అవకపోవచ్చు.. 
6. విమర్శ దువ్మర్మే 

ఓ రోజు గొలగమూడి వెంకయ్య స్వామి వెళ్తూంటే ఎవరో దారిన 
పోయేవాడు ఆయన్ని చూసి అవహేళనగా అన్నాడు. 

“ఈ పిచ్చోడికి పని పాటా లేదు. పని పాటా లేని ముండాకొడుకు 
దేశమంతా తిరుగుతూంటాడు.” | 

ఆ మాటలు విన్న వెంకయ్య స్వామి తన పక్కనున్న జయరామరాజు 
అనే అతనితో వెంటనే చెప్పాడు. 

“దారినపొయ్యేవాడు పోకుండా ఇంకొంచెం నెత్తికేసుకుని పోతున్నాడు 
కదయ్యా.” 

ఆ మాటలని బట్టి ఇతరులని విమర్శించడం అనే దుష్మర్మ వల్ల మళ్ళీ 
జన్మలో దాని ఫలితాన్ని మనం అనుభవించాలని స్పష్టమవుతోంది. ప్రతీది 
“మనకెందుకులే అని ఉదాశీనంగా చూడగలగడం నేర్చుకోవాలి అని అంతా 
దీన్ని పాఠంగా గుర్తుంచుకోవాలి. లేకపోతే అది కర్మ బంధం అవుతుంది. 

7. దుర్వినియోగం దుష్కర్మ 

ఓసారి సత్య సాయిబాబా బాంబేకి ఓ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు 
ఆయన ఐస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్త కుండీలోని తిని పారేసిన 
సు అనాథ బాలురు వీధి కుక్కలతో పోట్లాడుకుంటున్నారు. అది 

భక్తులు బాధగా స్వామిని అడిగారు. 


66 మల్లాది వెంకట కృష్ణ కర్మ - జన్మ 67 


“స్వామీ! భారతదేశంలో ఈ దారుణ పరిస్థితికి అంతులేదా?” 
“ఆ పిల్లలంతా వారి గత జన్మల్లో ఆహార పదార్థాలని అధి 
దుర్వినియోగం చేసారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం 
పరితపిస్తున్నారు.” స్వామి జవాబు చెప్పారు. 
నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. కాగితం, & 
దుస్తులు లాంటి ఏ వనరులని దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని 
జన్మల్లో అనుభవించాల్సి ఉంటుంది. ఆహారం అవసరానికి మించి అధి 
తీసుకుంటే కూడా వచ్చే జన్మలో దాని ఫలితాన్ని అనుభవించాల్సి ఉం 
8. శ్రమకి తగిన వలం ఇవ్వకపోవడం దుష్కర్మ 
శ్రీ సాయి సత్‌చరిత్రలో ఇరవై నాలుగో అథ్యాయంలో ఇది వస్తుంది. 
ఒకసారి బాబా ఒకతనితో నిచ్చెనని తెప్పించి రాధాకృష్ణ మాయి ఇంటి పైకి , క్కి 
అటు వైపు నించి దిగారు. ఆ నిచ్చెన్ని తెచ్చినతనికి బాబా రెండు రూపా 
ఇచ్చారు. “ఇంతమాత్రానికే రెండు రూపాయలా?” అని ఎవరో ఆక్షేపిస్తే 
“ఒకరి కష్టాన్ని ఇంకొకరు ఉంచుకోకూడదు. ఎవరి కూలికి సరిపడ 
ధారాళంగా డబ్బు ఇవ్వాలి. అని చెప్పారు. స్వామి నారాయణ్‌ (ఢిల్లీ 
తనని అనుసరించేవారు పాటించాల్సిన నియమాలని శిక్షా పత్రి' అనే పేరు! 
గుజరాతీలో రాసారు. అందులోని ఓ నియమం, పనిచేయించుకున్నః 
తప్పనిసరిగా వారి కూలీని పూర్తిగా ఇచ్చి తీరాలి. లేదా అది దుష్కర్మ అవుతుంది. 
ఈ దుష్మర్మలన్నీ మనకి బంధం అయే కర్మలే అవుతాయి. 
అగామి కర్మ బంధం 
ప్రారబ్ద కర్మలని ప్రతీ జన్మలో అనుభవిస్తూ పోతే కొన్ని జన్మల 4 
సంచిత కర్మలన్నీ వివిధ జన్మల్లోని ప్రారబ్ద కర్మల అనుభవం ద్వారా ఖర్చయి 
ఇక మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరమే మనకి రాదు కదా. ఐతే ప్రతీ 
కోరికల వల్లా, మనలోని త్రిగుణాల వల్లా, ఇంకా అనేక కారణాల వల్లొ 
ప్రతీ జన్మలో కొత్త కర్మలని చేస్తాం. కొత్త కర్మలు చేయకుండా ప్రారబ్ద కర్షః 


వుదాశీనంగా అనుభవిస్తే కొన్ని జన్మల తర్వాత ఇక అనుభవించడానికి ఒక్క 
కర్మా మిగలకుండా పోయి అప్పుడు ముక్తి తప్పదు. అలా మనం ఉదాశీనంగా 
జరిగేది సాక్షిలా చూడక ఇన్‌వాల్వ్‌ అయి కొత్త కర్మలు చేయబట్టే మనం ఈ 
జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాం. ట్‌ 
ui ఉదాహరణకి ఒకడు తన ప్రారబ్ద కర్మానుసారం కృష్ణా జిల్లా 
కలెక్టరయ్యాడు. కలెక్టర్‌గా అతనికి లభించే జీతం, ఉచిత గృహ వసతి, వాహన, 
సేవకుల సౌకర్యాలు అతను తన కుటుంబాన్ని పోషించుకునే స్థాయిలో వుంటాయి. 
ఇది పూర్వ జన్మలో అతని సుకర్మల తాలూకు ఫలానుభవం. దీన్ని అతను 
ఉదాశీనంగా అంటే సాక్షిగా చూస్తూ అనుభవించడం ద్వారా కొత్త కర్మలు చేయడు. 
కాని అతను స్వార్థంతో, కలెక్టర్‌గా తనకి అందుబాటులో వున్న ప్రత్యేక అధికారాలని 
దుర్వినియోగం చేసిఅధర్మంగా డబ్బు సంపాదిస్తాడు. ఇవి ప్రారబ్ద కర్మలు కాక 
అతను చేసుకునే కొత్త స్వతంత్ర కర్మలవుతాయి. ఆ అగామి కర్మలని తీర్చుకోడానికి 
అతను మళ్ళీ అనేక జన్మలు, బహుశ నీచమైనవి, ఎత్తాల్సి వుంటుంది. ఓ 
క్షణంలో చేసిన కర్మ కొన్ని జన్మల దాకా అనుభవిస్తే కాని పోదు' అని ఓ 
సందర్భంలో శ్రీ చినజీయర్‌ స్వామి చెప్పారు. 
| అలాగే ప్రారబ్ద కర్మవశాత్తు ఒకడు ధనవంతుడిగా పుట్టి, తన ధనాన్ని 
గా అనుభవించక, కొంత ధనాన్ని దానధర్మాలకి, ఇతర పుణ్య కార్యాలకి 
వెచ్చించాడనుకుందాం. అప్పుడు అతను ఈ జన్మలో అలా చేసుకునే కొత్త స్వతంత్ర 
'అగామి కర్మల ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. 
ఏవి ప్రారబ్ద కర్మలు, ఏవి అగామి కర్మలు? 
ట్‌ ధర్మబద్ధంగా చేసే కర్మలన్నీ పుణ్య లేదా సుకర్మలవుతాయి. అధర్మంగా 
స్త లన్నీ చెడు లేదా దుష్మర్మలవుతాయి. ఈ రెండు రకాల కర్మలు అగామీ 
కర్మల కిందకి వస్తాయి. ఉదాహరణకి తన భర్త తనని ఎంత హింసిస్తు 
i ర్త స్తున్నా 
న ఏటే అంతటితో ఆ ప్రారబ్ద కర్మ తీరచ్చు. కాని తిరిగి తనూ అతన్ని 
స్తే అది పతివ్రతా ధర్మానికి వ్యతిరేకం, లేదా అధర్మం కాబట్టి అది 


68 మల్లాది వెంకట కృష్ణమూర్తి | 


అలాకాక మిన్నకుంటే అది ప్రారబ్ద కర్మానుభవం. ఇంకోలా చెప్పాలంటే, ధర్మ 
శాస్త్రం ప్రకారం నడచుకుంటే అగామి చెడు కర్మలు చేయం. చేస్తే అ 
సుకర్మలే చేస్తాం. కర్మలని ఉదాశీనంగా అనుభవిస్తే, ప్రారబ్ద కర్మలని ర 
చేసుకున్నవారం అవుతాం. స్పందిస్తే అగామి కర్మని చేసుకున్న వారం అవు 
ఏక్షన్‌ ప్రారబ్ద కర్మానుభవం. రియాక్షన్‌ అగామి కర్మాచరణ. ధర్మ శ 
పుట్టడానికి కారణం, ప్రారబ్ద కర్మలని అనుభవిస్తూ కొత్త కర్మలని చేసుకోకూః 
ధర్మాన్ని అతిక్రమించి చేసేవన్నీ అగామి దుష్మర్మలే అవుతాయి. అందుకే మనం 
ధర్మాన్ని పాటించాలని ప్రతీ మతం బోధిస్తూంటుంది. భయం భక్తి లేదంటారు. 
భయం అంటే తను చేసే దుష్కర్మ వల్ల దుఃఖం అనుభవించాలన్న ఎరుక 
లేకపావడమే. భక్తి అంటే దైవం మీద ప్రీతి. 
అసలు అగామి కర్మలు సృష్టించుకోకుండా వుండటం ఎలాగో భగవద్గీతలో 
శ్రీకృష్ణుడు ఓ మార్గం చూపించాడు. 
మనం చేసేది ప్రారబ్ద కర్మయితే అది బంధం కాదు. ఇంక అది ఫలితాన్ని 
ఇవ్వక అక్కడితో నశించి పోతుంది. అదే అగామి కర్మయితేనే అది కర్మ బంధ! 
అయి, ఫలితాన్నివ్వడానికి వేచి వుంటుంది. అసలు మనం ప్రతీ కర్మని మనం. 
భగవంతుడి చేతిలో పరికరంగా చేస్తున్నామని భావించి చేసినా లేదా ఫలితాన్ని 
మనం అనుభవించకుండా దాన్ని ఈశ్వరుడికి అర్పించే బుద్ధితో చేసినా అప్పుడు. 
అలాంటి కర్మల తాలూకు ఫలితాలు మనల్ని అంటుకోవు. అలా చేస్తే, క 
చేసినా చేయనట్లే అవుతుంది. 
కాయేన వాచా మనసేంద్రియైర్వా 
బుద్య్వాత్మనా వా ప్రకృతేః న్వభావత్‌ 
కరోమి యద్‌ యత్‌ నకలం పరస్మై 
నారాయణాయేతి సమర్పయామి 
భావం: దేహం ద్వారా, వాక్కు ద్వారా, మనస్సు ద్వారా, ఇంగ 
ద్వారా, బుద్ధి ద్వారా, అహంకారం ద్వారా లేదా సహజ స్వభావం ద్వారా నేను 


కర్మ - జన్మ 69 


ఏ ఏ పనులని చేస్తానో ఆ పనులన్నీ పరమ పురుషుడగు నారాయణ భగవానుని 
కోసమే చేస్తున్నాను. ఇదే భావంతో భగవంతుడికి అర్పిస్తున్నాను. 
శుభ, అశుభ ఇంద్రియాలు . 
జ్ఞానేంద్రియాలు అయిదింటిలో (చూడడం, వినడం, రుచి చూడడం; 
వాసన చూడడం, స్పర్శ ద్వారా తెలుసుకోవడం) రెండు శుభప్రదమైనవి. మూడు 
అశుభప్రదమైనవి. కన్ను, చెవి రెండే మోక్ష జ్ఞానాన్ని అందించేవి. కన్ను ద్వారా 


చూసి, చెవి ద్వారా విని మోక్ష జ్ఞానాన్ని తెలుసుకోగలం. మిగిలిన మూడింటి 


ద్వారా (రుచి, వాసన, స్పర్శలు) ఇది సాధ్యం కాదు. అవి కేవలం శారీరక 
భోగాలకే వుపయోగిస్తాయి. కాబట్టి ఐదింటిలో తాత్త్విక జ్ఞానాన్ని అందించే 
కన్ను, చెవి మాత్రమే శుభప్రదమైనవి. మిగిలిన మూడు మోక్షాన్ని దూరం చేసి 
బంధాన్ని కలిగించే చర్యల్లో పాల్గొంటాయి కనుక అవి అశుభప్రదమైనవి. మనం 
చూసే దాని మీద, వినే దాని మీద మనకి ఆధిక్యత లేదు కాని, మనం మాట్లాడే 
దాని మీద, చేసే దాని మీద ఆధిక్యత వుంది. వాటి ద్వారానే మనం అధికంగా 
దుష్మర్మలని చేసేది. తస్మాత్‌ జాగ్రత్త. 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


6. కర్మ వలం 


వంచీకృత మహాభూత నంభవం కర్మనంచితం । 


శరీరం నుఖదుఃఖానాం భోగాయతన ముచ్యతే ॥ 
- ఆత్మ ఇ 


70 


క్త వం వ్యాపారి ఓసారి పొరుగూరికి బయటడేకాడు: అడవి రు. 
మధ్యాహ్నం భోజనం చేయడానికి ఓ చెరువు పక్కన ఆగాడు. అన్నం ॥ 3 
గట్టున పెట్టి కాళ్ళు, చేతులు కడుక్కోడానికి చెరువులోకి దిగాడు. పైకి వ 
చూస్తే ఓ చెట్టు మీది కోతి దగ్గర తన అన్నం మూట కనిపించింది. అప్పటి 
అది దాంట్లోని పెరుగన్నం తింటోంది. 

తర్వాత అది ఆ మూటలో దాచిన రూపాయి నాణాలని తీసి ఒక్కోదాన్ని 
అటు, ఇటు తిప్పి చూసి ఒకటి చెరువులోకి విసిరేసి, ఇంకొకటి గట్టు 
పదేయసాగింది. అందులోని నాణాలన్నీ అయిపోయాక అది వెళ్ళిపోయింది. - 

ఆ పాల వ్యాపారి పాలల్లో నీళ్ళు కలిపి సంపాదించిన సగం డబ్బు 
నీళ్ళ పాలైంది. పాలతో సంపాదించిన సొమ్ము మాత్రం నేల మీద పడి అతః 
దక్కింది. ఎవరు చేసిందానికి వారికి తగిన, సరైన కర్మ ఫలం లభిస్తుంది. 

కర్మ వల ప్రదాత 

తగిన సమయంలో మనకి తగిన శరీరాన్ని ఇచ్చి ఇలా మన వివిధ 
సుకర్మలు, కుకర్మల ఫలితాలని మనం అనుభవించేలా చేసేవాడు పరమాత్మే. 

మయాధ్యక్షేణ ప్రకృతిః నూయతే సచరాచరమ్‌ 

సూతునానేన కౌంతేయ జగద్వివరివర్తతే -గీత 9-10 

భావం: ఓ అర్జునా! అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర 
జగత్తును సృష్టిస్తోంది. ఈ కారణంగానే సంసార చక్రం పరిభ్రమిస్తోంది. 


శై 


కర్మ - జన్మ 71 


శ్వేతాశ్వతర ఉపనిషత్తులో షష్టాధ్యాయంలోని పదకొండో మంత్రం 
సని వర్ణిస్తూ, ఆయన కర్మాధ్యక్షః అని చెప్తుంది. కర్మాధ్యక్షుడి పదవిలో 
బేవుడు మనందరి కర్మలని పర్యవేక్షించి, కేవలం కర్మలని బట్టి జీవుల శరీరాలని, 


. వారి జీవన గతిని సృష్టిస్తాడు. కర్మని దేవుడే సృష్టించాడని, దాని మీద ఆధిక్యత, 

ఆయనకే ఉందని దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ల సహస్రనామాల్లో కూడా 

పరమాత్మని “లోకాధ్యక్షుడి'గా వర్ణించారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో 
ఎనిమిదవ నామం ఓం నర్వ కర్ణ ఫలబ్రదాయి నమః దీన్ని బుజువు చేస్తోంది. 


మనకి ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తాం. ఆ పని వల్ల ఆకలి పోవడం 
గుర్తిస్తాం. ఈ రెంటికీ మధ్యలో ఉన్న అవస్థలైన ఆహారం కడుపు లోపలకి 


_ వెళ్ళడం, కడుపు నిండటం, అది జీర్ణం అవడం, దాని ఫలం మన శరీరంలో 


కలవడం అనే ప్రక్రియలన్నీ మన అవగాహనలో ఉండవు. ఆకలి వేయడం అనే 
కర్మ, అకలి తీరడం అన్న కర్మ ఫలం మాత్రమే మనకి అవగాహనకి' వస్తాయి. 
ఇలాగే మనం చేసిన కర్మ మనకి తెలుసు, ఫలం తెలుసు కాని మధ్యలో జరిగేది 
మనకి తెలీదు. ఆ లెక్కని పరమాత్మ చూసుకుని సరైన సమయంలో ఆహారం 
జీర్ణం అయేటట్లుగా చేసినట్లుగా సరైన సమయంలో కర్మ ఫలితాలని ఇస్తాడు. 
కర్మ ఫలం అనివార్యం అని నర్మగర్భంగా ఓ మహాత్ముడు ఇలా చెప్పాడు. “దుఖం 
వచ్చి నీ తలుపు తడితే, నువ్వు దానితో నీకు ఆసనం లేదు వెళ్ళిపోమంటే, అది 
"ఫర్వాలేదు. నా ఆసనం నేను వెంట తెచ్చుకున్నాను” అని చెప్పి లోపలకి వచ్చి 


ఆసనం వేసుకుని కూర్చుంటుంది. 
నట మనం చేసే కర్మల ఫలాలని అందించడంలో భగవంతుడు కేవలం 


సక్షీభూతుడు మాత్రమే. తన కాంతిని ఆధారంగా చేసుకుని ఎవరు ఏ కర్మలు 
చేసినా సూర్యుడికి ఆ కర్మలతో ఎలా నిమిత్తం లేకుండా సాక్షీభూతుడిగా మాత్రమే 


ఉంటాడో, అలా మనలో ఉన్న భగవంతుడి శక్తిని ఉపయోగించుకునిమనం చేసే 
కర్మలకి భగవంతుడు సరైన సమయంలో తగిన ఫలితాన్ని ఇస్తాడు. దేవతలు 


కర్మఫలాన్ని అనుభవిస్తారని దేవి భాగవతంలో ఉంది (4-28) 


7a మల్లాది వెంకట కృష్ణ i కర్మ - జన్మ 73 


కర్మలో మూడు విభాగాలుంటాయి. ఒకటి చేయడం. రెండు దాచడం 
మూడు సరైన సమయంలో దానికి సరైన ఫలితాన్ని ఇవ్వడం. పాపం పండా! 
అంటారు. పండటం అంటే కర్మానుభవం ఆసన్నమవడమే. 

ఎవరి పుట్టుకా కాకతాళీయం కాదు. ఏదో పొరబాటు వల్లో, ప్రక్ష 
చేసిన అనుకోని ఘటన వల్లో మన పుట్టుక జరగలేదు. మనం పుట్టాలని 
లేదా మన కర్మ తీసుకున్న నిర్ణయం వల్ల మనం పుట్టాం. మనం పుట్టక వ 
ఫలానా దేశంలో, ఫలానా చోట, ఫలానా సమాజంలో, ఫలానా 
మాట్లాడేవారికి, ఫలానా ఆర్థిక, మత, సామాజిక స్థితిగతులలో, అంటే 
ఇంట్లోని ఫలానా వారికి ఫలానా సమయంలో పుట్టాలని దేవుడు నిర్ణయిం 
మనం పుట్టాం. ఆ తర్వాతే మన తల్లికి గర్భధారణ ఆ ప్రకారం జరిగింది. 
అనుభవించడానికి దేహం, తగిన బంధు మిత్ర పరివారం, తగిన పరిసరాల 
దేహాన్ని పొందడానికి తల్లి, తండ్రులు, అన్నీ ఉండాలి. ఏదో దొరికిన అవ 
వల్ల ఇప్పుడు మనం ఊపిరిని తీసి వదలడం లేదు. దాని వెనక ఇంత 
ఉంది. 


వానతా (క్రియతే కర్మ రుదతా వరిభుజ్యతే 

దుఃఖదాతా న కోవ్యస్తి నుఖదాతా న కశ్చన 

న్వకర్మణా భవేద్దుఃఖం సుఖం తేనైన కర్మణా 

తస్మాచ్చ వూజ్యతే కర్మ సర్వం కర్మణి నంస్థితమ్‌ 

భావం: మనుష్యులు నవ్వుతూ చెడ్డపనులు చేసి ఏడుస్తూ వాటి ఫలితాలని 
శవిస్తారు. దుఃఖాన్ని కాని, సుఖాన్ని కాని కలుగచేసేది తను చేసిన కర్మ 
మనిషికి మరొకటి లేదు. మంచి పనులు చేయడం ద్వారా సుఖం, చెడ్డ 
లు చేయడం ద్వారా దుఃఖం జీవులకి కలుగుతాయి. అందువల్ల కర్మకి 
(త కలగడమే కాక, సమస్తం కర్మ మీదే ఆధారపడి వుంది. 
శ్రే ఓసారి మాతా అమృతానందమయి ఆ(శ్రమవాసులలో ఒకరికి 
ఇంకొకరితో పోట్లాట వచ్చింది. ఆ రెండో అతను చాలా పెద్ద తప్పు చేసాడు. 
దాంతో మొదటివాడు మాత దగ్గరకి వెళ్ళి రెండవ అతని మీద ఫిర్యాదు చేసాడు. 
రణలో నిజం తేలాక అమ్మ అతన్ని ఆశ్రమం నించి తప్పక పంపేస్తుందని 
టివాడు భావించాడు. కాని అలా జరగక పోగా, అమ్మ రెండోవాడితో 
మృదువుగా వ్యవహరించడం చూసిన మొదటివాడు దిగ్భాంతితో అడిగాడు... 
| Ee “తప్పు చేసిన అతన్ని శిక్షించి న్యాయం చెయ్యలేదేమ్మా?” 
Y “గురువు ఆస్థానంలో న్యాయం జరగదు. అక్కడ కేవలం దయా దాక్షిణ్యాలే 
నూయి. కాలం అనే న్యాయస్థానంలో మాత్రమే ఎవరికైనా న్యాయం తప్పక 
ది.” మాతా అమృతానందమయి జవాబిచ్చింది. 

కాలానికి. కర్మకి దగ్గర సంబంధం ఉంది. కాలేన నర్వమ్‌ లభతే 
ఎవ్యః (వన పర్వం 26-5) కాలం వల్లే అంతా లభిస్తుంది: కర్మ ఫలితాన్ని 
మ కలిగిస్తుంది (శాంతి వర్వం84-7) కాలమే మనుష్యుల్లో పరిణితిని 
౦ది. కాలమే మనిషిని నాశనం చేసి, కాలమే సర్వాన్ని సృజిస్తుంది (ఆది 
 1-188;189) పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే కర్మ ఫలాన్ని కాలం 


మూడు రకాల కర్మలు 
మనం ఫలం అనుభవించాల్సిన కర్మలు మూడు రకాలుగా ఉంటా 
అవి సుకర్మ, దుష్కర్మ, మిశ్రమ కర్మ ఈ మూడు కర్మల వివరాల గురించి 
విభజన అథ్యాయంలో చదువుకున్నాం. సుకర్మ వల్ల సుఖం కలుగుతుంది. 
కర్మ వల్ల దుఃఖం కలుగుతుంది. మిశ్రమ కర్మ వల్ల సుఖదుఃఖాలు 
కలుగుతాయి. ప్రారబ్ద కర్మ ఈ మూడు రకాల కర్మల కలయిక అయి ఉం' 
ఓ రాతిని పైనించి కిందకి వదిలిపెడితే అది కిందకి పడ 
భూమ్యాకర్షణ శక్తి అనే నియమం ఎలా పనిచేస్తుందో, అలా చెడు కర్మకి ఫలిత 
పాపం. పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి 
అనుభవించాలి అనే నియమం పనిచేస్తోంది. దీన్నే కర్మ విపాకం లేదా 
పరిపక్వం అని కూడా ఆంటారు. | 


74 మల్లాది వెంకట కృష్ట కర్మ - జన్మ 75 


అచోద్య మానాని యథా వుష్పాణి చ ఫలాని చ పురాకృత సుకర్మలు అధికంగా ఉంటే సుఖమైన జన్మని అనుభవిస్తాం. 
న్వం కాలం నాతి వర్తంతే తథా కర్మ పురాకృతం 
-మహా భారతం 
భావం: పుష్పాలు, ఫలాలు ఎలా కాలానుగుణంగా పక్వం అవు 
అలా మనం చేసిన కర్మలు కూడా తగిన కాలంలో పక్వమై ఫలాన్ని ఆ 
ప్రారబ్ద కర్మ 
లలాట లిఖితే రేఖః పరిమాష్టం న శక్తతే 
వారినాపి హరేనావి (బ్రహ్మనావి నురైరపి 
భావం: నుదుటి మీద రాసిన రేఖలు మళ్ళీ చెరగవు. హరికైనా 
హరుడికైనా అంతే. బ్రహ్మకైనా, దేవతలకైనా కూడా అంతే. 
ప్రారబ్దం అంటే ఏమిటి? ప్ర= ఇప్పటికి ఎంతో పూర్వమే, ఆరజ్ఞ క్ట 
మొదలైనది. ఇవ్పటికి ఎంతో పూర్వమే మొదలైన , ప్రతీ జీవికి ఉండే 
కర్మ అనేక జన్మల్లో అనుభవించేంత అత్యధికంగా ఉంటుంది. ఒక్క జన్మ 
ఆ మొత్తాన్ని అనుభవించడానికి పూర్ణాయుష్న కూడా సరిపోదు. అందు 
మనం సంచిత కర్మలని అనుభవించడానికి చాలా జన్మలు తీసుకోవాల్సి ఉంటు 
సంచిత కర్మలోంచి ఓ జన్మలో అనుభవించేంత తీయబడ్డ కర్మని “ప్రారబ్ద 
అంటారు. 
ప్రతీ జీవి ఈ ప్రారబ్ద కర్మల ఫలానుభవాల కోసమే భూమి వి 
వస్తోంది. మన జీవితంలో జరిగే చాలా సంఘటనలని మనం పుట్టకః 
మన ప్రారబ్ద కర్మ రూపొందించింది. మనల్ని ఈ భూమి మీదకి చేర్చింది 
మన కర్మే e 
కర్మలని మనం మూడు రకాలుగా చేస్తూంటాం. మానసికంగా ఆ 
రూపంలో కొన్ని కర్మలు, మాటల ద్వారా కొన్ని కర్మలు, శారీరకంగా 
ద్వారా కొన్ని కర్మలు చేస్తూంటాం. వాటి ఫలితాలని కూడా అదేవి! 
శారీరకంగా, వాక్కు రూపంలో, మానసికంగా అనుభవిస్తాం. 


gl 


దుష్మర్మలు అధికంగా ఉంటే దుఃఖపూరితమైన జన్మని అనుభవిస్తాం. 
దూ సమపాళంలో ఉంటే అప్పుడు సాధారణ జన్మని అనుభ్గవిస్తాం. ప్రారబ్ద 
అనుభవించడానికి వీలుగా దేశం, ఆర్థిక స్థోమత, తల్లితండ్రులు, కుటుంబ , 
ఏలు, చదువు, వృత్తి, వివాహం, సంతానం, మరణం మొదలైన ఎన్నో 
0 పరిగణలోకి తీసుకోబడ్డాకే మనకి సరైన జన్మ లభిస్తుంది అని ముందు 
్న విషయం ఇక్కడ మరోసారి గుర్తు చేసుకుందాం. మన కర్మలని బట్టి 
స్థితులు అనుకూలించే దాకా, ఒకోసారి వందల ఏళ్ళ పాటు ఆగి, ఆ 
వాత మనం జన్మించాల్సి రావచ్చు. సాధారణంగా ఇలా ఆగడం మహాత్ముల 
లలో జరుగుతూంటుంది తప్ప మనలాంటి సామాన్యుల విషయంలో 
పెద్దలు చెప్తారు. 
మనం ఆచరించిన కర్మ మనం చేసే ఫోన్‌ కాల్‌ లాంటిది! దేవుడి 
ర్‌ కంప్యూటర్‌లో అది తక్షణం నమోదయిపోతుంది. మనం చేసిన ఫోన్‌ 
గ్స్‌కి మనమే ఎలా బిల్లు కట్టాల్సి వస్తుందో అలా మనం చేసే కర్మల ఫలితాన్ని 
డా మనమే ప్రారబ్ద కర్మానుభవంగా చెల్లించాల్సి ఉంటుంది. బిల్లు వచ్చేదాకా 
చేసిన ఫోన్‌ కాల్స్‌కి ఎలా మూల్యం చెల్లించక్మరలేదో అలాగే మనం 
కర్మ పరిపక్వానికి, అంటే అనుభవించే దశకి వచ్చేదాకా మనం దాని 
న్ని అనుభవించం. 
బేంక్‌లో మనం కొంత సొమ్ము మదుపు చేస్తే, దాని మీద వచ్చే వడ్డీ 
రోజుకీ పెరుగుతూంటుంది. దాని గడువు ముగిసిన రోజున మనకి ఆ 
దుపు సొమ్ముతో పాటుగా వడ్డీ కూడా చెల్లిస్తారు. అదే విధంగా మనం చేసిన 
(ప్రతిఫలాన్ని అనుభవ సమయం వచ్చినప్పుడు, మనం అనుభవించే ఆ 
అం మనం చేసిన కర్మ కన్నా ఏన్నో రెట్లు అధికంగా ఉంటుంది. 
___ దీన్ని ఇంకో ఉదాహరణతో చెప్పచ్చు. ఓ మామిడి టెంకని పాతితే, 
ె పెద్ద చెట్టయి పళ్ళు ఇచ్చేప్పుడు ఒక్క పండే ఇవ్వదుగా. లెక్కలేనన్ని పళ్ళని 


76 మల్లాది వెంకట కృ (మూరి కర ష్టం జన్మ 77 


ఇస్తుంది. ఇలాగే కర్మ ఫలం కూడా మనం చేసిన దానికన్నా అధికం 
అనుభవించాలి. 

ఆ కర్మల ఫలితాలని అనుభవించడానికి ఒకరు కలెక్టరవుతే 
బస్‌ కండక్టర్‌ కావచ్చు. ఒకరు సన్న్యాసం తీసుకుంటే ఒకరు సంసారి 
ఒకరు పెళ్ళి కాకుండా వుండిపోతే, మరొకరు రెండు మూడు పెళ్ళిళ్ళు 
ఒకరికి సంతానం లేక దాని కోసం తాపత్రయ పడితే, మరొకరు ఎక్కువ స 
బాధపడచ్చు. ఒకరికి ఉన్న ఊళ్ళో ఉద్యోగం వస్తే మరొకరు దేశాలు 
పోవచ్చు. సంచిత కర్మలోంచి మనకి ఈ జన్మకి అనుభవానికి వచ్చే కొన్ని వ 
చెడు కర్మల ఫలితాలని అనేక విధాలుగా అనుభవించాల్సి వుంటుంది. = 

కర్మల కంఠమాలే ఈ జీవితం అన్నారు శ్రీ సత్యసాయి బాబా... 
శరీరారంభకం కర్మయోగినో యోగినోపిచ 

.వినాఫలోవ భోగేన నైవనశ్వత్యసంశయః 

భావం: యోగులకైనా, అయోగులకైనా ప్రారబ్ధ కర్మని అనుభవిం 
తప్పదు. ఇందులో అనుమానం లేదు. 


కలని వున్నదో అది మీరెంత ఆవవలెనని ప్రయత్నించినా జరిగి తీరును. 
త్యం కాబట్టి సర్వోత్తమమైన మార్గం మౌనమే. 
_ ప్రారబ్దం ఎందుకు మారదు? /. 
అవశ్యం భావిభావానాం వ్రతీకారో భవేద్యది 
తదా దుఃఖై ర్న నీదేరన్‌ నల రామ యుధిష్టిరాః 
భావం: ప్రారబ్ద కర్మఫల భోగాలని నివారించే పద్ధతి వుండి వుంటే, 
"మహారాజు, రాముడు, ధర్మరాజు ముగ్గురూ అరణ్యంలో వుండి అనేక 
లని అనుభవించి వుండేవారు కారు. 
= కష్టాలని తొలగించుకునే పరిహార పద్ధతులు ఉండి ఉంటే, భార్యని 
వుల పాలు చేసిన నలుడు, భార్యని మరొకడు ఎత్తుకుపోగా రాముడు, 
వస్తాపహరణాన్ని అదీ తమ సమక్షంలో నిండు సభలో జరగగా 
యంగా చూసిన ధర్మరాజు వంటి మహానుభావులంతా తగిన పరహాలు 
వాటిలోంచి బయటపడి ఉండేవారు కదా. పరీక్షిత్‌ రాబోయే మృత్యువుని 
"లన్‌, పాము కాటు పడకుండా ఎన్నో కట్టుదిట్టాలని చేసుకున్నాడు. కాని 
ప్రారబ్ద కర్మలని ఎవరూ తప్పించుకోలేరు అని అన్ని హిందూ మ పాము కాటుతోనే మరణించాడు కదా. 
శాస్త్రాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాయి. ఫలానాది ప్రారబ్ద కర్మ అని అంతటి మహానుభావులే ప్రారబ్ద కర్మ ఫలాన్ని తోసివేయలేక 
తెలిసినా, దాన్నించి తప్పించుకోడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే, అది పోయినప్పుడు, ఇక సామాన్యుల విషయం చెప్పగలమా? కాబట్టి పూర్వ జన్మల్లో 
అని కూడా శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. వదిలిన బాణం టార్లెట్‌ని తాక చేసిన చెడు పనులకి ఫలితంగా ఈ జన్మలో వచ్చే కష్టాలని అనుభవించి 
ఎలా వెనక్కి వెళ్తుంది? ఖైదులో పెట్టబడ్డ నేరస్థుడు శిక్ష ముగియకుండా | . చేసుకోవడం తప్ప పరిహారాలు అంటూ ఉండవు అని ధర్భనేతువు అనే 
విడుదల చేయబడతాడు? ఇదీ అంతే అని శాస్త్రం చెప్తోంది. లోని ఈ శ్లోక భావం. 
హిందూమతం బోధించే కర్మ సిద్ధాంత సారం మొత్తం శ్రీ భగం ఏ జీవికి అయినా భూత కాలంలో చేసిన కర్మలని బట్టి ఈ రోజు 
రమణ మహర్షి మౌనం పాటించిన రోజుల్లో తన తల్లికి తమిళంలో రా ౨ ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే, ప్రతీ జీవి పూర్వ కర్మల తయారీ 
చూపించిన ఈ బోధలో ఇమిడి వుంది. | | పూర్వం అతను నీచపు పనులు, అశుద్ధమైన కర్మలు చేసి ఉంటే ఇప్పుడు 
వారి వారి ప్రారబ్ద కర్మలని అనునరించి జీవుల గతిని జగన్నియ నీచ జన్మని పొందుతాడు. పూర్వం ఉన్నతమైన పనులు, శుద్ధ కర్మలు 
నడువుచుండును. ఏది జరుగరాదని నిర్ణయించబడిందో అది జరుగదు. = 9 ఇప్పుడతను ఉన్నతమైన జన్మని పొందుతాడు. ” 


78 మల్లాది వెంకట కృ కర్మ - జన్మ 79 


ప్రారబ్దం పూర్వకాలానికి సంబంధించినది. వెనకటి కర్సల కొనసాగించ దలచుకున్నారు. విస్తళ్ళలో అన్నం వడ్డించుకుని 
ఏర్పడింది. ఓ సారి చేసేసిన కర్మలని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి ౩ కోతూండగా దగ్గర నించి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. భయంతో 
దాంతో వాటిని అనుసరించి వచ్చిన నేటి ప్రారబ్దాన్ని కూడా మనం మా స ముగ్గురూ లేచి పరుగు లంకించుకున్నారు. గ 
ప్రారబ్ద కర్మ ఎంత శక్తివంతమైందో వివరించడానికి నిజంగా జరిగి "వాళ్ళు వదిలి వెళ్ళిన ఆహారపదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడమే 
సంఘటనని కధగా ఉత్తర భారతదేశంలోని సత్సంగాల్లో చెప్తారు. $ వాటి నించి కమ్మటి వాసనలు వేయసాగాయి. అది విధి తనకి పెట్టే 
తలచి, పట్టుదలగా ఉన్న దర్జీవాడు చెట్టు దిగి వచ్చి ఆహారాన్ని 
నిద్రకి వుపక్రమించాడు. కొద్దిసేపటికి దర్జీకి అలికిడి వినబడటంతో 
చూస్తే ముగ్గురు కొత్త వ్యక్తులు కనిపించారు. గ్రామంలోంచి వాళ్ళు 
గెలించి తెచ్చిన నగల మూటల్లోని నగలని పంచుకున్నారు. 

“ఆహా! దేవుడు ఎంత దయామయుడో కదా! మన ఆకలిని గుర్తించి 
0 అన్నం సిద్ధం చేసాడు.” ఆహారాన్ని చూసి చెప్పాడు ఒక దొంగ. 
వెంటనే రెండో దొంగ దాన్ని ఖండిస్తూ చెప్పాడు. 3 
“మూర్చుడా! ఇది దేవుడి పని కాదు. ఎవడో మనం దొంగిలించాక 
వస్తామని కనిపెట్టి, ఈ భోజనాన్ని అమర్చాడు. దీంట్లో ఏ విషమో కలిపి 
తిని చావగానే ఈ నగలని కాజేయాలని వాడు ఎత్తు వేసి వుంటాడు.” 


“తినాలా తినకూడదా అన్న స్వతంత్రం నాకుంది కాబట్టి నేను? FP ను ల చేసినవాడు ఈ చుట్టుపక్కలే ఎక్కడో 
వుపయోగించుకుని చస్తే తినను. రేపు ఉదయం మీ దగ్గరకి వచ్చి మీరు ను పదండి.” మూడో దొంగ చెప్పాడు. 
చెప్పి తీరతాను.” హరిదాసు నవ్వి ఊరుకున్నాడు. ర్ట 2 = మురిలా తమ దగ్గరున్న కాగదాలకో' అట్టే సేపు వెడక్కుండానే 

ఇంతలో ఇంటినించి దర్జీవాడి భార్య తన భర్త కోసం ఈగ ( శన దర్జీ వార్ని చూసి కిందకి దింపారు: 
తీసుకువచ్చింది. ఆకలి లేదంటే 'నేను కలిపి పెడతాను. రెండు ముద్దలు తి 1 న ల్లో ఎం కలిపావు? అసలు మేం ఇక్కడికి వస్తామని నీకెలా తెలుసు?” 
రాత్రంతా పని చేయాలిగా' అని బతిమాలసాగింది. దర్జీవాడు వెంటనే భః! కొంగలు; 
చెప్పా పెట్టకుండా దగ్గరలో వున్న అడవికి వెళ్ళాడు. విశాలమైన ఓ 
ఇ క కొమ్మల్లో దాక్కున్నాడు. తెల్లారేదాకా అతను చెట్టు దిగదలచు. 
కొద్దిసేపటికి ముగ్గురు బాటసారులు ఆ చెట్టు కింద ఆగి, 
మూటలు విప్పారు. రాత్రికి ఆ చెట్టు కింద విశ్రమించి మర్పాడు వుదయ రధ 


ఓ నాస్తికుడు ఓ రాత్రి తన దుకాణంలోనే కూర్చుని బట్టలు 
పకనే గుళ్ళో హరిదాసు చెప్పే హరికధని విన్నాడు. 


“విధిని ఎవరూ తప్పించుకోలేరు. చెడైనా, మంచైనా సరే దానికి 
తల ఒగ్గి అనుభవించి తీరాలి.” చెప్పాడా హరిదాసు. 
ఆ నాస్తిక దర్జీ వెంటనే లేచి వెళ్ళి హరిదాసుతో గట్టిగా 
_ “మనిషి తన స్వప్రయత్నంతో విధిని ఎదిరించ గలడు.” 
కొంత ఆథ్యాత్మిక పరిపక్వత గల ఆ హరిదాసు బదులు 
“సరే. ఈ రాత్రికి నీకు కర కర ఆకలి వేస్తున్నా ఎవరో బలవ 
తినిపించడం వల్లే నువ్వు తినాలని నీకు రాని పెట్టి వుంది. 
తప్పించుకోగలవేమో చూడు. అప్పుడు నీకే తెలుస్తుంది.” 


- దర్జీవాడు ఆ ఆహారం అక్కడికి సే ఎలా వచ్చిందో చెప్పాడు. వాళ్ళు అతని 
విశ్వసించలేదు. 


i 
సరే. నువ్వు చెప్పింది నిజమైతే ఈ అన్నం తిను.” ఆజ్ఞాపించారు. 
“ఇప్పుడు కాదు. సూర్యోదయం అయాక తింటాను.” 


80 మల్లాది వెంకట కృష్ణను శ ర్మ - జన్మ 81 


దర్జీవాడు వెంటనే అన్నం తినడానికి అంగీకరించక పోవడంతో 
ముగ్గురికీ అన్నంలో విషం కలిపాడన్న అనుమానం బలపడింది. దాంతో వ 
ఆ అన్నం తినకపోతే చంపుతామని బెదిరించారు. భావం: ఓ సారి బ్రహ్మ మన నుదుటి మీద రాసిన నాతని ఎవరూ, 
“చంపండి. అప్పుడు నేను విధిని జయించినవాడ్ని అవుతాను, లకి బ్రహ్మే తనంత తాను కూడా చెరపలేడు. తప్పకుండా జరిగి తీరాల్సిందే. 
తినను.” మొండిగా చెప్పాడు వాడు. వ "మానవ శక్తితో, కృషితో ప్రారబ్ద కర్మని అరికట్టచ్చు అనే వాదన కూడా 
“వీడి చేత ఈ విషం కలిపిన అన్నం తినిపించి చంపుదాం.” ది. దీనికి ఉదాహరణగా సుప్రీం కోర్టు ఉరి శిక్షని విధించినా, రాష్ట్రపతి 
ఓ దొంగ వాడ్ని కదలకుండా పట్టుకున్నాడు. రెండో దొంగ | రద్దు చేయచ్చో అలా మనం భగవంతుడికి మొర పెట్టుకుంటే, 
నోరు పెగలదీస్తే మూడోవాడు బలవంతంగా వాడి నోట్లో అన్నం కు కర్మని ఆయన రద్దు చేస్తాడు అని కొందరు భావిస్తారు. ప్రాగబ్దం నోట్ల 
తాగించి ఆ అన్నం మొత్తం వాడి కడుపులోకి దిగేలా చేసాడు. ఏం టిదని, ఓ సారి ప్రభుత్వం నోట్లు చెల్లవని శాసిస్తే ఆ నోట్లు ఎలా 
వాడు చావకపోవడంతో ఆ దొంగలకి అతను నిజమే చెప్పాడనుకున్నారు బాటు కావో అలా మన ప్రారబ్ద కర్మలు రద్దవుతాయని కూడా మరో 
“అందులో విషం కలపకపోతే మరి చావడానికి కూడా సిద్ధ రణగా చెప్తారు. 
కాని ఎందకు తిననన్నావు?”ఆశ్చర్యంగా అడిగారు దొంగలు. | రాష్ట్రపతిని దేవుడితో పోల్చడం సరి కాదు. రాష్ట్రపతి కొందరికి ఉరి 
తను ఆ చెట్టు మీద ఎందుకు దాక్కున్నాడో దొంగలకి వివరించా కొందరు ఉరికి గురికావడం చేయగలడు. ఇది పక్షపాత ధోరణి 
దర్జీవాడు. మర్నాడు వాడు హరిదాసు దగ్గరకి వెళ్ళి జరిగింది చెప్పాడు. - . దేవుడు పక్షపాతి కాదు. చేస్తే ఆయన అందరి ఉరులని రదు 
“ప్రతీది మన ప్రారబ్ద కర్మ ప్రకారమే జరుగుతుంది అని నీ లేదా లేదు. రాష్ట్రపతిలా కారణం పట్టించుకోకుండా అందరి జా 
అర్ధమైందా? నా మాటలకి నీకు రోషం వచ్చి ఆ అడవికి వెళ్ళి అక్కడ దొ 5 ఉండటం దేవుడి నైజం. తనకి ఇష్టులు, అయిష్టులు అని లేరని 
ముగ్గురు బాటసారులు అన్నం తేవడం, పులి అరవడం, వాళ్ళు పారిః చెప్పాడు కూడా, (గీత 9-29) ఆయనకి అందరూ సమానులే. 
దొంగలు రావడం, వాళ్ళల్లో ఒకరికి అది విషం కలిపిన అన్నం అని అను ఓ సారి మొలకెత్తిన విత్తనం ఎలా తప్పక ఫలం ఇస్తుందో, అలా 
కలగడం మొదలైనవన్నీ నీ ప్రారబ్ద కర్మని తీర్చడానికి సహకరించడాని= కూడా తప్పక ఫలం ఇస్తుంది. ఓ సారి మొలకెత్తిన విత్తనాన్ని తిరిగి 
విధాత రాసిన సహాయ కర్మలే తప్ప వేరు కావు. ప్రతీ ప్రారబ్ద కర్మ € ౧౦గా వెనకటి స్థితికి పంపలేమో, లేదా అది ఫలాన్ని ఇవ్వడం వాయిదా 
ఇలా మనతో ప్రమేయం వున్న లేదా లేని అనేక సంఘటనలు, మో అలా ఈ జన్మలో అనుభవించాల్సిన ప్రారబ్ద కర్మలని మళ్ళీ 
మనుషులు అందుకు సహాయకారులుగా వుంటారు.” వివరించాడు హా శ్రా వెనక్కి పంపలేం. వాయిదా వేయలేం. కృష్ణుడు చెప్పిన ఈ శ్లోకం 
ఆ దర్జీవాడి పేరు మాలుకా దాస్‌. ఇప్పటి అలహాబాద్‌ దగ్గ దేవుడు కర్మ ఫలం వైపు ఎలా నడిపిస్తాడో తెలియచేస్తుంది (గీత18-61) 
'కడే కి మాయి' అనే గుడి దగ్గర ఆ తర్వాత అతను తపస్సు చేసుకుని ఆ ఈశ్వరః నర్వభూతానాం వాద్ధేశేర్ణున తిష్టతి 
వున్నత స్థితికి చేరుకున్నాడు. 'తామయన్‌ నర్వభూతాని యంత్రారూఢాని మాయయా 


.. వారిణావి వారేజావి బ్రహ్మణావి నురైరవి 
లలాటే లిఖిత రేఖా వరిమార్నుం న శక్యతే 


82 మల్లాది వెంకట క్ష i 

కర్మ - జన్మ 83 

బడు. కాని రేస్‌ కోర్స్‌ దగ్గరకి చేరుకుంటూండగా అతని సెల్‌ ఫోన్‌ 
ంది. తను ప్రండ్స్‌తో సినిమాకి వెళ్తున్నానని భార్య నించి ఆ ఫోన్‌. ఇంటికి 
) ఒంటరిగా వుండటం ఎందుకని కాలక్షేపానికి రేస్‌ కోర్సీకి మిత్రుడితో 
గుర్రాల మీద ఎలా పందేలు కాస్తారో వివరించాడా మిత్రుడు. గంటలో 
గృ ముందే మిత్రుడు అయిదు వేల రూపాయలు గెల్చుకోవడంతో ఇతనికి 
న్ని కూడా పరీక్షించుకోవాలనే ఆశ పుట్టింది. 

దాంతో అతనూ ఓ వంద పందెంలో డబ్బు పెట్టాడు. వెయ్యి 
. ఆ వెయ్యినీ మళ్ళీ పందెంలో పెట్టాడు. అయిదువేలు వచ్చాయి. 

తర్వాత అతను మళ్ళీ వచ్చి ఆ అయిదు వేలతో పందెం కాసాడు. కొంత 

త పోయి పదివేలయ్యాయవి. అతనికి ఆ ఆట మీద గల ఎలర్జీ పోయి 


కలిగింది. ఆ పది వేలూ మళ్ళీ పందెం కాసాడు. మళ్ళీ కొంత వచ్చి 
పోయి ఇరవై వేలైందా మొత్తం. 


ఖావం: అర్జునా! శరీరరూప యంత్రాలని అధిరోహించి సర్వ 
హృదయాల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ, తన మాయతో వారి వారి కర్త 
అనుసరించి వారిని భ్రమింపచేస్తున్నాడు. 
మనం ఓ ప్రయాణం చేసి క్షేమంగా తిరిగి వస్తే దానికి 
కర్మే అని గుర్తుంచుకోవాలి. మనం వెళ్ళి వచ్చిన దారిలో వేలకొద్దీ వా; 
అటు, ఇటు ప్రయాణిస్తూంటాయి. వాహనాన్ని నడిపేవాడు ఒక్కడు ఓ 
జాగ్రత్తగా ఉండకపోయినా మరణం సంభవించచ్చు. కాని మన వా; 
ప్రమాదంలో చిక్కుకునే దుష్కర్మ మనం గతంలో చేయకపోవడం వల్లే మ 
క్షేమంగా గమ్యాన్ని చేరుకో గలుగుతాం. చాలామంది కర్మని ఈశ్వకే 
దైవ కృప అని భావిస్తారు కాని అది తప్పు. 
సహాయక కర్మలు 
"ఓ ప్రారబ్ద కర్మ తీరడానికి కొన్ని ఇతర కర్మలు అందుకు 
చేస్తాయి అని దర్జీవాడి కథని బట్టి మనకి అర్ధం అవుతోంది. 
తీరడంలో దాని శాసన కర్త అనేక విధాలుగా మనిషిని అటు వైపు న 
చూడటానికి మామూలుగా కనిపించే సంఘటనలు ఒకోసారి ప్రారబ్ద కర్మ 
మనిషిని ముందుకు లాక్కెళుతాయి. దీనికి తార్మాణంగా మనందరి 
ఎన్నో అనుభవాలుంటాయి. ఉదాహరణకి ఫలానావాళ్ళు ఏ రైల్వే స్టే 
లేదా హోటల్‌లోనో చెప్పిన పెళ్ళి సంబంధమే కుదరచ్చు. మన రైలు లె 
ఇంకో రైల్లోంచి దిగిన వాళ్ళు మనకి తారసపడి ఆ సంబంధం గురించి 
ఇవన్నీ కర్మ యొక్క గతి, గమనాలు లేదా ఆట అని మనం అనుకోం. 
మన ప్రారబ్ద కర్మలే మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. 
కర్మలన్నీ కూడా మనల్ని మన ప్రారబ్ద కర్మ వైపే నడిపించి, మనల్ని = 
లొంగదీసుకుంటాయో వివరించే ఇంకో కధ ఇది. ౪ 
ఒకతనికి గుర్రప్పందాలంటే తగని ఎలర్జీ. తన మిత్రుడు పిలి ఏనా 
కోర్స్‌కి రానన్నాడు. అతన్ని స్కూటర్‌ మీద రేస్‌ కోర్స్‌ దగ్గర దింపి తను ఇ 


. గుర్రప్పందేల మీద అతనికి ఆ సరికి ఆసక్తి బలపడింది. వాటి మీద 
కమాండ్‌ వుందన్న నమ్మకం కూడా కలిగింది. ఆ తర్వాత ఒకేసారి 
కాసాడు. లక్షన్నర వచ్చింది. తర్వాత ఐదు లక్షలు తెచ్చి పందెం 
* మొత్తం పోయింది. అతనికి ప్రారబ్ద కర్మవశాత్తు ఎంత పోవాలో అంత 
ౌకా, తనకి గుర్రప్పందేల మీద మంచి పట్టు వుందన్న నమ్మకం 
చే అనేక. సంఘటనలు జరిగాయి. ఆ నమ్మకంతో అతను ఇంట్లోంచి 
మొత్తం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకు పోయాక ఆ నమ్మకం జ్‌ 
య aa వచ్చింది. ఇలా ప్రారబ్ద కర్మ ప్రకారం మనలో తగిన 
సెది, వాటి ఫలాలని పంపిణీ చేసేది మనలోని దైవమే. 
* కర్మానుసారిణి అన్నారు. ఇది ప్రారబ్ద కర్మ పని చేసే తీరు 
నానజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా 

“రుం నేచ్చని యన్మోహాత్‌ కరివ్యన్యవళోవి తత్‌ 
1 -గీత 18-60 


84 మల్లాది వెంకట కృ కర్మ - జన్మ 85 


6 గురువు తనకి బదిలీ చేనుకోడం ద్వారా: ప్రారబ్ద కర్మని ఓ 
భక్తుడి నించి తనకి బదిలీ చేసుకుని, అతని కష్టాన్ని తను 
౨. అంతటి శక్తివంతుడైన గురువు దొరకడమే అరుదు. దొరికినా 
తన శిష్యుడి కష్టాన్ని తనకి బదిలీ చేసుకోవడం ఇంకా అరుదు. ఇలాంటి 

ఒకటి జరిగింది. పంజాబ్‌కి చెందిన మహాత్ముడు శ్రీ రామ్‌లాల్‌ 
కలకత్తాలో ఓ మీటింగ్‌లో ఉండగా ఆయన ప్రియ శిష్యుడు ఒకడు 
ఏ కిందకి పడ్డాడు కాని అతనికేం కాలేదు. తన అదృష్టానికి అతను 
ంచాడు. కాని మీటింగ్‌లో కుర్చీలో కూర్చుని ఉన్న రామ్‌లాల్‌ చెయ్యి 
| తన శిష్యుడి కర్మ ఫలానుభావాన్ని తను తీసుకున్నానని ఆయన తర్వాత 


భావం: ఓ కౌంతేయా! మోహంతో నువ్వు చేయడానికి ఇష్టపడని 

కూడా, పూర్వం నువ్వు చేసిన కర్మల బలంతో బంధింపబడి, ఆ ప్రభా 
తప్పక చేస్తావు. 3 

ప్రారబ్ద కర్మలు క్షయం అయే విధానం 

1. అనుభవంతో: ఇది మనం అంతా చేసేదే. దేహం తీ 

ఫలాలని కష్టసుఖాల రూపంలో అనుభవించడం ద్వారా కర్మ క్షయం ఆ 

2. అనుభవానికి మునుపే భన్మం చేయడం ద్వారా y 

వివిధ రకాల దైవారాధనలు, దానం లాంటి సుకర్మలతో సంచిత, 

దుష్మర్మలని అవి ఇంకా ప్రారబ్ద కర్మలుగా మారకుండా భస్మం చేయ 

ప్రారబ్ద కర్మల్లో రెండు రకాలు వున్నాయి. ఒకటి అనికొలి న 

నివార్యం. అనివార్య కర్శలంటే అనుభవించకుండా నివారించలేనివి. సా 

ఇవి ఉద్దేశపూర్వకంగా చేసిన ఘోరపాప కర్మలై వుంటాయి. ఆత్మ 

పొందిన సద్దురువు ఉన్నవారు లేదా అలాంటి మహాత్ముల దయతో త 

ప్రారబ్ద కర్మ ఫలాలు తెచ్చే కష్టాలని కొందరు తొలగించుకోవచ్చు. 

సంఘటనలు చాలానే జరిగాయి. ఐతే ఇది లక్షల్లో ఏ ఒక్కరికో జ 

తప్ప అందరికీ ఈ అవకాశం లేదు. ఆ విధానాలు కింద ఇవ్వబి 


అనంతపురం జిల్లాలో, కదిరి దగ్గరున్న ఓడిసిచెరువు అనే చిన్న ఊళ్ళో, 
ండ్‌ పక్కన రోడ్డు మీద జీవించే అవధూత ఓడిసి బాబా కాళ్ళకి ఉన్న 
రచయితకి చూపించి, కొద్ది రోజుల క్రితం ఆయన దగ్గరకి వచ్చిన ఒకరి 
ఆనెలని ఆయన తీసుకున్నారని ఆక్కడ ఉండేవారు చెప్పారు. షిరిడీ 
జీవిత చరిత్రలో ఇలాంటి సంఘటనలు కొన్ని చదువుతాం. ఆ 
౦ కర్మ క్షయం అధ్యాయంలో చదవచ్చు. 
దక అ 6. ఆ నమయంలో మననుని సమాధిలో వుంచడం ద్వారా: మనం 
ద్వా! బాధలని నిజానికి మనసుతో తప్ప శరీరంతో కాదు అనుభవించేది 
జీవిత చరిత్రల్లో ఇలాంటి సంఘటనలు పుష్కలంగా కనిపిస్తాయి. ధి స్థితికి చేరుకున్నవారికే ఈ పద్దతి సాధ్యం తప్ప సామా = 
భక్తుల కష్టాలని వాయిదా వేసి ప్రస్థుతానికి వాటిని అనుభవానికి 5 బుణ మహర్షి జీవితంలో ఇలాంటి a | రిగి నళ తు 
శ్ర we an | జరిగింది. 
పోగొడతారు. మళ్ళీ ఏదో జన్మలో వారు ఈ సద్దుబాటుని తప్పనిసరిగా తిరువణ్ఞామలైకి వెళ్ళిన కొత్తల్లో స 
గ్ల ఫర aay శ్లామలైకి వెళ్ళిన కొత్తల్లో వారు ధ్యానం చేసుకుంటూంటే, కొందరు 
రాల్సి ఉంటుంది. “కర్మ క్షయం' అనె అథ్యాయం ఉ or టె పిల్లలు ఆయన్ని అల్లరి పెట్టడంతో, చాటుగా ఉంటుంద; 
కాన్ని సంఘటనలని చదవచ్చు. లొని భూ త నా ean 
గర్భంలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆయన సమాధి స్థితిలో ఉండ 

4. సుకర్మలతో దుష్మర్మలని రద్దుచేయడం ద్వారా: ఏలు కుడుతున్నా ఆయనకి ఆ స హేలే ట్ర క 
తమ భక్తుల సంచితం లేదా అగామి లోని సుకర్మలలోంచి కొన్నిటిని ఏ ఉదాహరణగా చెప్పచ్చు os జ pes 
మేర తీసుకుని వాటితో దుష్మర్మని, తద్వారా కష్టాలని రద్దు చేయడం & i కాలా 


86 మల్లాది వెంకట కృష్ణప్ల 
కర్మ - జన్మ లా 


లాం వ మానసికబాధలు'తెలియసు!= శా. 2 మనిషి చేసే కర్మ శరీరం నించి పుట్టింది కాదు. మనిషి చేసే కర్మలకి 
కర్మానుభవాలన్నీ మనసుకే కాని శరీరానికి కాదు. శరీరం ఇ తి ల cei కాబట్టి కర్మ ఫలం కూడా 
కు వ. wea అనను wm శారీరకంగా అనుభవించే రోగాలు, అవకరాలు, శీతోష్టస్థితుల వల్ల 
అనుభవిస్తున్నా శరీరంతొ అనుభవిస్తున్నా! అనుభవిస్తా 
సమాధిలో ఆత్మలో లయం అయినంతసేపు శారీరక బాధ తెలీదు. ల, 7 క Ma ia వ 
శ్రీ రమణ మహర్షి మత్తు మందు తీసుకోకుండా, ఏ బాధా i రా res bo a ననుత్‌.నే అనుభవిస్తారు, 
ఆపరేషన్‌ని చేయించుకోవడం దీన్ని బుజువు చేస్తుంది. ఇలాంటివి ప శరీరానుభవానికి చెందని మిగిలినవన్నీ మానసిక అనుభవాలే. ప్రమోషన్‌ 
జీవిత చరిత్ర 'లివింగ్‌ విత్‌ పొమాలియన్‌ మాస్టర్స్‌ లో కూడా చదవచ + (ప్రేమ సఫలం అవడం, (ప్రేమించేవారి మరణం, అదను హోం 
7. గురువు తక్కువ కాలంలో అనేక జన్మల క , ఇచ్చిన అప్పు తిరిగి రాబట్టుకోలేక పోవడం, లాటరీ తగలడం గ్‌ 
అనుభవింవచేయడం ద్వారా: దీనికి ఏకైక ఉదాహరణ రమణ ఇ భావం, ఎన్నికల్లో ఓడిపోవడం... మొదలైన సవా లక్ష కష్టాలని 5 
జేపతళ శసుగుతుదది కంగానే అనుభవిస్తాం. వాటి మీద నించి మనసు తీసేస్తే అప్పుడు ఆ 
1922లో రమణ మహర్షి తల్లి అళగమ్మ ఆరోగ్యం క్షజింది నవం ఉండదు. లా 
ఘడియలు వచ్చాక, మరణ సమయంలో తన కుడి చేతిని ఆవిడ 
ఎడమ చేతిని తల మీద ఉంచి ఆవిడ సంచిత, అగామీ కర్మలన్నింటి 
సూక్ష్మ శరీరంతో, సూక్ష్మ లోకంలో ఆవిడ చేత అనుభవింప చేసి ఆ 
కూడా ఆవిడ అనుభవించి, ఇక అనుభవించడానికి కర్మే మిగలని 
తీసుకువచ్చాడు. దాంతో మళ్ళీ పుట్టేందుకు కర్మే లేకపోవడంతో ఆవిడ. 
పొందిందని, అందువల్ల మైల లేదని శ్రీ రమణ మహర్షి చెప్పారు. 
సంఘటన ఆథ్యాత్మిక జగత్తులో ఇదొక్కటే నమోదైంది. / 
ఇలా సద్గురువుల ప్రమేయంతో తమ కర్మలు పోవడం కూడా బె 
ప్రారబ్దంలోని భాగమే అయి ఉండాలి. 
కర్మానుభవం రెండు రకాలు 
పదార్థంతో తయారు కాబడ్డ శరీరంతో మనం కర్మలని 
మరణంతో ఈ శరీరం నశిస్తుంది. కాని కర్మలు నశించవు అని కర్మ సిద 


త్రివిధ తాపాలు 

దుష్మర్మలకి ఫలంగా ప్రారబ్ధ కష్టాలు మనకి మూడు రకాలుగా 
1న్తాయిఅని శాస్త్రం చెప్తోంది. వేదాంతపరంగా వాటిని త్రివిధ తాపాలు 
వరు. త్రయం అంటే మూడు. మూడు రకాల దుఃఖాలకి తాపత్రయాలు అని 
అవి... 

1. ఆధిదైవిక దుఃఖం: తుఫాను, భూకంపం, వడ కొట్టడం, వరదలు 
౦టి అనేక ప్రకృతి సహజమైన వాటివల్ల, యక్ష కక కరం గ్రహాల 
దుఃఖం దీని కిందకి వస్తాయి. ఇవి సామూహికంగా అనుభవిస్తాం. 


4 కి నీడన చేరడం ద్వారా, చలికి కంబళి కప్పుకోవడం ద్వారా, 
కొ బాధలని నివారించుకోవచ్చు. 
2, 

| ఆధిభౌతిక దుఃఖం: ఇది పూర్వజన్మలో చేసిన కర్మ ఫలంగా 


చె దు 
ఖం. ఇవి రెండు రకాలు. ఒకటి శారీరకం. రెండోది మానసికం: 


88 మల్లాది వెంకట కృష్ణమ్వు ర స - జన్మ 89 


భావం: అజ్ఞనం అనే అంధకారంలో అలమిటించే మన కళ్ళకి జ్ఞానం 
ద్‌ అం! జనాన్ని ప్రసాదించే గురువుకి నమస్మారం. 


ఒకేసారి పావ వుణ్యానుభవాలు * 
& దుర్లభం నదా నుఖం= ఎల్లప్పుడూ సుఖం లభించడం దుర్లభం. 
ఎప్పుడూ దుఃఖానుభవమే రాదు. ఎందుకంటే సాధారణంగా దుఃఖాన్ని 
ఇచ్చే పాపకర్మనే లేదా సుఖాన్ని మాత్రమే ఇచ్చే పుణ్యకర్మనే మనిషి 
౦ అరుదు. రెండూ కలిసి ఒకే సమయంలో అనుభవిస్తాడు. ఇందుకు 
౩ కర్నాటక రాష్ట్రంలో, కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం 
క్కునే ఓ కుంటి బిచ్చగాడు. అతను ఉదయం ఆరు నించి రాత్రి పది 
డి పక్కన బిచ్చం అడుక్కుంటాడు. తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే 
0 వెయ్యరని సాధారణ బిచ్చగాడి జీవితమే గడుపుతున్నాడు. రోడ్డు పక్కన 
పంచలోనో పడుకొంటాడు. మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత 
న్నే తింటాడతను. చిరిగిన దుస్తులే ధరిస్తాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకి 
వ సంపాదించడు. సంపాదించే సుకర్మని, కాని అదే సమయంలో కటిక 
అనుభవించే దుష్మర్మని ఒకేసారి అతను ఈ జన్మలో అనుభవిస్తూ 
దనతో అతని ఇద్దరి కొడుకులని ఎం.బి.బి. ఎస్‌ చదివిస్తున్నాడు. ఆ 
వారి బుణానుబంధాన్ని కూడా అలా తీర్చుకుంటున్నాడు. 
జీవితమే కర్మల నూచిక 

మనిషి జీవితాన్ని బట్టి అతని సంచిత కర్మల్లోని పాప పుణ్యాలని అంచనా 
) ఎవరి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుందో 

పాపానికి సంబంధించిన కర్మలు తక్కువ, పుణ్యానికి సంబంధించిన కర్మలు 
'శొ వున్నాయని భావించవచ్చు. ఎవరి జీవితంలో కష్ట సుఖాలు సమానంగా 
వా వారు గత జన్మలో పుణ్య పాపాలు సమానంగా చేసారని భావించవచ్చు. 
- పేదరికం, కష్టాలు, రోగాలు అధికంగా ఉన్నాయో వారి సంచిత 

దుష్మర్మల శాతం అధికంగా వున్నాయని ఊహించవచ్చు. 


మన శరీరంలోని కఫ, వాత, పిత్తాలనే ధాతువులలోని తేడా వల్ల కలిగే 
అనే దుఃఖం శారీరక దుఃఖం. లేదా ఇతర జీవుల వల్ల అంటే మనుష 
పశువులు, పక్షులు, పాములు లాంటి ఇతరుల వల్ల కలిగే దుఃఖం క్షు 
దీనికిందకే వస్తుంది.. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్స 
కలిగే మానసిక దుఃఖాలు రెండో రకానికి చెందినవి. శరీరం, 
ధాతువుల వల్ల ఈ రెండు రకాల దుఖాలు ఏర్పడతాయి. ఇది జీవికి, 
ఫలాలని బట్టి మారి వారు ఒంటరిగా అనుభవిస్తారు. 


మొదటి రకం దుఃఖ నివారణ జెషధం తీసుకోవడం ద్వారా, 
రకం దుఃఖం వైరాగ్యం ద్వారా నివారించబడతాయి. యంత్ర, తంత్ర 
ద్వారా కూడా ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. 
8. ఆధ్యాత్మిక దుఃఖం: 
నేనెవర్ని? ఈ జన్మ ఎందుకు వచ్చింది? నా గతేమిటి? 3 
మరణ చక్రంలోంచి ఎలా బయట పడతాను అనే విచారమే ఆథ్యాత్మిక దుః 
కొంత ఆథ్యాత్మిక జ్ఞానం ఆర్డిస్తే కాని సాధారణంగా ఇది కలగదు. 
భగవంతుడ్ని ప్రార్థించడం ద్వారా, సద్గురువు ప్రాప్తి ద్వారా ఈ మ. 
నశిస్తుంది. | 
అనేక జన్మ నంప్రాప్త కర్మ బంధ విదాహినే 
ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మైశ్రీ గురవేనమ 
-గురు గీత 
భావం: అనేక జన్మల నించి పోగుచేసుకున్న కర్మ బంధాలని నాళే 
చేసుకునే మార్గాన్ని చూపించి, ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించే గురువుకి నమ 
అజ్ఞాన తిమిరాంధన్య, జ్ఞానాంజన శలాకయా 
చక్షురున్మీలితం ఏన తస్మైశ్రీ గురవేనమః 


90 మల్లాది వెంకట కృష్ణ 


51 


- జన్మ 91 
క 


ప్రారబ్ద కర్మని గుర్తించడం ఎలా? జరిగేవి అన్నీ కూడా ప్రారబ్ద కర్మ పరిపాకం వల్లే జరుగుతాయి. లాటరి 
మన ప్రమేయం లేకుండా మనకి జరిగేవన్నీ ప్రారబ్ద కర్మలవుః గలి ధనం రావడం కూడా ప్రారబ్ద కర్మ కిందకే వస్తుంది. 

ఉదాహరణకి మనం వెళ్ళే రైలుకి ప్రమాదం సంభవించడంలో మన | దుఃఖాలే కాక సుఖాలు కూడా ప్రారబ్ద కర్మానుభవం ప్రకారం 
ఉండదు కాబట్టి మనకి అందులో వాటిల్లే కష్టం ప్రారబ్ద కర్మ అవుత వస్తాయి. దీనికి మనందరికీ తెలిసిన చక్కటి ఉదాహరణలు ముగ్గురు 
ముఖ్యంగా పుట్టుక, మరణం, వివాహం, సంపాదన, సంతానం 0. ఎంతో ప్రయత్నం మీద, ఎన్నో సర్దుబాట్లు చేస్తే కాని భారత ప్రధాని 
మొదలైన ముఖ్య జీవిత భాగాలు తప్పక ప్రారబ్ద కర్మానుసారమే మనకి వించదు. దాని మీద ఎప్పుడూ చాలామంది రాజకీయ ప్రత్యర్థుల కళ్ళు 
ఎవరికి వారు తమ సమర్ధత వల్లే తాము ఫలానా ఉన్నత స్థితికి చేరు . ఎలాంటి ప్రయత్నం లేకుండా భారత చరిత్రలో ముగ్గుర్ని ఆ పదవి 
భావిస్తూంటారు. అలాగే తమ అసమర్థత వల్లే ఫలానా నీచ స్థితికి చేరు ది. ఇందిరా గాంధీని కామరాజ నాడార్‌ ప్రధాన మంత్రిని చేసాడు. 
అనుకుంటారు. కాని అవేమీ నిజం కాదు. అన్నీ మన ప్రయత్నంతో పొం నరసింహరావు సామాను సర్దుకుని ఢిల్లీ నించి వెళ్ళిపోయే దశలో భారత 
అని అజ్ఞానంతో ఇలా భ్రమ పడతాం. అది నిజం కాదు. పూర్వ యి అయిదేళ్ళు పాలించాడు. చివరి రోజు దాకా సోనియా గాంధి 
మంచి కర్మల ఫలితాల వల్లే ఈ జన్మలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపాదన, మంత్రి అవుతుందని అంతా భావించారు కాని మన్మోహన్‌ సింగ్‌ ఏ 
లభిస్తాయి. దుష్మర్మల వల్ల అనారోగ్యం, ధనలేమి లాంటి కష్టాలు ౩ లేకుండా, ఆఖరికి పార్లమెంట్‌ సభ్యుడు కూడా కాకుండా ప్రధాని 
జన్మలోని వాటి అనుభవాల వల్ల ఆ కర్మలు ఖర్చయి రద్దవుతాయి. ప్రాం ర ు.. వారి పూర్వజన్మార్దిత ప్రారబ్ద కర్మే వారు ప్రయత్నించకపోయినా 
గుర్తించడానికి రెండు కొలమానాలు ఉన్నాయి. వారికి అనుకూలంగా మార్చేసింది. అలా అని ఏ విధమైన ప్రయత్నం 
1. చేయవలసిన పనిని చక్కగా చేసినా దాని ఫలం రాకపోతే " 'నా కర్మ ఇంతే' అని అనుకునేవాడు తనకి తను ద్రోహం చేసుకుంటూ 

పూర్వ కర్మరూపమైన దైవం బలవత్తరమైనది (ప్రారబ్ద కర్మ) అని భావించ “హం చేస్తున్నట్లే. కొన్ని ఈ జన్మలో చేసే ప్రయత్నంతో అగామి కర్మల 
అనంకల్పితమేవేహ యాదకస్మాత్‌ ప్రవర్తతే 0 అవుతాయి అని విస్మరించకూడదు. ప్రారబ్ధ కర్మల వల్ల కలిగే 
నివర్యారంభమారబ్ధం ననుదైవన్య కర్మతత్‌ చాలామందికి ఇలా ఈ జన్మలో స్వేచ్చా చిత్తంతో చేసే కర్మల వల్లే 

-అయోధ్య కాండ, 22-24 అ కష్టనష్టాలు వస్తూంటాయి. 
భావం: ప్రారంభించిన పనికి అడ్డుగా ఊహింపరాని విధం ఆంతా ప్రారబ్ధ కర్మేనా? 

నా? ఏదైనా వచ్చిపడితే అది దైవ విలసితమే. | “మనలో చాలామంది తమకేం జరిగినా 'అంతా నా కర్మ అనుకుని, 
ఏ విధమైన ప్రయత్నం లేకుండా ఏదైనా లభించకూడన్‌ వ ప్రారబ్ద కర్మ వల్లే అని భావిస్తారు. పక్కవారు కూడా “చేసుకున్నవారికి 

అది కూడా ప్రారబ్ద కర్మ అని భావించాలి. మనం రైల్లో ప్రయాణి త మహాదేవా” అని అది వారి ప్రారబ్ద కర్మవల్లే జరిగిందని 
కిటికీ అంచున ఉంచిన మన చేతి మీద దాని తలుపు అకస్మాత్తుగా 5౦ రు. మనిషికి జీవితంలో కలిగే కష్టసుఖాలన్నీ ప్రారబ్దకర్శలై వుండాలని 
మన చేతికి దెబ్బ తగిలితే అది ప్రారబ్ద కర్మానుభవానికే జరిగింది. * వాటిలో కొన్ని ప్రారబ్ద కర్మానుసారం కలిగితే, మరికొన్ని ఈ జన్మలోనే 


92 మల్లాది వెంకట కృష్ణు 
కర్మ - జన్మ 93 
స్వేచ్చా ఇచ్చతో, స్వబుద్ధితో అగామి కర్మలని ఆచరించడం వల్ల కలుగు 
ఒకడు నిర్గోషి అయి కూడా జైలుకి వెళ్తే అది తప్పక ప్రారబ్ధ కర్మ వల్ల; 
అదే నిజంగా దోషి అయి అప్పుడు జైలుకి వెళ్తే అది ప్రారబ్ద కర్మ వల్ల క్షా! 
జన్మలో చేసుకున్న అగామి కర్మ వల్ల అవచ్చు. ఈ జన్మలో చేసిన" 
ఫలితం వచ్చే జన్మ దాకా వాయిదా పడకుండా ఈ జన్మలోనే ఫలితం 
వల్ల అతను జైలుకి వెళ్ళచ్చు. పక్కింటి వాడిని కొడితే తిరిగి ౩ 
కొడతాడు. అది తక్షణ ఫలితం ఇచ్చిన అగామి కర్మ అవుతుంది. దొంగ: 
దొరికిపోవడం కూడా అగామి కర్మ ఫలితం తప్ప ప్రారబ్ద కర్మ ఫలి 
ప్రారబ్ద కర్మ- మవోత్ములు 
శ్రీ రమణ మహర్షికి బ్రతికుండగానే మృత్యువు అనుభవం ఏ6 
ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించారు. ఎవరో భగవాన్‌ శ్రీ రమణ : 
“మీరు మృత్యువుని జయించిన మృత్యుంజయులు కదా' అంటే, 
మళ్ళీ ఒకసారి చెప్పు అన్నారు. అతను “మీరు మృత్యువుని 
మృత్యుంజయులు కదా" అంటే “మృత్యువుని జయించానా? మృ 
అనుభవించాను తప్ప నేను మృత్యువుని జయించలేదు. ఒకరోజెప్పుడో 
వదిలిపెడతాను. మృత్యువంటే ఏమిటి? అది మన మీదకి ఎలా వ 
మొదలైనవన్నీ నాకు అనుభవాలయ్యాయి. ఎందుకు అనుభవాలయ్యా 
ఈ శరీరం ఏమవుతుందో నాకు తెలియాలి కాబట్టి. అది నా ప్రారబ్ద 
నాకు ముందుగా తెలిసింది.” అన్నారు. మహాత్ముల ప్రారబ్ద కర్గా 
సామాన్యుల ప్రారబ్ద కర్మానుభవానికి చాలా తేడా ఉంది. కాలిపోయిన ః 
మహాత్ముల ప్రారబ్ద కర్మ ఉన్నట్లు కనపడ్డా అది వాళ్ళని బాధించదు. 
తాడులాంటిది మన ప్రారబ్ద కర్మ. అది మనల్ని బాధిస్తుంది. 
సామాన్యులు. ప్రారబ్బాన్ని అనుభవించడం నించి తప్పిం 
ప్రయత్నిస్తే, మహాత్ములు వాటిని ఆనందంగా ఆహ్వానించి అనుభం న 
ఎందరో మహాత్ముల జీవితంలోని సంఘటనలని బట్టి గ్రహించచ్చు.. 


అయిన కష్టాలని అనుభవించడం ద్వారా మన కర్మ నాశనం 
ందన్న జ్ఞానం వారికి ఉండటం. ప్రారబ్ద కర్మని మహాత్ములు ఇంటికి 
ధిని గౌరవించినట్లు గౌరవిస్తారు. క 
గొలగమూడి వెంకయ్య స్వామి (నెల్లూరు జిల్లా) ఆత్మకథలో వస్తుందిది. 
కకాలం ఆయనకి కాళ్ళు స్వాధీనంలో లేకుండా పోయాయి. వైద్యానికి 
అంగీకరించలేదు. 
“వి వైద్యం చేస్తే ఆ కాళ్ళు బాగుపడతాయో నేను అడక్కుండానే స్వామి 
చెప్పాలి. అది నా ద్వారా జరిగి వారి కాళ్ళు బాగవ్వాలి. అంతదాకా 
సన్నిధిలోనే ఉంటాను.” అని కస్తూరి అంకయ్య అనే భక్తుడు సంకల్పం 
ని కూర్చున్నాడు. 
“లెక్క తప్పిపోతుంది. అట్లా అడక్కూడదయ్యా. పూర్వం నేను ఓ ఆవుని 
దాని ఫలితమే ఇది. దీన్ని అనుభవించి ఆ కర్మ దోషాన్ని పోగొట్టుకోవాలి 
మందు తీసుకోను. లేకపోతే మళ్ళీ రావాల్సి వస్తుందయ్యా.” తిరస్మరించారు 
1948లో రమణ మహర్షికి ఎడమ చేతి పైభాగాన సర్మోమా అనే 
(విషగ్రంధి) లేచింది. రెండు సార్లు దానికి శస్త్ర చికిత్సని చేసినా అది 
0. ఆయన భక్తులు కూడా ఆయన్ని రోగం నయం చేసుకోమని ప్రాధేయ 
- కాని ఆయన జవాబు కూడా అదే. నయం చేసుకుంటే తిరిగి దాన్ని 
వించడానికి జన్మించాలి. ఆ రోగ కారణంగానే 1950 ఏప్రిల్‌ 14న రాత్రి 
“మది నలభై ఏడుకి శ్రీ రమణ మహర్షి నిర్యాణం జరిగింది. 
శ్రీ రామకృష్ణ పరమహంస గొంతుకి కేన్సర్‌ వచ్చింది. ఆయన్ని కూడా 
లు రోగాన్ని కుదుర్చుకోమంటే అందుకాయన చెప్పిన సమాధానం కూడా 
ర్వ జన్మల్లో ఎన్నడో వారు అనివార్య ప్రారబ్ద కర్మగా మారిన పాపం 
౦డబట్టే వారికి ఆ ప్రాణాంతక వ్యాధులు వచ్చాయి. పూర్వ జన్మల్లో 
సల్లా వారు కూడా కొన్ని దుష్మర్మలు చేసినవారే అయి ఉండాలి. ఈ 


94 మల్లాది వెంకట కృష్ణకు ధ్ర - జన్మ ల 


జన్మలో వారు మహాత్ములు అయ్యారు. అందుకే “నిన్నటి పాపి నేటి మహా 
నేటి పాపి రేపటి మహాత్ముడు” అన్నారు. అంతా కర్మని, దాని 
ఉంటుంది. స్వయంగా ఈశ్వరుడికే ప్రారబ్ద కర్మ ఫలాన్ని అనుభః 
లేదు. 


ఒకే రకం రోగం అనేక మందికి వస్తే అది అందరికీ ఒకే మందుతో 
3 నివారణ అవుతోందా? లేదు. కారణం? డాక్టర్లు చెప్పే కారణం 
ండ్‌ కాలేదు.” తమ ప్రాణాలు పోతాయని తెలిస్తే ఎవరైనా ఎందుకు 
కారు? ధనవంతులైన కొందరు రోగులకి ఫైవ్‌ స్టార్‌ హాస్పిటల్స్‌లో 
వైద్యం జరిగినా వారు మరణిస్తున్నారు. ధర్మాసుపత్రులలో కొందరు 
జరిగే నాసిరకం వైద్యంతో వారి అదే రకం రోగం మాయం 
శోంది. అంటే వైద్యుల, రోగుల చేతిలో లేని బలమైనదేదో మరో శక్తి 
ల్లో ఉన్నట్లే కదా. ఆ శక్తే కర్మ. 
ఏ హాస్పిటల్‌కి వెళ్ళి ఓ ఏడాది స్టాటిస్టిక్స్‌ పరిశీలించి చూసినా, కొందరు 
పూర్తి చికిత్సతో రోగాలు తగ్గి హాయిగా బయటకి వెళ్తే, మరి కొందరు 
) రోగాలకి అవే మందులు వాడినా తగ్గకుండానే వెళ్తున్నార్లు అని 
ఒకోసారి పైకే. ఎవరి కర్మ ప్రకారం రోగం తగ్గాలో, చికిత్స పొందాక 
గం తగ్గుతుంది. లేని వారికి లేదు. అందుకు తగ్గ పరిస్థితులని వారు 
కర్మే సృష్టిస్తుంది. అన్నిటికీ మన కర్మే బ్రహ్మ అయి మన తల రాతని 
; ఇలాగే కొందరికి వచ్చే కొన్ని రకాల గడ్డు సమస్యలు తేలిగ్గా 
౦పబడితే, ఇంకొందరి సరిగ్గా అలాంటి తేలికపాటి సమస్యలు 
పబడక పోడానికి కూడా ప్రారబ్ద కర్మే కారణం. 
శావం నత్వర భలాన్ని ఇస్తుంది 

| శాపం తగలడం అనేది నిజం అని ఈ కింది సంఘటని బుజువు 
ది. ఇది మాతృవాణి ఇంగ్లీష్‌ పత్రికలో షామ్‌ భట్‌ అనే అతను తన 
ఈవాగ్న ఇలా రాసాడు. 

షామ్‌ భట్‌ అనే బి ఏ విద్యార్థి పుత్తూరు వివేకానంద కాలేజ్‌లో 
లలాండగా ఆ కాలేజి ప్రిన్స్‌పాల్‌ అయిన ప్రొఫెసర్‌ యం ఎస్‌ అప్పాతో 
| బెస్‌ విషయంలో పోట్లాట వచ్చింది. ఆవేశంలో అప్పా ముందే ఆ 
ని ముక్కలు ముక్కలుగా చింపిపారేసాడు. అతను కాలేజీ చదువు' 


న్వయం మహేశః శ్వశురో నగేశః నఖా ధనేశ న్తనయో గ 

తథావి భిక్షాటనమేవ శమ్ఫోర్బలీయనీ కేవలమీశ్వరేచ్చా 

భావం: ఆయన అందరికీ ఈశ్వరుడు, మిత్రుడు కుబేర 
హిమవంతుడు ఆయన మామ, కొడుకు గణేశుడు, (ఇంకో 
కుమారస్వామి, పరాశక్తి ఐన పార్వతి సహధర్మచారిణి, నివాసం 
సువర్ణరత్నాలతో కూడిన కైలాసం) ఆహా! ఇన్ని ఉన్నా కర్మను తప్పించ 
పరమ శివుడు భిక్షమెత్తుతూ తిరగాల్సిన గతి పట్టింది. కర్మ ఫలం బలం 
చూసారా! 


కర్మే (బ్రహ్మా 

బ్రహ్మ మనం చేసిన అనేకానేక కర్మల్లోంచి వేటిని వేరుచేసి అన 
నిర్ణయిస్తాడో అదే రాత. వాటిని అనుభవానికి ఇచ్చేదే శరీరం. అది ఇ 
శరీరం కావచ్చు లేదా జంతు శరీరం కావచ్చు. మనకి ఏ శరీరం 
అన్నది మన అనుభవానికి వచ్చిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. 
స్తీ, నపుంసకుడు ఇలా ప్రారబ్ద కర్మానుభవాన్ని బట్టి జీవాత్మకి ఆయా 
లభిస్తూంటాయి. పూర్వ జన్మలోని పురుషుడు ఇప్పుడు స్తీగా కాని, 
కాని అనుభవించాల్సిన కర్మని బట్టి అలా పుట్టచ్చు. 

నైవ స్రీన వుమానేష నైవ చాయం నవుంనకః 

యద్యచ్చరీరమాదత్తే తేన తేన న యుజ్యతే 

భావం: ఈ ఆత్మ పురుషుడు కాని, స్తీ కాని, నపుంసకుడు కాని, 
“ఏ ఏ శరీరాల్లో ప్రవేశిస్తే ఆయా ఆకారాలతో ప్రకాశిస్తూంటుంది. - 


96 మల్లాది వెంక్రట “ 97. 


గానం: జీవుడు ఒంటరిగానే పుడతాడు. ఒంటరిగానే మరణిస్తాడు. 
యొక్క ఫలాలని కూడా ఒంటరిగానే అనుభవిస్తాడు. 
కాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొందరు చేసిన కర్మని ఇతరులు కూడా 
కుని అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని సందర్భాలివి. 
కు ప్రజల కర్మలని పంచుకునే రాజు 
దేశాన్ని పరిపాలించే రాజు తన ప్రజలంతా చేసే అన్ని రకాల కర్మల్లోంచి 
ాగ్రాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ధర్మంగా లేదా 
వర్తించడానికి రాజు ప్రభావం వారి మీద అధికంగా ఉంటుంది. 
రాజా తథా ప్రజా” అంటారు. రాజు గుణవంతుడైతే ప్రజలూ 
లవడం వల్ల వారు చేసే పుణ్యాన్ని లేదా రాజు అధర్మపరుడైతే ప్రజలూ 
వడం వల్ల వారు చేసే పాపాన్ని రాజు పంచుకుంటాడు. ఇలాగే 
రెవరు ఇతరుల కర్మని పంచుకుని అనుభవిస్తారో ఓ మహాత్ముడు ఈ 
లో చెప్పాడు. 
రాజా రాష్ట్ర కృతం పాపం రాజ పావం వురోహితమ్‌ 
 భర్తారాం స్రీ కృత పావం శివ్య పావం గురు వ్రజేత్‌ 
భావం: రాజ్యంలో చేయబడే పాపాల ఫలం రాజుకి చెందుతుంది. 
చేసే పాపాల ఫలం అతనికి సలహాలని ఇచ్చే పురోహితుడికి, 
చేసిన పాపం భర్తకి, శిష్యుడు చేసిన పాపం గురువుకి పోతుంది. 
పం ప్పితుశ్చైవ అని కొడుకు చేసిన పాపం తండ్రికి పోతుంది. 
__ 2. ఉద్యోగుల కర్మలని వంచుకునే రాజు 
_ పిక్క ప్రజల పాపపుణ్యాలనే కాక ప్రభుత్వోద్యుగులు తమ విధి 
ఈ సంగతి అక్రూరుడు ధృతరాష్త్రుడితో చెప్పాడు. గో చేసే సుకర్మల తాలూకు పుణ్య ఫల భాగాన్ని, అలాగే దుష్మర్మల 
ఏకః ప్రనూయతే జన్తురేక ఏవ వ్రలీయతే "ప ఫల భాగాన్ని రాజు అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే 
ఏకోనుభుంక్తే నుకృతమేక ఏవ చ దువ్మృతమ్‌ _ = ని చేయడానికి ప్రోత్సహించాల్సిన బాధ్యత, అలాగే దుష్మర్మలు 
-భారతం , దశమ స్మంధం “గా చూడాల్సిన బాధ్యత రాజుదే. అందుకే 'రాజ్యాంతే నరకం ధృవం” . 


పూర్తయ్యాక ఏ పని ఆరంభించినా దాన్నించి సరైన ఫలాలు అం 
ఓరోజు షామ్‌ భట్‌ మాతా ఆమృతానందమయి దగ్గరకి తనకి కలిగే 
గురించి చెప్పుకోడానికి వెళ్ళాడు. ఆవిడ అతనేం మాట్లాడకుండా 
జరిగిన సంఘటనని గుర్తు చేసి, అతనికి గురు శాపం తగిలింద 
కలిసి తను చేసిన అపరాధానికి క్షమాపణ వేడుకోమని సలహా చెః 
రోజుల తర్వాత షామ్‌ భట్‌ తన ప్రొఫెసర్‌ యం ఎస్‌ అప్పా ఇల్లు 
వెళ్ళాడు. ఆయన ఇతన్ని చూడగానే గుర్తు పట్టాడు. షామ్‌ భట్‌ 
చేసిన పనికి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరడానికి వచ్చానని చెప్పగా 
అతని మీద కోపం పోయింది. 
“ఇన్ని రోజులు నిన్ను తలచుకుని తిట్టుకోని రోజు లేదు, 
మీద నాకు కోపం పోయింది.” చెప్పాడు ప్రొఫెసర్‌. 
. ఆ తర్వాత షామ్‌ భట్‌కి సంపాదనలో లోపం లేకుందా బె 
వారిలో మన మీద కోపం నిలిచిపోయేంత లోతుగా మనం + 
బాధించి ఉంటే, వారి మనసులోని బాధ ప్రకంపనలు మనల్ని వచ్చి 
వెంటాడి తాకుతాయి. ఒకోసారి ఈ జన్మలోనే అవి వచ్చి తాకచ్చు 
మనం అందులోంచి విడుదలవాలి అని అనుకుంటే మాత్రం, అవకా 
మనం మనస్థాపం కలిగించిన వారందరి దగ్గరకి వెళ్ళి క్షమాపణ 
అవుతుంది. 
వంచుకునే కర్మ ఫలాలు 
ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, 
అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే. 


98 మల్లాది వెంకట ( 99 


i [ర్క - జన్మ 
. అతని తండ్రి బాపనార్యులు దానం స్వీకరించకూడదనే నియమాన్ని 
. దాంతో ఇంకో ఆవుని గోదానంగా స్వీకరించలేదు. 
శ్రీపాద శ్రీవల్లభుడి తాతగారు అయినవిల్లి గ్రామాధికోరిగా ఉన్నప్పుడు 
రులకు కట్టాల్సిన పన్నుని వసూలు చేసే బాధ్యత తనది కాబట్టి, పంటలు 
పండకపోయినా పన్నుని తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా 
ఉద్యోగస్థులకి బాధ్యతని వహిస్తారు. గా వసూలు చేసేవారు. ఈ దుష్కర్మ వల్ల ఆయన మొదటి కొడుక్కి 
3. పెద్దల పావ పుణ్యాలు పిల్లలకి తగులుతా ఇద్దరు కొడుకులు అంగ వైకల్యంతో జన్మించారు. (నిజానికి అంగవైకల్యంతో 
తల్లి తండ్రులు చేసిన పాపం పిల్లలకి విధిగా సంక్రమిస్తు ంచాల్సిన పూర్వ జన్మ కర్మ గల ఆ ఇద్దరూ ఈ వంశంలో పుట్టారు. తాతగారి 
లోకాభిప్రాయం. కాని ఇందులో పూర్తి నిజం లేదు. ఎవరు చేసిన వల్లకాదు) ఆ దుష్కర్మ ప్రభావాన్ని స్వల్పంగా అనుభవించాల్సి ఉండటంతో 
పుణ్యం వారు ఒంటరిగా, స్వంతంగా అనుభవించాలి. ఎందుకంటే వా 'శ్రీవల్లభుడికి పాల సమస్య వచ్చింది. త్వరలోనే వారింటికి ఓ గోవు 
పుణ్యాలు వారికి మాత్రమే పరిమితం. 4 ఆ సమస్య తీరింది. ఇ 
ఐతే ఆ పిల్లలకి కూడా తమ పెద్దల సుకర్మల లేదా దుః 4. కలిని చేసే కర్మ వలం 
య [a విం: 1 
ఉంటే, అప్పుడు దాంట్లో ఆ పిల్లలు తమ wei అనుభ సాధారణంగా ఏ మానవుడూ కర్మని ఒంటరిగా చేయడు. ఇతరులతో 
దుష్కర్మ ద్వారా డబ్బు సంపాదించడానికి కనను. సే చేస్తాడు. ఉదాహరణకి మనం ఇంట్లో చేసే భోజనం మనకి అందడానికి 
జ ముని ఓ వించినా అవటు, 
అలా తండ్రి లా —— అ ఆ టా డించిన వాళ్ళు, ఇంటి ముందుకి వచ్చే కూరల బండి వాడు, మధ్య 
a en న అ [ey అయటిల 
పిల్లలు ఆ పాపఫలంలో భాగం పం: . అ we రులు, అవి పండిన పొలానికి అప్పు ఇచ్చిన బేంకు వాళ్ళు, దానికి 
ప్రమేయం లేకుండా ఊరికే తల్లితండ్రుల కర్మ పిల్లలకి వచ్చి ఉన్నవాళ్ళు, మన ఇంట్లో దాన్ని శుభ్రం చేసి వండినవాళ్ళు, వండటానికి 
a | 
యది ee mae wpe అ షా. + న ఆచ్చిన వాళ్ళు, ఆ గేస్‌ని వెలికి తీసి ఇంటికి సరఫరా అవడానికి భాగం 
కఫ ల న 
నహి పావమ్‌ కృ గ్ర | li ్న అనేకులు కూడా మనం తినడం అనే కర్మలో భాగం పంచుకున్నారు. 
-శాంతి ప LUT .. 
॥ స స్‌ నభ. లింకు తెగిపోయినా మనం అన్నం తినలేం. వారంతా మనం భోజనం 
భావం: ఓ వ్యక్తి చేసిన కర్మ ఫలం ఆ కర్త అ అనే సుకర్మలో భాగం పంచుకుంటారు. ఇలాంటి ఉదాహరణలు మన 
ది అతని సంతానానికి (కొడుకులు, మనవలు, వారసులు) ఈ వ 
అడి అతని సంతా | a “al ఉంటాయి. అలాగే మనం కూడా ఇతరులు చేసే కర్మల్లో 
0. 


అనే నానుడి ఉంది. రాజు సిబ్బందిలో దుష్మర్మలు చేసేవారే అధికం క్షా 
మరణించి అతనికి రాజ్యం అంతం కాగానే, నరకానికి వెళ్తాడు 

రాజుల కాలం పోయి, ఇప్పుడు ప్రధాన మంత్రి, ; 
ఇతర మంత్రులకి, ఇంకా ప్రజల చేత ఎన్నుకోబడ్డ పంచాయితీ (ప్రై 
అందరికీ ఈ నియమం వర్తిస్తుంది. ఎందుకంటే వారంతా తమ ఏ 


వస్తుంది. 
దీనికి ఓ ఉదాహరణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 


గౌ కారయితా చైవ (ప్రేరక ను మోదక 
శ్రీపాద శ్రీవల్లభుడి ఇంట్లోని ఆవు తక్కువ పాలని ఇచ్చేది. అది దేవుడినై శ్చా జి 


పుణ్యకార్యే పావకార్యే చత్వారన్సమభాగినః 


100 మల్లాది వెంకట కృష్ణః 
క 


కర్మ - జన్మ 101 


దుష్కర్మ నమాజానిది- వలం మనది 

జ వర్షపు చుక్క వల్ల వరద రాదు కాబట్టి ప్రతీ వర్షపు చుక్కా వరదకి 
దత లేదనుకుంటుంది. కొన్ని కోట్ల వర్షపు చుక్కలు కలిస్తేనే వరద 
ఇలాగే ఏ మనిషి సమాజంలోని జాడ్యాలకి తను బాధ్యుడు 
టాడు. కాని అందుకు అతను బాధ్యుడై, తగిన కర్మ ఫలాన్ని 
లలి ఉంటుంది. 

ఉదాహరణకి ముప్ఫై రూపాయల దూరానికి ఆటో వాడు అరవై 
గినప్పుడు ఆ మొత్తం ఇచ్చి ఎక్కినవాడు ఈ సామాజిక దుష్కర్మని 
౦తో అందులో చిక్కుబడతాడు. దీనివల్ల ఆటోవాడికి ఎక్కువ అడిగినా 
ధీమాని అతను ఇస్తున్నట్లే. సమాజంలోని ఎవరూ ఎక్కువ ఇవ్వమని 
ంటే ఈ దుష్మర్మకి తావుండదు. దీని వల్ల జరూరు పనిమీద వెళ్ళాల్సిన 
యకులు కూడా ఒకోసారి మీటర్‌ కన్నా విధిగా ఎక్కువ చెల్లించి ఆటోని 
ఉంటుంది. అన్యాయాన్ని ఎదుర్మోని సమాజంలో ఉండే ప్రతీవాడు, 
త్సహించేవాడి దుష్కర్మ ఫలితాన్ని ఇలా అనుభవించాల్సిందే. 

ఇలాగే లంచం ఇచ్చే సమాజం లంచాన్ని ప్రోత్సహించే సమాజమే 
. అలాంటి సమాజంలో ఉన్న మనమంతా లంచాల బాధితులమే. ఏ 
కార్యాలయానికి వెళ్ళినా లంచం ఇవ్వకుండా మన పని జరగుతుందా? 
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిది అరాచక పరిపాలన అని ప్రతిపక్షాలు 
పట్టాయి. ఐతే ఆయన ఆ దుష్మర్మలన్నిటిని ఒంటరిగా చేయలేదు. దానికి 
సహకారం ఉంది. ఆయన మాట విని అన్యాయంగా ప్రవర్తించిన 
శగులు, ఇంకా ఎందరో సహకరిస్తేనే ఆ ఆర్థిక, ఇతర దుర్మార్గాలు 
_' అలాంటి సమాజంలో ఉన్న ప్రజలు దాన్ని ప్రతిఘటించకపోవడం 
/ ఫలితాన్ని అనుభవించాల్సిందే. మన రాష్ట్ర ప్రజలంతా ఆ దుర్మార్గుల 
డటమే వీరు చేసే పాపం అయి తమకి తెలీకుండానే ఆ దుష్మర్మల్లో 
. ఇది పంచుకునే కర్మ ఫలం అవుతుంది. 


భావం: కర్మని చేసేవాడు, చేయించేవాడు, దానికి ప్రేరణని 
దాన్ని చూసి ఆనందించేవాడు-ఈ నలుగురు కలిసి చేసిన పాప కా 
పుణ్య కార్యంలో కాని, దాని ఫలం పంచుకోవడంలో కాని సమాన, 
అవుతారు. i 
వెంకయ్య స్వామి కూడా ఓ సందర్భంలో ఇదే చెప్పారు. గొర్రెలు? 
వాటిని కసాయి వాడికి అమ్ముకునే వ్యాపారం చేసే ఒకతను 
భక్తుడిగా మారాక ఆ వృత్తిని మానుకున్నాడు. పదిహేనేళ్ళు స్వామి 
అంకితమయ్యాడు. పదిహేను సంవత్సరాల తర్వాత అతను ఆర్థికంగా ఇ 
ఉన్నప్పుడు తిరిగి ఆ వృత్తినే కొనసాగించమని స్వామి చెప్పారు. 
“అది పాపమని నువ్వే అన్నావుగా” అంటే, స్వామి ఇచ్చిన జవాబు 
“అయ్యా! పదిమందిలో నువ్వు పదకొండో వాడివి కదా.” 
- అంటే గోరైల యజమాని, వాటిని మేపినవాడు, సంతకు లేదా 
వాడికి తోలినవాడు, కోసినవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తిన్న 
ఆ గొర్రెల పుట్టుక నించి, అవి చచ్చే దాకా ఆ పాపంలో వ 
భాగస్వాములు అవుతారని స్వామి చెప్పారు. వాడికి తెల్లిసింది ఆ ఒ 
కాబట్టి స్వామి వాడిని ఆ పనే చేయమన్నారు. మనువు కూడా మనుః 
ఇలా చెప్పాడు. 
అనుమంతా విషన్ఫితా నహంతా క్రయ విక్రయా 


నంన్మర్హా చోవహర్తా చా భఖేడకశ్చేతి ఘాతుకాః 
భావం:- పొంసని అనుమతించేవారు, చంపేవారు, 


అమ్మేవారు, దాన్ని వండేవారు, వడ్డించేవారు, దాన్ని తినేవారు... ఈ ఆరు? 
ఆ పాపాన్ని వంచుకుంటారు. . 
ఇదే సూత్రాన్ని అనుసరించి, సమర్ధులైన ఇతరులని పుణ్య 
చేయడానికి ప్రేరేపించినా, చెడు పనులని చేయకుండా నిరోధించి 
వారి కర్మ ఫలంలో భాగం పంచుకుని మనం సుకర్మలని పెంచుకో 


103 


102 మల్లాది వెంకట గ జన్మ 


ఈ జన్మ కర్మానుభవం ఈ జన్మలోనేనా? 
క్రితం జన్మలో చేసిన పాప, పుణ్యాలని మనం ఈ ఇ 
అనుభవిస్తున్నామని, ఈ జన్మలో చేసే పాప, పుణ్యాలని వ; 
అనుభవిస్తామని కర్మ సిద్ధాంతం బోధిస్తోంది. ఐతే ఈ కింది ప్రత్యేక స 
కర్మ ఫలం అంతదాకా వేచి ఉండక ఈ జన్మలోనే కర్మానుభవం 5 
1. అధికంగా చేసే వలానుభవం ఈ జన్మలోనే 
ఒకేరకం పాపాన్ని కాని, పుణ్యాన్ని కాని మనం ఏ జన్మలో 
చేస్తే, దాని ఫలితం ఆ జన్మలోనే మనకి సిద్ధిస్తుంది. అది వచ్చే జన్మ ౯ 
ఉండదు అని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. 
ఖో _ త్రిభిర్వర్నైన్తిభిర్మాసైన్తిభిః వకైన్రిభిర్దినైః 
అత్యుత్మటైః వుణ్యపాపైరిహైవ వలమశ్చుతే 
-భావం: మనిషి చేసే అత్యధికమైన పుణ్య కర్మ లేదా పాప క 
లోకంలోనే అనుభవించి తీరాలి. అది మూడు సంవత్సరాల్లో కాని 
నెలల్లో కాని, మూడు పక్షాల్లో కాని, మూడు దినాల్లో కాని తప్పక 
ఒక్కడ్ని చంపితే ఆ పాప ఫలితానుభవం వచ్చే జన్మకి వాయిదా 
కాని ఈ జన్మలో వందమందిని హత్య చే(యి)స్తే దాని ఫలితం 
జన్మలోనే అనుభవిస్తాం. ఇందువల్లనేనేమో, రాజకీయ హత్యలకి 5 
అయినవారు సాధారణంగా దారుణంగా హత్య చేయబడి మరః 
చూస్తూంటాం. అలాగే ఈ జన్మలో ఓ శివాలయాన్ని కట్టిస్తే ఆ పుణ్య ఫ 
వచ్చే జన్మకి వాయిదా పడచ్చు. కాని ఈ జన్మలో వంద శివాలయాలు 
పుణ్యం ఫలితాలు ఈ జన్మలోనే లభిస్తాయి. ఇలా ఏ కర్మ అధికంగా ఇ 
దాని ఫలితానుభవం ఈ జన్మలోనే అనుభవిస్తాము. శ 
జీవితాంతం పవిత్రంగా జీవించి అనుష్టానాన్ని క్రమం త 
చేసిన దైవ భక్తులు, తమ మరణాన్ని ముందే తెలుసుకుని, ఆ సంగతి ౭ 
చెప్పి, ఏ మాత్రం భయపడకుండా చెప్పిన టైంకి ఎరుకతోనే క్ర 


గరించి మనలో కొందరైనా విని వుంటారు. ఈ జన్మలో ఉత్కృష్టమైన 
ఆ కర్మఫలానుభవంగా అలాంటి నిర్భీతి మరణం సంభవిస్తుంది. 
2. అవకాశం వస్తే వలం ఈ జన్మలోనే లఖిన్తుంది. 
1928లో పోలిష్‌ పియానిస్ట్‌ ఇక్‌నేసి పొడిరవ్‌స్కిని అమెరికాలోని 
చెందిన ఇద్దరు విద్యార్థులు పియానో కచేరికి ఫీజుగా రెండు వేల 
ని చెప్పి ఆహ్వానించారు. ఐతే ఆ ఇద్దరు విద్యార్థులూ ఎంత 
ంబినా పదహారు వందల డాలర్లకి మించి టిక్కెట్లని అమ్మలేకపోయారు. 
కో కచేరికి వచ్చిన పొడిరవ్‌స్మికి పదహారు వందల డాలర్లు, మిగిలిన నాలుగు 
) డాలర్లకి తమ ప్రామిసరీ నోటుని ఇచ్చి ఆ విద్యార్థులు జరిగింది చెప్పారు. 
ఆశర్యంగా ఆ ప్రామిసరీ నోట్‌ని పొడిరవ్‌స్కి చింపేసి, పదహారు వందలు 
) ఇచ్చేసి వారి వంక దయగా చూస్తూ చెప్పాడు. 


"“మీకైన ఖర్చులని దీంట్లోంచి ముందుగా తీసుకోండి. మిగిలిన దాంట్లో 
మీరు మీ సేవకి తీసుకుని ఆ తర్వాత మిగిలింది నాకివ్వండి చాలు.” 


కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. తమ 
లకి ఆహారం సరఫరా చేయాల్సిందిగా అమెరికన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి 
టీలో పొడిరవ్‌స్కి సభ్యుడు. అతని సంతకంతో ఆ ఉత్తరం వెళ్ళగానే 
కొద్ది టన్నుల ఆహార పదార్థాలు పోలండ్‌ ప్రజలకి అమెరికా నించి 
0. ఓ సారి మాజీ ప్రెసిడెంట్‌ హెర్బర్ట్‌ హూవర్‌ పేరిస్‌కి వచ్చాడని 
పొడిరవ్‌స్కి ఆయన చేసిన సహాయానికి తన కృతజ్ఞతలని స్వయంగా 
యాలని పోలండ్‌ నించి పేరిస్‌కి ఆయన్ని కలవడానికి వెళ్ళాడు. 


“మీరు నేర్చిన పాఠాన్నే నేను అనుసరించాను. కొన్నేళ్ళ క్రితం మీరు 
"౯ యూనివర్సిటీకి వచ్చి పియానో కచేరీ చేసినప్పుడు మీరు కోరిన 


“ల దాలర్లు మాకు సమకూరనప్పుడు మీరు చూపిన జెదార్యం గుర్తుందిగా?” 
దు ప్రెసిడెంట్‌. 


104 మల్లాది వెంకట్ల జ  ఎజిన్మ 105 


పెద్ద హోటల్‌ని నడిపే సామర్ధ్యం గల వ్యక్తివి నువ్వు. నీకోసం ఓ 
కట్స్‌ నిన్ను దానికి మేనేజర్‌ని చేస్తాను.” 
'అది జోక్‌ అన్నట్లుగా ముగ్గురూ నవ్వుకున్నారు. రెండేళ్ళ తర్వాత పోస్టులో 
ఓ ఉత్తరంలో, ఆ వర్షం రాత్రి అతను తమ మీద చూపించిన 
౨ చేస్తూ తన మాట ప్రకారం ఓ హోటల్‌ని కట్టానని, ఓసారి 
| రమ్మని ఆహ్వానిస్తూ విలియం రాసిన ఉత్తరం ఉంది. దానికి 
నించి న్యూయార్స్మ్‌కి రిటర్న్‌ టిక్కెట్‌ కూడా జత చేసి ఉంది. జార్డ్‌ 
ల్‌ జోక్‌ అనుకున్నాడు కాని, టిక్కెట్‌ ఉండటంతో వెళ్ళిరావడంలో 
వనుకుని వెళ్ళి విలియంని కలిసాడు. విలియం అతన్ని న్యూయార్క్‌లో 
స్ట, తర్జీ ఫోర్త్‌ స్ట్రీట్‌లో ఉన్న ఎర్ర రాయితో కట్టిన ఓ పెద్ద భవంతిని 
1891లో ఓ వర్షం రాత్రి ఒంటిగంటకి అమెరికాలో ఫిలడెః చెప్పాడు. 
బ్రాక్‌ స్ట్రీట్‌లో ఉన్న డిలియన్‌ హోటల్‌లోకి విలియం, తన భార్యతో ౩ 


కావాలని అడిగాడు. 


“ఆ విషయం మీకెలా తెలుసు?” ఆశ్చర్యంగా అడిగాడు ఇ 
అతను ఈ సంగతి ఎవరితోనూ చెప్పలేదు. 

“ఆ నాటి ఇద్దరు విద్యార్థుల్లో నేనొకడ్ని కాబట్టి. మీఠా జ 
ఉండకపోతే మేం ఆర్థికంగా చాలా ఇబ్బందులకి గురై ఉండేవి 
ఈ విధంగా తీర్చుకున్నాను.” నవ్వుతూ జవాబు చెప్పాడు అమె 
హ్యూబర్ట్‌. 

పొడిరవ్‌స్మికి హ్యూబర్ట్‌తో పని ఏర్పడకపోతే వారి కర్మ ౭ 
జన్మలకి వాయిదా పడి ఉండేది. 


మరో ఉదాహరణ 


“జార్జ్‌. నీ కోసం కట్టిన హోటల్‌ ఇదే. నిన్ను దీనికి మేనేజర్‌ని 
» 

“సారీ! మా హోటల్‌లోని ఇరవై నాలుగు గదులు ఫిలప్‌ అ 
మీరు ముందే రిజర్వేషన్‌ చేసుకోవాల్సింది.” జవాబు చెప్పాడు వో! 
జార్డ్‌ సి బోల్డ్‌. 


అది హోటల్‌ వాల్‌డ్రోఫ్‌. అదే నేటి న్యూయార్క్‌లోని నాలుగు వందల 
వెయ్యి మంది ఉద్యోగస్థులు గల ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ వాల్‌డ్రోఫ్‌ ఆస్టర్‌ 
ఓ చిన్న హోటల్‌లో మేనేజర్‌గా పని చేసిన జార్డ్‌ ఓ వర్షం రాత్రి చేసిన 
సేవ ఫలితం తర్వాతి జన్మలకి వాయిదా పడకుండా ఈ జన్మలోనే 


న్నీ చూపించింది. అనువైన వాతావరణం ఉంటే కర్మ ఎప్పుడూ 
దా పడదు. 


ఆ దంపతులు ఇద్దరూ కాసేపు తమలో తాము ఏం 
చర్చించుకుని తలుపు వైపు వెళ్తూంటే జార్డ్‌ వాళ్ళతో చెప్పాడు. 


“వర్షంలో ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారు? మీరు నా గదిలో ఈ 
విశ్రమించి రేపు వేరే హోటల్‌ చూసుకోండి.” శ్లో శ్వరలోనో లేదా కొద్ది కాలం తర్వాతో మనం పాతిన విత్తనం నించి 
నీ మనం తప్పక కోసుకుంటాం అని, ప్రేమని నాటితే ప్రేమని, 
- గొన్న నాటితే మంచితనాన్ని ద్వేషాన్ని నాటితే ద్వేషాన్ని సహాయాన్ని 


న్ని కోసుకుంటాం అని ఆనాటి ఈ రెండు సంఘటనలు బుజువు 


'వారిద్దరూ కౌంటర్‌ వెనక ఉన్న అతని చిన్న గదిలోని మ 
రాత్రి నిద్రపోతే, జార్జ్‌ రిసెప్షన్‌ హాల్‌లోని సోఫాలో నిద్రపోయాడు. 2 
ఉదయం అతనికి ఆ దంపతులు తమ కృతజ్ఞతలని తెలియచేసి వెళు 


చెప్పాడు. 


107 


5 అవట్‌ హౌస్‌ నిర్మాణాన్ని మొదలెట్టాడు. పిల్లర్స్‌ పూర్తయి రూఫ్‌ 


106 మల్లాది. వెంక 


= జన్మ 
ఓ సాధారణ వ్యక్తి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ని మన రాష్ట్రంలో క్రాక్షః | 
ఫలితం అందుకు అనువైన వాతావరణం ఉంది కాబట్టి తక్షణమే. b కొడుతూండగా, చాలాకాలంగా ఖాళీగా ఉన్న వెనక ఇల్లు 
'యజమాని అదే రోజు వచ్చాడు. అక్కడ ఇల్లు కట్టడానికి అభ్యంతరం 
తగిన చర్య తీసుకుంటానన్నాడు. ఈ తిప్పలన్నీ ఎందుకని అతను 
విరమించుకున్నాడు. అతనికి పునాదులకి, పిల్లర్స్‌కి ఏబైవేల 
శయాదు. ఒకనాడు పక్కవారి స్థలాన్ని అరడుగు ఆక్రమించుకోమని 
దుష్మర్మ ఫలితం పక్కవారి ద్వారానే ఈ జన్మలోనే అతనికి లభించింది. 
ని జీవితంలోనే జరిగిన ఇంకో ఉదాహరణ. 1960లలో అతనికి 
0. ఆర్‌టిసి ఉద్యోగి. ఓరోజు ఈ చెడ్డ వ్యక్తి విజయవాడ నించి 
వెళ్తున్నట్లు తెలుసుకుని, ఆర్‌టిసి ఉద్యోగి తన ఐడెంటిటీ కార్డుని 
కొనద్దని, పాస్‌ అనమని, చూపించమంటే దాన్ని చూపించమని 
టూరు వెళ్ళేప్పుడు ఆ చెడ్డ వ్యక్తి ఆ పని చేసాడు కాని, తిరిగి 
భయం వేసి టికెట్‌ కొన్నాడు. నలభై అయిదేళ్ళ తర్వాత ఆ వ్యక్తే 
౧బ్రమణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి విజయవాడకి బస్‌లో 
్ర టికెట్‌ కొన్నాడు. మిర్చి బజ్జీ పట్టుకుని తినడం వల్ల వేళ్ళకి అంటిన 
రధ్యానంగా ఆ టికెట్‌తో తుడిచి దాన్ని బయట పారేసాడు. 


వాతావరణం లేదు కాబట్టి దాని ఫలితాన్ని అలాంటి వాతావర 
అనుభవిస్తాడు, (ఏ ప్రతిపక్షమో ఎన్నికై, ఆ కేసుని తిరగతోడే సందర్భం వ 
లేదా ఇంకో జన్మలో తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. 


దుష్మర్మకి కూడా అమెరికా గడ్డ మీదే ముగ్గురు ఉదాహ। 
1958 మునుపు ఫిల్టర్‌ సిగరెట్లని కేవలం ఆడవాళ్ళే తాగేవారు. 
ముద్ర పడ్డ దాన్ని మగాళ్ళు కూడా తాగాలన్న ఉద్దేశ్యంతో ఆ కం 
మగాళ్ళు కూడా దాన్ని తాగే ప్రకటనలని అమెరికాలో 1958 
చేసాడు. చూడటానికి రౌడీలా కనిపించే కౌబాయ్‌ ఓ ఎడారిలో ఇ 
ఉండగా ఫిల్టర్‌ సిగరెట్‌ని తాగుతాడు. రెండేళ్ళల్లో ఫిల్టర్‌ సిగరెట్లని మ 
కూడా తాగడం మొదలై, వాటి అమ్మకాలు బాగా పెరిగాయి. ఆ ప్రక 
నటించిన డేవిడ్‌ మెక్‌లీన్‌, వేని మేక్‌హరెన్‌, డిక్‌ హేమ్మర్‌లకి 'మేర్ల్‌బర్‌ 
నిక్‌నేమ్‌ కూడా వచ్చింది. ఇక్కడ కూడా ఈ జన్మలో చేసిన కర్మ 
జన్మలోనే పొందుతారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వారి 
ఆకర్షింపబడ్డ లక్షలాది మంది మగాళ్ళు, సిగరెట్‌ తాగడం మగతనాని 
నమ్మి, కొత్తగా సిగరెట్‌ని తాగే అలవాటు చేసుకున్నారు. దాని దుష 
వారు అనుభవించారు. అందుకు కొంత కారణం అయిన ఈ ము 
కేన్సర్‌తోనే మరణించడం విశేషం. 


సగం దూరం ప్రయాణించాక బస్‌ని ఆపి ఓ జీప్‌లోంచి దిగిన 
- ౦గ్‌ స్మ్వేడ్‌ బస్‌లోకి ఎక్కి ప్రయాణీకులందరి టిక్కెట్స్‌ చెక్‌ చేస్తే ఈ 
టిక్కెట్‌ లేదు. ఎస్సార్‌లో నమోదైన టిక్కెట్‌లకి, బస్‌లోని ప్రయాణీకులు 
మోపిదేవి నించి విజయవాడకి మళ్ళీ అతని చేత టిక్కెట్‌ కొనిపించి 
యారు, బస్‌ కదిలాక కండక్టర్‌ చెప్పాడు, సాధారణంగా ఇలాంటి 
'ఫైన్‌ని కూడా విధిస్తారని, ఆ వ్యక్తికి ఫైన్‌ విధించకపోవడం అదృష్టం 
నించి తిరిగి వస్తూ తను చేసిన పొరబాటుని గ్రహించి అతను 


మరో రెండు ఉదాహరణలు. 1984లో ఒకతను తన ఇంటీ! 
వాల్‌ కట్టబోతూ తను ఓ అరడుగు పక్క వారి స్ధలం క 
అనుకుంటున్నానని సలహా చెప్పమని ఇంకొకర్ని అడిగాడు. 'ఓఅ 
సలహా ఇచ్చాడు రెండో అతను. ఇది జరిగిన పద్నాలుగేళ్ళ తల వల్ల బహుశ ఫైన్‌ విధించబడలేదు. ఈ పుస్తక రచయిత జీవితంలో 
సలహా ఇచ్చిన అతను తన ఇంటి వెనక మునిసిపల్‌ కార్పొరేషన్‌ గార్లు ఆ విధంగా 'నాటు-కొయ్యి సిద్యణతం పని చేసింది. 


108 మల్లాది వెంకట్ల = జన్మ iu 


అన్యాయంగా సంపాదించింది ఏమవుతుంది? | | వాళ్ళని చూసే దైవ సాక్షులు చాలామందే ఉన్నారు అని భాగవతంలో 

అన్యాయో ఆర్జితం ద్రవ్యం దశవర్నాణి తిష్టతి ; 

ప్రాప్తే తు ఏకాదశే వర్నే సమూలంచ వినశ్యతి 

-వృద్ధ చాణుక్యుడు 

భావం: అన్యాయంగా సంపాదించిన సొమ్ము పదేళ 

వచ్చిన సొమ్ము సమూలంగా, అంటే మన దగ్గర వున్న న్యాయా 

సహా, పదకొండేళ్ళకి పోతుంది. 
వీరు కర్మ సాక్షులు 

“నువ్వు చేసేది ఎప్పటికీ ఇతరులకి తెలీదన్న హామీ 

నువు ఏం చేస్తావన్నదాన్ని బట్టి నీ కేరక్టర్‌ ఏమిటో చెప్పచ్చు' అని ఓ ఇ 

అన్నాడు. ఎవరయినా చెడు పనులు చేసేది ఏ ఒక్కరికీ తెలిసే 

లేదనుకున్నప్పుడే. ఈ విషయంలో చాలామంది అంచనాలు కరెక్ట్‌ 

చేసే దుర్మార్గాలు ఎప్పటికీ ఎవరికీ తెలీకుండా గుప్తంగానే ఉండి 

కొందరి అంచనాలు తారుమారై, అవి బయట పడుతూంటాయి. అ 

సస్పెండ్‌ అయేది, జైలుకి వెళ్ళేది, టి విల్లో చూపబడి పరువు ప్రో 

అయితే సాటి మానవుడికి తెలీకుండా ఎంతో జాగ్రత్తగా, 

అధర్మం చేసినా, అది ఎవరికీ తెలీకుండా ఉంటుందనుకోవడం అజ 

చేసే ప్రతీ అధర్మపు పనిని గమనించి తెలుసుకునేవారు వున్నారు. 

ఫలం మనం తప్పనిసరిగా అనుభవించే శ్రద్ధని వారు తీసుకుం 

గుర్తుంచుకుంటే, మన ప్రవర్తనా సరళి సజావుగా ఉంటుంది. 

వృక్షాల విషయంలో వున్న భూమాత, సూర్యుడు నొక 
మనుష్యుల కర్మ విషయంలో పరమాత్ముడు కేవలం సాక్షిగా వు 

కర్మ ఫలాలని తగిన సమయానికి ఇస్తున్నాడు. ఈ ప్రపంచంలో 

మూలయినా, ఎంత చీకట్లోనైనా అక్రమాలు, అన్యాయాలు, అధర్మాతా? 


షూర్యోగ్నిఃఖం మరుద్దేవః సోమః నన్వ్యావానీ దిశః ! 

కం కుః న్వయం ధర్మ ఇతిహ్యేతే దైహ్యన్య సాక్షిణః ॥ 

J - భాగవతం 

: మనలోని అంతరాత్మ, ఇంకా సూర్యుడు, అగ్ని, ఆకాశం, 
దుడు, ఇరు సంధ్యలు, అన్ని దిక్కులు, జలం, భూమి, ధర్మం... ఇవన్నీ 

చేసే ప్రతీ కర్మకీ సాక్షులుగా నిలుస్తాయి. 

చూడామణిలో కూడా 507వ శ్లోకంలో కూడా ఓ విషయంలో 
సూర్యుడు అని ఓ ఉపమానంగా ఆదిశంకరుల వారు ఈ క్రింది 


ద్ర 


(యథా కర్మణి సాక్షిభావో 
రథావాయసి దాహకత్వమ్‌... 
 సూర్వుడికి కర్ణలందు సాక్షిభావం ఎలా కలదో, అగ్నికి ఇనుప 
దహన శక్తి ఎలా కలదో... 

మతపరమైనవి. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నిజానికి మనం దేవుడు 
శ్వ చైతన్యం సృష్టి అంతటా లీనమై ఉండి కాబట్టి అది మన కర్మలని 
, గుర్తుంచుకుంటుంది, వాటికి ఫలితాలని ఇస్తుంది. ఈ కర్మ 
జానికి ఆ విశ్వ చైతన్యం రూపాలే. వేదాంత దృష్టి లేని సామాన్యులకి 
నీకి మతపరంగా ఇలా కర్మ సాక్షులుగా బుషులు వాళ్ళని పేర్కొని 
౦కేకాని వారే కర్మ సాక్షులు అని భావించడం వేదాంతపరంగా 
ఈం అవుతుంది. మన హృదయంలోనే ఉన్న పరమాత్మ నిజమైన కర్మ 
“ మనసుల్లోని ఆలోచనలని, మనం పని చేసేప్పుడు అది ఏ భావంతో 
చేని ఆయనకి తక్షణం తెలిసిపోతూంటుంది. అయనే పరమ సాక్ష్మి 


10 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


బుద్ధిః కర్మానుసారిణి 

అలిరనునరతి వరిమళం లక్ష్మీరనుసరతి నయన నివుణమ్‌ 

నిమ్న మనునరతి నలిలం విధిలిఖితం బుద్ధిరనుసరతి 

భావం: తుమ్మెద పరిమళాన్ని అనుసరిస్తుంది. నైపుణ్యం గలవా! 
లక్ష్మీదేవి వరిస్తుంది. నీరు పల్లాన్ని అనుసరిస్తుంది. బుద్ధి విధి లిఖితా! 
అనుసరిస్తుంది. 
మనం అనుభవించాల్సిన ప్రారబ్ద కర్మ వైపే మనం కదులుతాం. దీన్నే 

'బుద్దిః కర్మానుసారిణి' అంటూంటాం. ప్రారబ్ద కర్మ మనల్ని మన భలం FE 
నడిపిస్తుంది. మనకి కర్మ ఫలం లేకపోతే అటువైపు వెళ్ళకుండా మన కః 
మనల్ని ఆపుతుంది. 2008లో ఆంధ్రప్రదేశ్‌లో గౌతమి ఎక్స్‌ప్రెస్‌లోని కొ 
పెట్టెల్లో అనేకమంది కాలి బూడిదై మరణించారు. కాని ఎస్‌ సెవెన్‌లోని డె 
ఆరో బెర్త్‌ నంబర్‌ అతనికి రిజర్వేషన్‌ ఉన్నా, హైద్రాబాద్‌లోని ట్రాఫిక్‌ జా 
ఇరుక్కుని టైంకి వెళ్ళి రైలుని పట్టుకోలేక పోయాడు. అక్కడ రైలు ఎక్కే ప్రం 
ఉన్నా ప్రకృతి అతనికి అడ్డు పడింది. ఎందుకంటే అతనికి అందులో ౩ 
ప్రారబ్ద కర్మ లేదు. ఆ కర్మ ఉన్నవారు రిజర్వేషన్‌ లేకుండానే ఆ రిజర్వ్‌డ్‌ డణ 
ఎక్కి అనామకంగా మరణించారు. 
ఇంకో ఉదాహరణ. బాంబేలో 2008 చివర్లో తాజ్‌ హోటల్‌ని వ నద్ర; 
టెర్రరిస్టులు ఆక్రమించి మారణ హోమం చేసిన రాత్రి, ఈ గొడవ వల్ల హై 
ఎక్కాల్సిన రైలు తప్పిపోయిన ఒకతను, తన సోదరి ఇంటికి టేక్సీలో 
టెర్రరిస్టుల కాల్చులకి మరణించాడు. అతని కర్మ అతన్ని ముందు ఆ 
టిక్కెట్‌ని రిజర్వ్‌ చేసుకునేలా చేసింది. తర్వాత రైలు తప్పిపోయేలా చేసి, 
ఇంటికి వెళ్ళే ఆలోచనని చేయించింది. దారిలో టెర్రరిస్ట్‌లు కాల్పులు జ / 
అతనెక్కిన టేక్సీ అక్కడ ఉండేలా చేయడమే కాక, అతని ప్రారబ్ద కర్మ అ! 
కళ్ళబడేలా చేసింది. మనుషులతో కర్మని తను ఎలా చేయిస్తాడో పరః 
భగవద్గీతలో ఇలా చెప్పాడు. 


కర్మ - జన్మ 111 


న్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా 
కర్తుం నేచ్చని యన్మోవోత్‌ కరిష్యన్యవశోపి తత్‌ 
-గీత 18-60 
భావం: ఓ కౌంతేయా! మోహంతో నువ్వు చేయడానికి ఇష్టపడని కర్మని 
కూడా, పూర్వం నువ్వు చేసిన కర్మల బలంతో బంధింపబడి, ఆ ప్రభావంతో 
తప్పక చేస్తావు. 
ఈశ్వరః సర్వభూతానాం హృద్ధేశేర్ణున తిష్టతి 
(ఖామయన్‌ నర్వభూతాని యంత్రారూఢాని మాయయా 
-గీత 18-61 
ఖావం: అర్జునా! శరీరరూప యంత్రాలని అధిరోహించి సర్వ ప్రాణుల 
హృదయాల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన మాయతో వారి వారి కర్మలని 
అనుసరించి వారిని భ్రమింపచేస్తున్నాడు. న్‌ 
ప్రవర్తయతి తత్కర్మ పరిపాకక్రమం విదన్‌ : ఎవరి కర్మ పరిపాకాన్ని 
అనుసరించి వారు ఆ ప్రకారం ప్రవర్తిస్తారు. 
అవరిగ్రవాం 
శుకబ్రహ్మాశ్రమాన్ని స్థాపించిన శ్రీ విద్యా ప్రకాశానందగిరి జీవిత 
చరిత్రలో వస్తుందిది. ఓ సారి ఆయన తమ ఊరు బందరుకి వెళ్ళడానికి తమ 
గురువైన శ్రీ మళయాళ స్వామి అనుమతి తీసుకుని వెళ్తూంటే ఆయన వెనక్కి 


పిలిచి అడుగుతారు, నీ చేతి సంచీ ఏదని. తన పక్కనున్న మిత్రుడి చేతిలోని 
న నీ తనదేనని శ్రీ విద్యా ప్రకాశానందగిరి చె 
"ఈజన్మలో నీ మిత్రుడి చేత నీ సంచీని మోయిస్తే, ఆ కర్మబంధం తీర్చుకోడానికి 
వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాని మోయాల్సి ఉంటుంది.” అన్నారు. 


స్తే, 'నువ్వు మోయగలిగి ఉండీ, 


టివి మనం చాలా చేస్తూంటాం. కొత్తవాళ్ళ నించి పెన్‌లాంటి వస్తువులని, 
| వ ప్రయాణాల్లో ఇతరుల టూత్‌ పేస్టుని వాడటం మొదలైనవన్నీ 
జీవి 

తంలో మనకి అనుభవమైనవే. ఇద్దరి మధ్య జరిగిన ఆ కర్మలు ఆ 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


112 


ఇద్దరికీ బంధాలై తీరతాయి. మనం ఇతరుల నించి బలవంత పెట్టబడో, 
మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞతగానో, గౌరవంగానో లేదా మరే 
ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించినవన్నీ తక్షణమే కర్మ బంధాలయి 
జనన-మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. 

తమ పెట్టెని ఇతరులు పట్టుకోవడానికి అనుమతించడం, ఉత్తరం పొస్ట్‌. 
చేయమని ఇవ్వడం, షాపుకెళ్తుంటే తమకి ఫలానాది తెచ్చి పెట్టమని డబ్బివ్వడం.. 
లాంటి వందలాది సందర్భాల్లో ఇతరుల సేవని వుచితంగా తీసుకోవడం వల్ల 
అది కర్మగా మనకి చుట్టుకుంటుంది. ఈ సంగతి తెలీక మనం జీవిత కాలంలో 
చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మ బంధాల్లో చిక్కుకుపోతూంటాం. 

నిమ్మకాయ పరిమాణంలోని బంగారమూ బంగారమే. అలాగే ఆవగింజ 
పరిమాణంలోని బంగారమూ బంగారమే. దేని విలువ దానిదే. వస్తు రాశి. 
తగ్గినందువల్ల విలువ తగ్గుతుంది తప్ప, విలువ పూర్తిగా మాయం కాదు. అలాగె” 
కర్మ ఎంత పెద్దదైనా లేదా చిన్నదైనా దాని ఫలితం దానికుండి తీరుతుంది తప్పు 
ఫలం మాయం కాదు. ఆరడుగుల తాచుపాము విషం ఎలా ప్రమాదకరః ర 
అలాగే ఆరంగుళాల తాచు విషం కూడా అలాగే ప్రమాదకరం అవుతుంది. 


పేర్కొన్నారు. ఇతరులనించి ఏదీ ఉచితంగా తీసుకోకూడదన్న నియమాన్ని తూ.చ, 

తప్పకుండా నిష్టగా పాటించడం ద్వారా అగామి కర్మలు తలెత్తకుండా చేయచ్చు. 

విధి అంటే ఏమిటి? 

మనం విధిగా భావించేదంతా నిజానికి ప్రారబ్దకర్మల ఫలాలే. పూ 

జన్మల్లో అనేకానేక కర్మల ద్వారా మనమే వాటి రచనని చేసుకుని అనుభవిస్తాం: 

ఆ విధిని మనకి ఇచ్చేది విధాత అయిన పరమాత్మ. ఆ విధి ఎలా ఉందో మన 
ఆలోచనలు, నిర్ణయాలు, పనులు అలా ఉంటాయి. 

మనం చేయడానికి ప్రయత్నించే పనులలో కొన్ని ఆట్టే ప్రయాస లే 

చక్కగా జరిగిపోతాయి. కొన్ని విశ్వ ప్రయత్నం చేసినా జరగవు. కారణం మనః 


కర్మ - జన్మ 113 


భావించేట్లుగా ప్రయత్న లోపం కాని, కాలం కలిసి రాకపోవడం కాని, అదృష్టా 
దురదృష్టాలు కాని కావు. ప్రతీ దానికీ కారణం లేదా మూలం వుంటుంది. 
మూల కారణం లేనిది ఏదీ ఉండదు. శోధిస్తే ఆ మూల కారణమే ప్రారబ్ద కర్మ 
అవుతుంది. మనకి పని జరిగే కర్మ వుంటే ఆట్టే ప్రయత్నం లేకుండా పని 
అవుతుంది. అదే పని జరిగే కర్మ లేకపోతే ఎంత ప్రయత్నించినా సరే ఆ పని 
కాదు. కార్య వైఫల్యానికి కారణ వైఫల్యమే, అంటే కర్మే తప్పనిసరి అవుతుంది. 
పనులన్నీ వ్యవహారికంగా కనిపించినా, పనులు జరగకపోవడం లేదా 
జరగడం లౌకికంగా తోచినా, నిజానికి అలౌకిక కారణం వల్లే అవి అలా 
జరుగుతాయి. మనకి ప్రారబ్ద కర్మ అనుకూలిస్తే పని సక్రమంగా అవుతుంది. 
లేదా అది విఫలం అయి తీరుతుంది. ఈ సూత్రం మనసుకి పట్టించుకుంటే 
మనం తలపెట్టిన పని అయేందుకు కృషి చేసాక ఫలించిందా సంతోషం, లేదా 
ఖం కలగదు. ఆ పనికి అడ్డు వచ్చే మనుషులు, సంఘటనల మీదే కూడా 
అప్పుడు మనకు కోపం రాదు. శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ 
మహాస్వామి విధి గురించి ఇలా చెప్పారు. 

“విధి అంటే మనకి సంబంధం లేని దూర వస్తువు అని భావించడం 
తప్పు. అది నీ పూర్వ కర్మ ఫల స్వరూపం మాత్రమే అని గుర్తించాలి. భగవంతుడు 
నీ కర్మ ఫల ప్రదాత. కాబట్టి ఆ ఫల రూపమైన విధి నువ్వు చేసుకున్నదే కాని 
గవన్నర్మితం కాదు. విధి పూర్వ కర్మ ఫలితం. విధంటే కర్మ ఫలమే అన్న 
విషయాన్ని విస్మరించినవారికి మాత్రమే విధి భగవద్దత్తం అనిపిస్తుంది. ఈ రోజు 
నిన్నటి కర్మ ఫలితం: నేటి కర్మ రేపటికి కారణం.” - 

మనిషికి జంతు జన్మ వన్తుందా? 
మ్‌ కర్మలో భాగంగా మనిషికి జంతు, పక్షి జలచరాల జన్మలు 
ఉయనడానికి మహా భారతంలోని శాంతి పర్వంలో చెప్పిన ప్రమాణం ఇది. 
యథా కాకాశ్చ గృథ్రాశ్ళ తథైవోవధి జీవినః 
ఊర్ధ్వం దేవావిమోక్షాత్‌ తే భవన్వేతాను యోనిషు 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


114 


భావం: కపటంతో జీవించేవారు కాకులు, గద్దల వలె ఉంటారు... 

వారు మరణించిన తర్వాత అలాంటి నీచ జన్మలనే పొందుతారు. , 
ఎప్పుడైతే మన కర్మల ఖాతా దుష్మర్మలతో సగం కంటే ఎక్కువగా 
నిండుతుందో అప్పుడు మనిషి జంతు జన్మలలోకి వెళ్ళి ఆ దుష్మర్మలని ఆ 
జన్మానుభవంతో వదిలించుకుంటే కాని తిరిగి మనిషి జన్మ లభించదు అని 
ఛత్రపతి శివాజి గురువు, సమర్థ రామదాసు దాన బోధలో చెప్పాడు. 
ఎక్కడ వివేకం, అంటే మంచి చెడు అనే విచక్షణ వుంటుందో బంధ 
హేతువైన కర్మ అక్కడ జరుగుతుంది. అలాంటి జన్మ ఒక్కమనిషి జన్మే జంతువులకి 
స్వతంత్రంగా ఆలోచించి కర్మ చేసే వివేకం ఉండదు. కాబట్టి జంతు జన్మల్లో 
చేసే ఏ కర్మా బంధం కాదు. జంతు జన్మల్లో జరిగే కర్మలన్నీ కేవలం ఫలితం 
అనుభవించే, అంటే భోగించే కర్మలే తప్ప బంధించే నిర్మాణ కర్మలు జరగవు. 
ప్రపంచంలో ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా పులి చేసే కర్మలన్నీ ఒకేలా 
ఉంటాయి. పక్షి చేసేవి ఒకేలా ఉంటాయి. ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉండవు. 
కాని ఇద్దరు మనుషుల జీవితాలు పరిశీలిస్తే వారు చేసే కర్మలు చాలా విరుద్ధంగా 
ఉంటాయి. కారణం వారికి ఉన్న వివేకాన్ని లేదా స్వేచ్చా చిత్తాన్ని ఉపయోగిం డమే 
అధికంగా పేరుకున్న చెడు కర్మలని వదిలించడానికే పరమాత్మ జీవులకి జంతు 
జన్మలని ఇస్తాడు. లేకపోతే మనిషిగానే పుట్టిస్తూ పోతే చెడు కర్మల నిధిని అ 
మరింతగా పెంచుకుపోయే అవకాశం ఉంటుంది. | 
దుష్ట కర్మల ఫలమైన జంతు జన్మ ఎందుకు బాధాకరమో చూద్దాం. ఓ 

పిల్లికి ఆకలేస్తే దానికి ఏ తోటి పిల్లీ ఆహారం తెచ్చివ్వదు. ఏ జంతువు ఆ 
అదే జీవితాంతం ఏ రోజుకా రోజు సంపాదించుకుని తీరాల్సిందే. లేదా ఆ 
మాడాలి. మనిషి విషయంలో అలా కాదు. నెల రోజులు పక్క మీద 
ఆహారం ఇచ్చేవారు ఉంటారు. ఓ పులికి జబ్బు చేస్తే ఏ సాటి పులి దానికి 
చేయకపోగా, స్వాంతనని కూడా ఇవ్వలేదు. మనిషికి అలా కాదు. ప్రాణాం 
కాని దాదాపు ప్రతీ రోగానికి, చికిత్స చేసి, బాధా నివారణని చేసే మందు 


కర్మ - జన్మ 115 


పక్క మీదకి తెచ్చిచ్చే సాయం ఉంటుంది. కాలు పోయిన కుక్క కుంటుతూనే 
నడవాలి. దానికి జైపూర్‌ కాలుని అమర్చేవారే ఉండరు. వర్షాన్ని ఎండని, చలిని, 
అది అనుభవించి తీరాల్సిందే. 
మనిషి జన్మ అన్నిటికన్నా ఎందుకు ఉత్కృష్టమైన జన్మంటే, మనిషికి 
తోటి మనిషి సహకారం ఉంటుంది. అతను తన సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే 
కాని చక్కగా అనుభవించలేడు. కాబట్టి అతని అనందంలో చాలామంది పాలు 
పంచుకుంటారు. అలాగే అతనికి కష్టం వస్తే తోటివారు దాన్ని తీర్చడానికి సహాయం 
చేస్తారు. కాబట్టి మనిషి జన్మ ఎప్పుడూ సౌకర్యవంతమైనదే. అందుకని సుకర్మలు 
అధికంగా, దుష్మర్మలు తక్కువగా చేస్తే మంచి మానవ జన్మ వస్తుంది. పుణ్య 
రాశి తగ్గి, పాప రాశి పెరిగే కొద్దీ, అనారోగ్య, పేద, తక్కువ స్థాయి మనిషి 
జన్మలు వస్తాయి. 
మాతా అమృతానందమయి తన శిష్యులతో ఓ సారి తిరువేణ్ఞామలైకి 
వెళ్ళినప్పుడు అరుణాచలానికి ప్రదక్షిణ చేయడం పూర్తయింది. రోడ్డు పక్కన ఓ 
పాములని ఆడించేవాడు నాగస్వరాన్ని ఊదుతున్నాడు. అమ్మ వెళ్ళి కా కా 
కూర్చుని ఆ నాదానికి అనుగుణంగా పాము ఆడడం చాలా ఆసక్తిగా చూసింది. 
తన శిష్యులని అమ్మ అదిగింది, “ పిల్లల్లారా, పాములకి ఎందుకు కాళ్ళు చేతులూ 
ఉండవు?” ఆమె అమాయకపు ప్రశ్న వారందరికీ నవ్వు తెప్పించింది. అప్పుడు 
అమ్మే సమాధానం చెప్తూ, “పూర్వ జన్మలో వారు కాళ్ళూ, చేతులూ సరిగ్గా 
ఉపయోగించి ఉండరు. పిల్లల్లారా, గుర్తుంచుకోండి. దేవుడు ఇచ్చిన అవయనాలన 


వవ కక. 


ఉప 
పయోగించకపోయినా లేదా తప్పుగా ఉపయోగించినా ఇలాంటి జన్మ ఎవరికైనా 
రావచ్చు.” వా 
శే పూర్వం చీరాలలో ఉందే ఓ అవధూత ఓ ప్రభుత్వాఫీసు బయట 
ర్చుని, ఆఫీసులో పనిచేసే కొందర్ని చూసి వారు తర్వాతి జన్మలో తేళ్ళల్లా 
రు కే న్స్‌ ఆన్ని బల్లా 
నేవాడు...కారణం ఈ జన్మలో వారు ఇతరులని అకారణంగా 


'బాధించేవాళు ౬ గ 
చేవారు. మనం ఈ జన్మలో ఏవిధంగా ప్రవర్తిస్తే ఆ మనస్థత్వానికి 


116 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


అణుగుణమైన జన్మే మనకి వస్తుంది. అధిక పాపం చేసినవారు క్రిమి కీటకాదులు, 
పక్షులు, జంతువులు, జలచరాలుగా, ఆఖరికి ముళ్ళ చెట్లుగా కూడా పుట్టక 
తప్పదు. మనిషి జంతువుగా పుట్టిన సందర్భాలు అనేకం వివిధ మహాత్ముల 
జీవిత చరిత్రల్లో వస్తాయి. అలాంటివి కొన్ని పరిశీలిద్దాం. 

మనిషి నికృష్ణపు పనులు చేస్తే జంతు జన్మకి వెళ్ళడం గురించి శ్రీసాయి 
సత్‌ చరిత్రలో వస్తుంది. శివుని ధనాన్ని కాజేసి, ఒకరి మీద మరొకరు విరోధాన్ని 
పెంచుకున్న వీర బసవప్పు, చెన్న బసవప్పలు ఒకరినొకరు నరుక్కుని మరణించాక, 
కప్ప, పాముగా జన్మించారు. పాము కప్పని మింగుతూండగా బాబా ఆ కప్పని 
రక్షించాడు. తర్వాత బాబా తన దగ్గరున్న భక్తులకి వీర బసవప్ప, చెన్న బసవప్పల 
వృత్తాంతాన్ని చెప్పారు. మోసం, ద్రోహం, అసూయల్లాంటి నీచ సంస్కారాలు నీచ 
జన్మలకి దారి తీయిస్తాయనడానికి వీరి కథ ఓ మంచి ఉదాహరణ. మరో 
ఉదాహరణ కూడా ఆ పుస్తకంలోనే ఉంది. 

ఓ రోజు బాబా రెండు మేకలని ముప్ఫై రెండు రూపాయలకి కొని, 
నాలుగు శేర్ల శనగపప్పుని కొని వాటికి పెట్టించాడు. ఈ బేరంలో బాబా 
మోసపోయారని తాత్యా కోతే, శ్యామా అన్నారు. బాబా ఆ మేకలని వాటి 
యజమానికి ఇచ్చేసి చెప్పారు. 

“ఇందులో నేను మోసపోయింది ఏమీ లేదు. గత జన్మలో వారు 
అన్నదమ్ములు. నా మిత్రులు. చిన్నవాడు బాగా చురుగ్గా డబ్బు సంపాదించాడు. 
పెద్దవాడు సోమరి. అన్న తమ్ముడ్ని చంపి డబ్బు దొంగిలించాలని అనుకోవడంతో 
ఇద్దరూ శతృవులు అయ్యారు. అన్న ఓ రోజు తమ్ముడ్ని బడితెతో కొడితే, తమ్ముడు 
అన్నని గొడ్డలితో నరికాడు. ఇద్దరూ మరణించారు. ఆ కర్మ ఫలంతో మేకలుగా 
పుట్టారు. నేను వీళ్ళని గుర్తుపట్టి తిండి పెట్టి ఓదార్చాను.” 

మానవ జన్మ రావడానికి ఈశావాసోపనిషత్తులో ఇచ్చే సలహ ఇది. 

కుర్వన్నేవేవా కర్మాణి జిజీవి షేచ్చతగ్‌ం నమాః 

ఏవం త్వయి నాన్యథేతోస్తిన కర్మ లివ్యతే నరే 


కర్మ - జన్మ 117 


ఖావం: శాస్త్ర విహితాలైన కర్మలని చేస్తూ మాత్రమే మానవుడు నూరు 
సంవత్సరాలు జీవించాలని కోరాలి. మానవ జీవితం మీద ప్రీతి ఉన్నంతవరకూ 
దుష్కర్మ కాలుష్యాన్ని దూరం చేసుకోడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. దుష్మర్మలు 
చేస్తే మనిషి జన్మ రాదని తాత్పర్యం. . 
తథావ్రతీనన్తు మాని మూఢ యోనిషు జాయతీ । 
భావం:- తమోగుణం కలిగి చెడు ప్రవర్తనతో వ్యవహరించే మనిషి, 
మృతి చెందాక వశు, పక్షి, కేటకాది యోనులలో జన్మిస్తాడు. 
క్షిపామ్యజ ప్రుమశుభాన్‌ అనురీష్యేవ యోనిమ || 
భావం:- వారు మరణించినవ్పుడల్లా అసురీ యోనుల్లోనే వడిపోతారు. 
(అసురీ యోనులంటే, సింహం, పిల్లి, సర్పం, తేలు, కుక్క పంది, గద్ద 
లాంటివి. పశు, పక్షి కీటకాలన్నీ అసురీ యోనులకి సంబంధించినవే. 
జంతువులంటే, ఆవు, మేక, కుందేలు, గేదె లాంటి శాకాహార ఎదతుస్తత 
యోనులందు పుట్టేవి. ). 
ఐతే కొందరు జీవికి పురోగమనమే తప్ప తిరోగమనం ఉండదని, 
అందువల్ల మనిషికి ఇక జంతు జన్మ రాదని భావిస్తారు. అవతార్‌ మెహర్‌బాబా, 
రామకృష్ణ పరమహంస శిష్యులలో ఒకరైన అభేదానంద, అరవిందులు, సర్వేపల్లి 
రాధాకృష్ణ తదితరులు అలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన వారిలో కొందరు. 
అదే నిజమైతే మనిషి అంతులేని దుష్మర్మలని ప్రతీ జన్మలో చేసుకుంటూ వెళ్తూంటే 
పాప రాశి భయంకరంగా పెరిగిపోతూంటుంది. దాన్ని తగ్గించే మార్గం ఏది? 
కాబట్టి తార్మికంగా ఆలోచిస్తే వీరి అభిప్రాయంలో లోపం ఉన్నట్లుగా అనిపిస్తోంది. 
అదీకాక పురోగమనం పొందిన మనుష్యులు కొందరు జంతువుల కన్నా 
హీనంగా ప్రవర్తించడం మనం చూస్తూంటాం. అదే సమయంలో కొన్ని జంతువులు 
మనుషుల కన్నా ఉన్నతంగా ప్రవర్తిస్తూంటాయి. రచయితకి తెలిసిన ఒకరు తమ 
పెంపుడు కుక్క గురించి ఇలా చెప్పారు. అది నిత్యం స్నానం చేసి కాని అన్నం 
తినదు. మాంసాహారం ముట్టదు. నైవేద్యం పెట్టాక గంట కొట్టాకే తింటుంది. ఓ 


మల్లాడి వెంకట కృష్ణమూర్తి 


118 


వరాహం ఓ గుడికి ప్రదక్షిణలు చేయడం మనం 2008లో టివిలో చూసాం. 
వాళ్ళు చెప్పింది బహుశ నిజంగా పురోగమనం సాధించిన మనషుల గురించై 
ఉంటుంది. 

అంగవైకల్యానికి కారణం 

ఇంద్రియాలు చేసే మంచి కర్మ గాని, చెడు కర్మ గాని వాటి యొక్క 

ఫలాలని ఆయా ఇంద్రియాలే అనుభవించాల్సి ఉంటుంది. కామంతో స్ర్తీని చూస్తే 

గుడ్డివాడిగా పుట్టచ్చు. చెడు వినడంలో ఉత్సాహం ఉంటే, లేదా అధికారిగా 

ఉండి ప్రజల ఫిర్యాదులని విని కూడా పట్టించుకోక పోతే చెవిటివాడిగా పుట్టచ్చు. 

తిరుగుబోతు లేదా స్రీలని తార్చేవాడు నపుంసకుడి జన్మని పొందచ్చు. ఎదుటి 

వాడి ఓ అవయవానికి నష్టం కలిగిస్తే ఈ జన్మలో ఆ అవయవ నష్టంతో పుట్టచ్చు. 

ఇది అవకరానికి కొన్ని కారణాలు మాత్రమే. ఇంకా అనేక ఇతర కారణాల వల్ల 
కూడా అవకరం రావచ్చు. 

రోగం కర్మ వలం 

మనం చేసే దుష్పాతాల ఫలాలని శారీరకంగా కాని, మానసికం ౧ 


3 


కాని అనుభవిస్తాం అని చెప్పుకున్నాం. ఈ జన్మలో మనకి వచ్చే రోగాలన్నీ పూర్వ 
జన్మార్థిత కర్మ ఫలాలే. అనేక రోగాల నివారణకి, రుగ్మతలు తగ్గడానికి రోగులు 
వైద్యశాలలకి వెళ్తున్నారు. వేలకి వేలు ఖర్చుచేస్తున్నారు. 'అసలు నాకే ఈ రో 
ఎందుకు వచ్చింది?” అని వాపోతున్నారు. “ఇంత దరిద్రమైన రోగం ఇంక్‌ 
ఉండదు' అనుకుంటున్నారు. రోగం ఎందుకు వస్తుందో, ఎలా పోతాయో ఆయ 
శాస్త్రంలో ఇలా చెప్పారు. 

వూర్వజన్మ కృతం పావం వ్యాధి రూపేణ బాధతే 

తచ్చాంతి రౌషథై ర్భానై రవ హోమ నురార్చనైః 

భావం: పూర్వ జన్మల్లో చేసిన పాపాలు ఈ జన్మలో రోగాలుగా పట్‌ 
పీడిస్తాయి. జెషధులు, దానాలు, నవగ్రహ జపాలు, హోమాలు, దేవతా పూడి 
వాటిని వుపశమింపచేస్తాయి. ఖ్‌ 


కర్మ - జన్మ 119 


పూర్వ జన్మ కర్మ ఫలితాలని రోగాల రూపంలో అనుభవించడం మీద 
మహాత్ములు చెప్పిన అనేక విషయాలు వారి జీవిత చరిత్రల్లో వస్తాయి. గొలగమూడి 
వెంకయ్య స్వామి దగ్గరకి వచ్చిన ఓ సన్వాాసి పక్షిలా గిరగ్గిరా తిరుగుతూ 
పడిపోయేవాడు. మళ్ళీ కొద్దిసేపటికి లేచి తిరిగి అలా పడిపోయేవాడు. అతని 
గురించి చెప్తూ స్వామి ఇలా అన్నారు. 

“పూర్వం ఇతను పక్షులని వేటాడుతూండేవాడు. ఆ పాపం ఊరికే 
పోతుందా? అనుభవించవద్దా?” 

మరో సందర్భంలో ఓ ఉపాధ్యాయుడు తన కొడుకుని స్వామి దగ్గరకి 
తీసుకువచ్చాడు. ఆ అబ్బాయికి కాళ్ళు, చేతులు పటుత్వం కోల్పోయి అతని 
స్వాధీనంలో లేవవి. అతన్ని చూసి స్వామి ఇలా అన్నారు. 

“మనమేం చేయగలం? ఇతను పూర్వ జన్మలో గుర్రాలు తోలేవాడు. 
గుర్రాలని కొట్టిన పాపం ఇప్పుడు అనుభవించాలి కదా.” 3 

మరోసారి నాగులవెల్లటూరు అనే ఊరికి చెందిన ఓ అబ్బాయికి రెండు 
బొటన వేళ్ళ స్పర్శ తెలీకపోవడం గురించి స్వామి దగ్గరకి వచ్చాడతను. స్వామి 
ఇలా చెప్పారు. 

“అయ్యా! ఇతను తమాషాకి క్రితం జన్మలో పిట్టలని కొడుతూండేవాడు. 
ఇది అనుభవించక తప్పదు.” 

కర్మని బట్టి రోగం 

దేవానా మసురాజాంచ అమరత్త్వా తవమోబలాత్‌ 

ఏకేనైవ శరీరేణ భుజ్యతే కర్మణాం ఫలమ్‌ 

భావం: మనం గతంలో చేసుకున్నది నేడు పొందుతున్నాం. నేడు 


చేస్తున్నది రేపు పొందుతాం. 


కర్మని బట్టి కొన్ని విచిత్రమైన రోగాలు కూడా వస్తూంటాయి. పుట్టిన 


ఏడా, 
& దికి మొదలై, పదేళ్ళకే బాలుడుకి ఎనభై ఏళ్ళ వాళ్ళకి వచ్చే శారీరక మార్పులు 
గ, ముసలివాడై మరణించే కొందరు వింతరోగులని అమెరికన్‌ డాక్టర్లు 


120 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


కనుగొన్నారు. చిన్నతనంలోనే వచ్చే ఓ వ్యాధి వల్ల పిల్లల్లో ఎముకల దృఢత్వం 
తగ్గి వాళ్ళని గట్టిగా ఎత్తుకుంటేనే ఎముకలు విరిగే ప్రమాదం గల వ్యాధిగ్రస్థులు 


కూడా అమెరికాలో ఉన్నారు. చిరునవ్వు నవ్వడానికి ఉపయోగించే కండరాలు = 


పనిచేయక నవ్వని రోగం గలవారి గురించి అమెరికన్‌ పత్రికల్లో వచ్చింది. 
హైద్రాబాద్‌ సమీపంలో మెదక్‌ జిల్లా తొగుట మండలంలోని రామాపురంలో 
గల గురు మదనానంద సరస్వతి ఆ[శ్రమానికి చెందిన శ్రీ కృష్ణానంద స్వామి అనే 
సన్న్యాసి మరణానికి కొద్ది రోజుల ముందు ఎక్కిళ్ళు ఆగకుండా వచ్చాయి. 


గీదుతూరి సూర్యం అనే ఓ సినిమా దర్శకుడి సమీప బంధువుకి కనురెప్పలకి 


పక్షవాతం వచ్చి, అవి సదా తెరచుకునే ఉండటంతో ఆమె నిద్రకి మొహం వాచి 
బాధపడేది. పసితనం నించే జుట్టు మొలవక బట్ట తల వచ్చే మరో వింత జబ్బు 
కూడా అలోపేషియా అమెరికాలో విస్తారంగా ఉంది. (ఇలాంటివారికి జుట్టుని 


దానం చేస్తే దాంతో విగ్స్‌ని తయారు చేసి అందించే 'లాక్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే | 
ధార్మిక సంస్థ ఒకటి ఫ్లోరిడాలో పని చేస్తోంది) జీడిపప్పు, బాదం పప్పు, వేరుశెనగ 


పప్పులు తింటే ఎలర్జీతో బాధపడేవారు అమెరికాలో చాలామంది ఉన్నారు. 


ఇంకా ఇలాంటి అనేక వింతరోగాలు ఆమెరికన్‌ మెడికల్‌ జర్నల్స్‌లో చదవచ్చు. 


ఇవన్నీ దుష్మర్మలకి కాసిన ఫలాలే. 
ఏ దుష్కర్మకి ఏ రకం వ్యాధి వస్తుందో బుషికేశ్‌కి చెందిన శ్రీ శివానంద 
స్వామి తయారుచేసిన జాబితాని ఈ పుస్తకం చివరి పేజల్లో చూడచ్చు. 
ఆయుమ్షు నిర్ణయం 
ఓ ఉయ్యాలలో ఓ పాపని పడుక్కోబెట్టి బలంగా ఊపితే ఆ ఊపు 


బలాన్ని బట్టి ఎన్ని సార్లు ఆ ఉయ్యాల ఊగాల్సి ఉందో అన్ని సార్లూ అది 


ఊగాల్సిందే. దాన్ని మధ్యలో ఆపగల శక్తి ఉయ్యాలలోని పసి పాపకి లేదు. 
ఉయ్యాల జీవితం. ఉయ్యాలలోని పసిపాప పుట్టిన మనిషి, ఊపు ప్రారబ్ద కర్మలు. 
ఓ సారి కొన్ని ప్రారబ్ద కర్మలతో పుట్టాక వాటిని తొలగించే శక్తి వాటితో పుట్టిన 
ఎవరికీ ఉండదు అని ఈ పోలికతో చెప్పచ్చు. మనం చేసిన పాప, పుణ్య కర్మల 


కర్మ - జన్మ 121 


ఆనుగుణంగా ఈ జన్మని ఎత్తాం. మన ప్రారబ్ద కర్మలన్నీ అంతం అయేదాకా 
అంటే, ఉయ్యాల ఊగే బలం తగ్గేదాకా పాప ఊగినట్లుగా మనం వాటిని 
అనుభవిస్తూ జీవించాల్సిందే. న 

గడియారానికి కీ ఇస్తే, సింగ్‌ చుట్టుకుని, మరలా ఆ కీ శక్తి అయిపోగానే 
గడియారం తిరగడం ఆగిపోయినట్లుగా, మనిషి ప్రారబ్ద కర్మలన్నీ అనుభవించి 
ఇంక కర్మలు మిగిలి లేనప్పుడు మనిషి ప్రాణాలు పోయి దేహం పడిపోతుంది. 

న్వకర్మ వశతః నర్వ జంతూనాం ప్రభవాష్యయౌ: తమ తమ 
కర్మలని అనుసరించి సకల ప్రాణుల చావు పుట్టుకలు ఉంటాయి. 

కర్మ-మరణం 

నిరుక్తం అనే వేదనిఘంటువులో యాస్కుడు ప్రపంచంలోని సర్వ 
వస్తువులకు ఆరు స్థితులుంటాయని చెప్పాడు. అవి... 

1. జాయతే=పుట్టడం (శిశువు) 

2. అస్తి= అనుభవంలో వుండటం (కనిపించడం) 

3. వర్ధతే= పెరగడం 

4. విపరిణమతే= మార్పుని పొందడం (గడ్డం మీసాలు, ముడతలు) 

5. అవక్ష్మీయతే= క్షీణించడం (బట్టతల, చెముడు, దృష్టిదోషం) 

6. నశ్యతి= నశించడం (కనిపించక పోవడం) 

దీన్ని బట్టి మనిషితో సహా కనిపించకపోవడం లేదా మరణం లేని 
వస్తువు ఈ భూతలంలో లేనే లేదు అని తెలుస్తోంది. 

ధృవం వ్యాకాలే మరణం న విద్యతే: కాలం తీరనిదే చావు రాదు. 

ఇక్కడ కాలం అంటే ఆయుష్షని కాక ప్రారబ్ద కర్మలని భావం. కర్మ 
ఫలానికి, జీవి ఆయుష్పుకి దగ్గర సంబంధం ఉంది. ఆయువు అంటే ప్రారబ్దాన్ని 
అనుసరించి ఈ శరీరంతో సుఖ దుఃఖ కర్మ ఫలాలన్నిటిని అనుభవించడానికి 
సరిపడే కాలమే. కొందరు వృద్ధులుగా మరణిస్తే కొందరు బాల్యంలోనే మరణిస్తారు. 
కాని వారంతా సరైన వయసులోనే మరణించినట్లు, కర్మ సిద్ధాంతం ప్రకారం 


122 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


అకాల మృత్యువు అన్నదే లేదు. ఈ జన్మలో తీర్చుకోవాల్సిన ప్రారబ్ద కర్మలు 
ఎక్కువ ఉన్నవారు వృద్ధాప్యంలో, తక్కువ ఉన్నవారు బాల్యంలో మరణిస్తారు. 
మరణించాక మళ్ళీ మిగిలిన కర్మలని అనుభవించడానికి తిరిగి పుడతారు. 
జాతన్య హి (ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతన్య చ 
తస్మాదవరివోర్యేళ్థే న త్వం శోచితుమర్హని 
-గీత 2-27 
భావం: పుట్టినవానికి మరణం తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ 
తప్పదు. కనుక అపరిహార్యాలైన ఈ విషయంలో నువ్వు శోకించ తగదు. 
ప్రతీ జీవి జీవితంలోని మృత్యువు ఆఖరి ప్రారబ్ద కర్మ అవుతుంది. 
ప్రారబ్ద కర్మలన్నీ తీరాకే, ఈ పాంచభౌతిక శరీరాన్నించి జీవాత్మని మృత్యువు 
విడదీస్తుంది. మరణించాక యమ యాతనలు అనుభవించకుండా ఉండటానికి 
ఓ మహాత్ముడు ఇచ్చిన సలహా ఇది. 
కర్మణా మనసా వాచా నర్వ వస్థాను నర్వదా । 
వరవీడాం న కుర్వంతి న తే యాంతి యమాలయం ॥ 
భావం:- ఆలోచన ద్వారా, మాట ద్వారా, కర్మ (పని) ద్వారా ఎవ రైతే 
ఎప్పుడూ పరప్రాణులకి కష్టాన్ని కలిగించరో, అట్టి వారు ఎప్పుడూ యమ యాతనలు 
అనుభవించరు. 
కర్మ-హత్య 
ఎవరైనా చంపబడ్డప్పుడు చాలామందికి వచ్చే సందేహం, ఓ ౩ ని 
అందరిలా సహజంగా మరణించే దాకా ఆగకుండా ఇంకొకరు అతన్ని చంపి! 
అప్పుడతని ఆయుషు ప్రకారం కాక అతను ముందే మరణించినట్లు అవుతోంో 
కదా? ఓ జీవి ఆయుష్పుకి ఒక్క క్షణం ముందు కూడా ఈ భూ ప్రపంచం! 
ఎవర్నీ ఎవరూ చంపలేరు, ఎవరూ అలా మరణించలేరు. హత్య ద్వో 
మరణించడం అతని ప్రారబ్ద కర్మ అయినప్పుడే అతను హత్య చేయబడతొడి 


పాపం చేసినవాదికే అలాంటి మరణం వస్తుంది. అంటే సహజ మరణం జె 


కర్మ - జన్మ 123 


ప్రారబ్ద కరో అలాగే హత్య చేయబడటం ద్వారా మరణించడం కూడా ప్రారబ్ద 
కర్మలో ఓ భాగంగా మాత్రమే సంభవిస్తుంది. మహా భారతంలో ఈ ఐషయా 
స్పష్టంగా చెప్పబడింది. 
న్వకర్శణా వాతం వాంతి వాత వవ నవాన్యతే 
-శాంతి పర్వం 
భావం: పాపి అయినవాడు తన కర్యచే మరణిస్తాడు కనుక, అతన్ని 
చంపేవాడు చచ్చినవాణ్ణే చంపేవాడు అవుతాడు. స 
కర్మ- ఆత్మహత్య 
ప్రతీ జీవి పుట్టుక, మరణాలు ప్రారబ్ద కర్మలు ముందే నిర్ణయించబడి 
ఉంటాయని ఇందాకే అనుకున్నాం. మరి ఆత్మహత్య ఎలా సంభవం న అమన 
చాలామందికి వస్తూంటుంది. 'కారణం లేకుండా కార్యం జరగదు” అన్న కర్మ 
సిద్ధాంతం ప్రకారం ఆత్మహత్య ద్వారా మరణించడం అన్నది కూడా జత ర 
కర్మలోని భాగమే తప్ప, ఇంకా జీవించాల్సిన సమయం రాసిపెట్టి ఉండగా ఓ 
మనిషి ఆత్మహత్య చేసుకుని దాన్నించి తప్పించుకోలేడు. అది కర్మ' సిద్దాంతానికే 
విరుద్ధమైన భావన. న 
న పూర్వ జన్మలో ఎవరైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వారు కల్పించినా, 
వం mg క ఫలితంగా అతను ఏడు జన్మల 
a లశ నానా ఆ ఓ సందర్భంలో శ్రీ గణపతి సచ్చిదానంద 
“ek కల్లు న. a కారణానికి కూడా ఆత్మహత్య చేసుకుని 
"= SER అందుకు ఇదే కారణం కావచ్చు. తను 
a హాల ఆత్మ దేహాన్ని వదిలాక పడే బాధని అతని ఆత్మ 
స్‌ క్షయం చేసుకోవాలి కాబట్టి అతను ఆత్మహత్య 


ళ్‌ 


చేసుకుం శ చ 
టా, 


శ్రీ రామకృష్ణ పరమహంస గురువు తోతాపురి దక్షిణేశ్చర్‌లో పదకొండు 


సల ఉ 4 కాక. A 
౦డి కడుపునొప్పితో బాధ పడి, గంగలో ముణిగి చావాలనుకుని వెళ్తే 


కర్మ - జన్మ 125 


రచయిత ఇరవై ఏళ్ళ క్రితం విన్నాడు. స్వంతిల్లు ఉన్నా ఆ రాత్రి ఆయన ఇంటికి 
వెళ్ళలేదు. మరణ సమయం, స్థలం గురించి చక్కగా వివరించే ఈ కథ చూడండి. 

ఓసారి యముడుకి శివుడితో పనిపడి హిమాలయాల్లోని కైలాస 
పర్వతానికి వెళ్ళాడు. శివుడి దగ్గరకి వెళ్ళబోతూ అక్కడున్న జీవుల్లోని ఓ పిచ్చుక 
వంక ఆయన ఆశ్చర్యంగా చూసాడు. యముడు తనని ఎందుకలా చూసాడా 
అని ఆ పిచ్చుకకి భయం వేసి వెంటనే పక్షిరాజు గరుత్మంతుడ్ని ప్రార్థించింది. 
అతను ప్రత్యక్షం అవగానే ఆ పిచ్చుక జరిగింది చెప్పి 'యముడు తన రన 

' తీసుకెళ్ళక మునుపే తనని కాపాడమని” కోరింది. 

ఆ పిచ్చుక మీద జాలి కలిగిన గరుత్మంతుడు వెంటనే దాన్ని తన మీద 
ఎక్కించుకుని తీసుకెళ్ళి కన్యాకుమారిలోని సముద్ర తీరంలో వదిలి వచ్చాడు 
శివుడితో పని ముగించుకుని కైలాస పర్వతం నించి బయటకి వచ్చిన కసక్‌ 
ఆసక్తిగా చూస్తూంటే, ఏం తెలీనట్లుగా ఏమిటని అడిగాడు గరుత్మంతుడు. 

“ఇక్కడ ఓ పిచ్చుక ఉండాలి. అదేమైందా అని చూస్తున్నాను.” జవాబు 
చెప్పాడు యముడు. న 
న “దాని ప్రాణం పట్టుకెళ్ళడం నీ వల్ల కాదు. నేను దాన్ని తీసుకెళ్ళి ఓ 
రహస్య న నపట్లో వదిలి వచ్చాను.” నవ్వుతూ చెప్పాడు గరుత్మంతుడు. 

తా a అహ అది కన్యాకుమారిలోని సముద్రం ఒడ్డున ఓ విలుకాడి 
1 చాల్సి ఉంటే, ఇక్కడ ఎలా ఉందా అని నాకు ఆశ్చర్యం కలిగింది.” 
లి యముడు వెళ్ళిపోయాడు. మరణించే ప్రదేశం మన ప్రారబ్ద కర్మ నిర్ణయమే. 
కర్మల బట్వాడా 

ఈ జన్మలో అనుభవించిన ప్రారబ్ల కర ప 
లని సంచిత కర్మలని, ఈ ల్‌ో చేసిన లలా . న 
తో ప్రతీ జీవి తర్వాతి జన్మకి తీసుకువెళ్తుంది ల. 
న కుంది. వాసనలని గాలి ఎలా 
అ వ .కర్యంన్నింటిన్‌ శ్వాస తీసుకు వెళ్తుంది. సూక్ష్మ శరీరం ఈ 

. అదే జడ శరీరాన్ని ఆవరించుకుని ఉండేది. 


124 మల్లాది వెంకట కృష్ణమూర్తి ” 


ఎంత దూరం వెళ్ళినా మోకాలు వరకే నీరు ఉండటంతో, చేసేది లేక తిరిగి 
వెనక్కి వచ్చేసాడు. ఆత్మహత్య కూడా ఈశ్వరాధీనం లేదా కర్మాధీనం అని దీన్ని 
బట్టి తెలుస్తోంది. గ | 
హిందూ మతం ప్రకారం ఆత్మహత్య నిషిద్ధ కర్మ. అది మహా పాపం, 
కర్మ శక్తి మృత్యువుతో ఆగిపోయేది కాదు. అది జాగిలమై మృత్యవు తర్వాత్ర 
కూడా ఆ జీవిని వెన్నాడుతుంది. జీవిస్తే వాడు అనుభవించే ఫలం కంటే ఆత్మః త్త 
ఎక్కువగా బాధిస్తుంది. ఇది మత పరమైన భావన. మతం కన్నా వేదాంతం 
చెప్పేదాంట్లో ఎక్కువ స్పష్టత ఉంటుంది. 
కోహిలోకన్యకురుతెవినాశప్రభవావుభౌ 
కృతమ్‌ హితత్కృతెనైవ కర్తాతస్యాపి చాపరః 
-శాంతి పర్వం 217-16 
“భావం: ఈ ప్రపంచంలో పునరుత్పత్తి, నాశనం ఎవరు చేస్తున్నారు 
మానవుని విభిన్న కర్మలే అవి చేస్తున్నాయి. 
మరణ న్భల, సమయాలు 
మనం మరణించే సమయం, ప్రదేశం, పద్ధతి కూడా మన ప్రార 
కర్మలోని భాగాలే. సహజ మరణమా లేక ప్రమాదంలో పోవడమా, ఈ 
హత్యా లేదా హత్య చేయబడటమా, సునాయాస మరణమా లేదా బాధ | 
పోవడమా, పక్క ఎక్కి ఎత్తి పోయించుకోవడమా లేదా తన పనులు తః 
చేసుకుంటూ పోవడమా అన్నవి కూడా ప్రారబ్ద కర్మలోని భాగాలే అవుతాం 
రచయిత బాల్యంలో ఓ పొరుగాయన హిమాలయాల్లోని బదరి 
మరణించాడు. హిప్పటిస్ట్‌ నాగరాజు, విజయవాడ వెళ్ళే రైల్లో మరణ 
రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తి కైలాస మానస సరోవర 
వెళ్ళి అక్కడ మరణించాడు. ముఖ్యంగా ప్రమాదంలో మరణించడం 
కర్మే ఓ చిత్ర నిర్మాత బాగా తాగి, హోటల్‌ గదిలో పడుక్కున్నాడు. 
మంచి నీళ్ళు లేకపోవడంతో ఆయన దప్పికతో అక్కడే మరణించాడని ॥ 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


126 


అర్భా గృహే వివర్తంతే న్మశానే మిత్ర బాంధవా 
నుకృతం దుష్కృతం చైవ గచ్చన్తమనుగచ్చతి 1 
భావం: మరణించిన మనిషి సంపద తన ఇంట్లోనే ఉంటుంది. బంధు 
మిత్రులు స్మశానం దాకే వస్తారు. వెంట వచ్చేవి మనిషి చేసుకునే దుష్మర్మలు, 
సుకర్మలు మాత్రమే. 
కర్మని బట్టే పునర్జన్మ 
కర్మ వల్లే జన్మ అనేది వస్తుంది. ఓ జన్మలో ఓ జీవి చేసిన కొంత కర్మ 
తాలూకు ఫలాన్ని ఆ జీవి ఆ జన్మలో అనుభవించగా ఇంకా కొంత మిగిలితే, ఆ 
శేష కర్మ ఫలాన్ని అనుభవించదానికి మరో జన్మని తీసుకుంటాడు. మళ్లీ 
రెండో జన్మలో ఈ ఫలాన్ని అనుభవిస్తూ చేసే కొత్త కర్మని అనుభవించడాని! 
మళ్ళీ కొన్ని పునర్దన్మలని పొందుతాడు. ఇలా కర్మ, జన్మ, మళ్ళీ కర్మల చక్రంలో 
జీవులమైన మనమంతా ఎంతో కాలంగా చిక్కుకుని తిరుగుతున్నాం. పున 
అనే అధ్యాయంలో (పేజి నంబరు 203) ఈ కర్మ చక్రం గురించి విస్తారం 
వివరించబడింది. ఈ కర్మ చక్రం గురించి శ్రీ ఆది శంకరాచార్య భజగోవిందంలో 
ఇలా చెప్పారు. 
పునరపి జననం వునరపి మరణం 
పునరపి జననీ జఠరే శయనం 
భావం: మళ్ళీ మళ్ళీ పుడతారు, మరణిస్తారు, తిరిగి తల్లి గర్భా 
పడతారు. 
మనిషిలో మరణ సమయంలో ఏ గుణం అధికంగా వుంటే దా 
తర్వాతి జన్మ లభిస్తుందని (గీత 14-15) శ్రీకృష్ణుడు చెప్పాడు. తమో 
ప్రధానులకి జంతు జన్మలు వస్తే, రజో గుణస్థులు మనుషులుగా పుడతొ 
సత్వ గుణస్టులు ఆథ్యాత్మిక సంపద అధికంగా గల ఇళ్ళల్లో పుడతారు. 
రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే 
తథా వ్రలీనస్తమని మూఢయోనిషు జాయతే 


కర్మ - జన్మ 127 


వం: ప 
a, వ రజోగుణం వృద్ధి చెందినప్పుడు మరణిస్తే అతడు కర్మంటే 
ఆసక్తి గల మనుషుల్లో పుడతాడు. అలాగే తమో గుణం అధికమైనప్పుడు మరణించిన 
మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనుల్లో పుడతాడు 


నత్వగుణ సంపన్నులు వచ్చే జన్మలో ఎలా పుడతారు?" 

యదా నత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్‌ 

తదోత్తమవిదాం లోకాన్‌ అమలాన్‌ వ్రతివద్యతే 

-గీత 14-14 

భావం: సత్త్వ గుణం ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే అతడు ఉత్తమ 
కర్మలని ఆచరించేవారు చేరే నిర్మలమైన స్వర్గం మొదలైన దివ్య లోకాలని చేరుతాడు 

యోగ భ్రప్టుడు స్వర్ణం మొదలైన దివ్య లోకాలలో అనేక era 
గడిపాక పవిత్రులు, ధనవంతులు ఐనవారి ఇంట్లో పుడతాడు. (8-41) ఒకోసారి 
పై లోకాలకి పోకుండానే అతను జ్ఞానులైన వారి కుటుంబంలో పుడతాడు ఐతే 
ఇది చాలా దుర్లభ జన్మ. (గీత 8-42) లేదా ఆధ్యాత్మికంగా వున్నత స్థితిలోని 
యోగి కుటుంబంలో పుట్టి తిరిగి తన సాధనని కొనసాగిస్తాడు. (గీత 8-43) 
వూ స్య way సమయంలో ఏ గుణం అధికంగా వుంటే తిరిగి అదే 
a fo . అః చెందిన జీవిగా పుడతారని తెలుస్తోంది. చేసిన కర్మలు 
వ ioe a నిర్ణయిస్తాయి. సుకర్మలు అధికంగా ఉంటే మనిషి 
నో తబ గ ఉత్తమ మానవ జన్మ, దుష్మర్మలు అధికంగా ఉంటే 
ల కై లేదా కిటకం, వృక్షాలు లాంటి జన్మలు వస్తాయి అని శాస్త్రం 

ఒంది. మన కర్మని బట్టే దేవుడు మనల్ని సృష్టిస్తున్నాడు. (గీత 9-8) 
ప్రకృతిం స్వామవష్టభ్య వినృజామి పునః వునః 
భూత గ్రామమిమం కృత్న్నమ్‌ అవశం ్రకృతేర్వశాత్‌ 

తమ తమ స్వభావ వశంలో పరతంత్రమైయున్న భూత 
్న నా ప్రకృతి నాశ్రయించి మాటిమాటికీ వాటి కర్మానుసారం 


కర్మ - జన్మ 129 


దీనికి ముందుగా సుఖం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నచ్చిదానందానుభవ 
న్వరూవం జ్ఞాత్వా ఆనందరూపావస్థితిః ఏవ నుఖమ్‌. (నిరాలంబోపనిషత్‌ 
26) అంటే సత్‌, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణాల స్వతస్సిద్ధమైన సంపూర్ణ 
అనుభవ స్వరూపాన్ని తెలిసికొని, జ్ఞాపకంలో నిలుపుకుని ఆనంద రూపంలో 
స్థిరత్వాన్ని పొందడమే సుఖం అంటే. దీన్నే బ్రహ్మానందం అంటారు. 

ఇప్పుడు నిరాలంబోపనిషత్‌ ఇచ్చిన స్వర్గం నిర్వచనం చూద్దాం. 
నత్సంనర్గన్‌ న్వర్గః (నిరాలంబోపనిషత్‌-28) అంటే నత్‌ లక్షణాన్ని 
సృజించుకోవమే స్వర్గం. అంటే తను సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ అనే 
విషయం తన ఉనికిలో చూడగలగడం స్వర్గం. ఇందువల్ల బ్రహ్మానంద సుఖం 
కలుగుతుంది. దీన్నిబట్టి సుఖం, స్వర్గం అనే రెండిటి నిర్వచనాలు దాదాపు 
ఒక్కటే అని తెలుస్తోంది. అంటే ముక్తిని పొందడమే స్వర్గం అని వేదాంతం 
చెప్తోంది. శ 

మరో స్వర్గం కూడా ఉంది. ఇది లౌకికమైనది. నృజ్యత ఇతి న్వర్గః 
సృజింపబడేదే స్వర్గం. న్వవ్రయత్నేన గచ్చతీతి న్వర్గః తన ప్రయత్నం చేత 
చేరేది స్వర్గం. అంటే తన ప్రయత్నంతో మనసుతో భోగ స్వర్గాన్ని ఊహించుకోవడమే 
స్వర్ణం. అలసిన బాటసారి కడుపు నిండా భోజనం చేసి చక్కటి మంచం మీద 
నిద్రిస్తే అది అతను సృజించుకున్న స్వర్గం. అసలు స్వర్గం తను పరమాత్మ అనే 
ఎరుకని కలిగి ఉండటమే. నరకం సంగతి చూద్దాం. 

నరకం 

నరకం అంటే దుఃఖమే కాబట్టి ముందుగా దుఃఖం అంటే ఏమిటో 
 స్ఞాం. నిరాలంబోపనిషత్‌ ప్రకారం అతన్‌ నంసారవిషయనంకల్ప ఏవ 
్న (గం న న అంటే సుఖానికి వ్యతిరేకంగా ఉండే అన్ని 

కర్మ సిద్ధాంతం ప్రకారం ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనకలు, కలిసి పన omnes tas _ మ ద 
అప్సరసలు గల, మనం పురాణాల్లో చదివే సుఖాన్నిచ్చే స్వర్గం నిజంగా ఉ అర్ధం వేరు pis rca 


128 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కర్మ మరు జన్మకి ఎలా దారితీస్తుందో 
వస్తుంది. నిష్మారణంగా భార్యని హింసించిన భర్త బాల వితంతువుగా ఏడు 
సార్లు పుడతాడు. ఓ పురుషుడు నలుగురైదుగురు ప్రీలని వివాహం చేసుకుంటే, 
తర్వాతి జన్మలో ఆ పురుషుడు స్త్రీగా జన్మిస్తాడు. అతని మీద తమ కామ వాసనలు = 
నశించని స్రీలు పురుషులుగా జన్మించి, ఆ స్రీని అనుభవిస్తారు. ఒకే జన్మలో ఇది - 
జరిగితే వ్యభిచార దోషం కలుగుతుంది. వేరు వేరు జన్మల్లో వివాహం చేసుకుంటే 
ఆ దోషం ఉండదు. కర్మ ప్రభావాన్ని బట్టి ఇది జరుగుతుంది. భార్యాభర్తలని . 
విడదీసిన పాతకులు స్రీ, పురుష జన్మ కాని నపుంసక జన్మని ఎత్తి, సంసార. 
సుఖం అంటే ఏమిటో తెలీక మనస్థాపాన్ని అనుభవిస్తారు. 
తీరని తీవ్రమైన కోరిక కూడా తర్వాతి జన్మని నిర్ణయిస్తుంది. మరణించే 
సమయంలో మామిడి పండు తినాలన్న కోరిక కలిగితే, తర్వాతి జన్మలో మామిడి 
పండులో పురుగుగా పుట్టచ్చు. మరణించేప్పుడు ఆఖరి శ్వాస సమయంలో ఏ. 
ఆలోచన కలిగితే ఆ ఆలోచన ఫలితమైన జన్మ తర్వాతి జన్మగా వస్తుంది. ది 
భగవద్గీతలోని మాట (గీత 8-6) 
ఓ ప్రవచనంలో స్వామి సుందర చైతన్యానంద ఇలా అన్నారు. 
“మన సంకల్పాలే మన తర్వాతి జన్మని నిర్ణయిస్తాయి. ఆబ్బాయిలంకా. 
తన వెంట పడాలనే కోరిక గల అమ్మాయి సంకల్పం ఈ జన్మలో తీరక 
తర్వాతి జన్మలో ఆడ కుక్కగా పుడుతుంది. మగ కుక్కలన్నీ ఏక కాలంలో ఆ ఆడ 
కుక్కవెంట పడుతూంటాయి.” 
దీన్నిబట్టి చిన్న లేదా పెద్ద కోరికలని ఉంచుకోవడం మంచిది క 
అర్థమవుతోంది. అందుకే వైరాగ్యానికి వేదాంతంలో పెద్ద పీట వేసారు. 
న్వర్గ నరకాలు ఉన్నాయా? 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


130 


సంనరతి అనేన ఇతి నంసారః నృ గతౌ. అంటే స్వతః 
బ్రహ్మ రూపమైన సత్‌, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణాల జ్ఞాపకం 
జారిపడుట సంసారం అని అర్థం. తను పరమాత్మ అనే స్మృతి పోవ 
సూక్ష్మంగా 'అజ్ఞానం' అని అంటారు. (సత్వ, రజో, తమో గుణాలు అజ్ఞానా। 
ప్రతీకలు) తిరిగి ఆ స్మృతి కలిగేదాకా, అంటే ముక్తిని పొందేదాకా అంటే, తన 
సచ్చిదానంద స్వరూపం అన్న ఎరుకని, ఉనికిని తిరిగి పొందే దాకా మన 
జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటాం. ఇదే సంసారం. కర్మ-జన్మ 
సంసారం. దీనివల్ల బంధం కలుగుతుంది. సంసారానికి సంబంధించింది ఏ! 
దుఃఖకరమైందే కాబట్టి బంధం కూడా అంతే. బంధం అంటే ఏమి! 
తెలుసుకుందాం. గ 
అనాద్యవిద్యావాననయా జాతోవామిత్యాది నంకల్పో బ; 
(నిరాలంబోపనిషక్‌ - 30) అంటే 'అనాదిగా పీడిస్తున్న అవిద్య యొక్కవా 
పుట్టినవాడిని నేను' మొదలైన ఆలోచనలే బంధం. ఈ ఆలోచనకి ఆలం 
అనేక బంధాలు ఉంటాయని శాస్తం చెప్తోంది. అవి అనేకం. తల్లి, 
సోదరుడు, కొడుకు, ఇల్లు, తోట, భార్య మొదలైనవి నావి అనే 
ఆవరణపరమైన సంకల్పం బంధం. కర్తృత్వం (నేను, నాది) మొదలైన అహ 
సంకల్పం బంధం. అపై శ్వర్యాల మీద ఉండే ఆశ బంధం. ఉపాసన, 
వ్రత, తప, దాన, విధి, విధానాల సంకల్పం బంధం. యోగం చేయాలను 
యమ నియామాల సంకల్పం బంధం. వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలనే 
బంధం. భయం, సంశయం లాంటి గుణ సంబంధమైన సంకల్పం 
మోక్షం మాత్రమే కావాలనే సంకల్పం బంధం, సంకల్ప మాత్ర 
అంటే, ఏ సంకల్పమైనా బంధం. సంసారం వల్ల బంధం, బంధం వల్ల ద 
కలుగుతాయని తెలుస్తోంది. ఇక నరకం అంటే ఏమిటో చూద్దాం. - / 
నరకాన్ని నిరాలంబోపనిషత్‌ ఇలా నిర్వచించింది. అసత్‌ సం 
జనన నంనర్గ ఏవ నరకః అంటే, సంసార విషయంలో జనింపబే 


కర్మ - జన్మ 131 


కాని వాటి చేరికయే నరకం. అంటే చావు పుట్టుకలు, వాటి మధ్య జరిగేదంతా 
నరకం. అదంతా అజ్ఞానం వల్లనే జరుగుతుంది కాబట్టి అజ్ఞానమే నరకం అంటే. 
మనమంతా అజ్ఞానులం కాబట్టి ఈ ప్రపంచంలోనే నరకాన్ని అనుభవిస్తున్నాం. 
వేదాంతపరంగా నరకం అంటే తను పరమాత్మనన్న మరుపు, నేను నాది అనే! 
బంధం, చావు పుట్టుకల చక్రం, భౌతిక దేహం అని అర్థం. కో వాస్తి ఘోరో 
నరకః న్వదేహః ఘోరమైన నరకం ఏది? ఈ శరీరమే, ( ప్రశ్మోత్తరి మణిమాల) 
మతపరమైన నరకం గురించిన వర్ణన గరుడ పురాణంలో, దేవి 
భాగవతంలో ఉంది. మనం చేసే పాపాలు, వాటికి నరకంలో అనుభవించే 
శిక్షలు, నరకంలోని రకాలు గురించి ఇంకా అనేక పురాణాల్లో వివరంగా 
వర్ణించబడింది. కర్మ సిద్ధాంతం ప్రకారం యముడు, యమ భటులు, కాగే 
నూనె బాణలిలో మరిగే పాపులు గల నరకం నిజంగా ఉందా? లేక ఇది 
కల్పనా? యముడు, చిత్రగుప్తుడు, స్వర్ణ నరకాలు పురాణాల్లో కొన్ని కథలకి 
సూచించడానికి సంకేతంగా చేసిన పాత్రల కల్పన మాత్రమే. పాపాలకి శిక్ష 
అనుభవించాక జీవికి ఇక మళ్ళీ జన్మకి రావాల్సిన అవసరం ఏముంది? వచ్చినా 
పాపరహితులైన అంతా సమానులుగా రావాలి కాని ఇలా హెచ్చు తగ్గులతో 
ఎందుకు పుడతారు? అవి కేవలం మనిషికి పాపం చేయడానికి rae 


కలిగించేందుకు బుషులు చేసిన హెచ్చరికలై ఉండాలి. 


ఏ దుశ్చర్వకి ఏ రోగమో నిర్ణయింపబిడ్డాక అది భౌతిక దేహంతోనేగా 


న ఉంటుంది. పరస్త్రీలతో అక్రమ సంబంధం గలవాడు కయ 
ధిక్‌ గుర క్‌ 
జ యి ఆ నరకాన్ని ఇక్కడే అనుభవిస్తాడు. వ్యభిచార వ్యాపారం చేసినవాడు 


బాగా జన్మించి నరకాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తాడు. ఇలా ప్రతీ దుష్మర్మకి 
తం ఉంది కాబట్టి ప్రత్యేకంగా నరకం అనే ఇంకో లోకం ఉండకపోవచ్చు. 
“నరకాన్ని ఈ లోకంలో అనుభవిస్తోంది తప్ప పురాణాల్లో చెప్పినట్లుగా 
గా నరకం అనేది ఉండదు. ఎందుకంటే పాపం అధికంగా చేస్తే ఆ 


వొనుభవాన్సిక్రి ara 
జంతు జన్మ వస్తుందని చెప్పుకున్నాం. చెడు కర్మలు చేసినవాడు 


4 


132 మల్లాది వెంకట కృష్ణ కర్మ - జన్మ 133 


చాలాసార్లు మనం చెత్త కుప్పల దగ్గర అస్థిపంజరంలా కనిపిస్తూ 
ఆహారం కోసం వెదికే జంతువులని చూస్తూంటాం. ఐతే వాటిని మనం పట్టించుకోం. 
ట్టి | 

ఆ జీవి స్థానంలో నేనుంటే? ఎందుకలా కష్టపడుతోంది? ఏ దుష్మర్మ వల్ల 
దానికి అలాంటి జన్మ లభించింది?” అని కూడా మనం ఆలోచించం. మనం 


చెడు యోనుల్లో పుట్టి కష్టాలు అనుభవిస్తాడు. ఇక నరకం అవసరం ఎక్క 
ఇది వేదాంతపరమైన విశ్లేషణ. 
ఓ సారి ఆలోచిద్దాం 

మనమంతా ఏ చెడ్డ పని చేసినా దాని కర్మ ఫలాన్ని పట్టించుకి 
చేయడానికి అలవాటు పడ్డాం. ఫొటోగ్రాఫర్‌ కెవిన్‌ కార్టర్‌ ఆఫ్రికాలో 
దేశం సూడాన్‌లో క్షామం వచ్చినప్పుడు 1994లో తీసిన, పులిట్టర్‌ జ 
పొందిన ఓ ఫొటోలో, ఓ పిల్ల దేకుతూ కిలో మీటర్‌ దూరంలో ఉన్న 
ఓ అన్నదాన శిబిరానికి వెళ్తోంది. అస్థి పంజరానికి చర్మం తొడిగినట్లు 
పాపకి మూడు నాలుగు అడుగుల వెనకే, ఆ పాపలో చలనం ఆగగానే తి 
ఓ పెద్ద గద్ద అనుసరిస్తోంది. ఆ ఫొటో చూసిన వారంతా నిర్భాంత 
తర్వాత ఆ పాపకి ఏం జరిగిందో ఆ ఫొటో గ్రాఫర్‌తో సహా ప్రపంచాని 
మూడు నేలల తర్వాత డిప్రెషన్‌తో కెవిన్‌ కార్టర్‌ ఆత్మ హత్య చేసుకు 
పాప స్థానంలో నేనుంటే? ఏం దుష్కర్మ వల్ల ఆ పాపకి ఇలాంటి జన్మ 6 భీం: 
అనే ఆలోచన అది చూసిన వారిలో ఎంతమందికి కలుగుతుంది? 

2004లో అనుకుంటా ఓ మండు మే నెలలో ఈనాడు దిన 


కూడా అలాంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది అని ఒక్కసారి కూడా సీరియస్‌గా 

అనుకోం. మన మెదడులో ఎప్పుడూ ఓ ఛానల్‌ ఇలా ఆలోచిస్తూంటే, మనం ఆ 
స్థితికి వెళ్ళకూడదని నిర్ణయం చేసుకుంటే, అంతకు మించిన మేలు మనకి 
మనం ఇంకోటి చేసుకోలేం. ఎన్ని ప్రవచనాలు విన్నా ఎన్ని సత్సంగాల్లో పాల్గొన్నా 
మనకి జరగని మేలు, మనకి ఈ కర్మ ఫల ఆలోచన వల్ల లేదా పాప భీతి వల్ల 
కలిగి తీరుతుంది. పాపం వల్ల ఏం జరుగుతుందో మనకి ఇలాంటి కళకరు 
ెలియచేస్తాయి. వాటిని అర్ధం చేసుకుంటే సరైన పాప భీతి మనలో ప్రవేశిస్తుంది. 
జి మనిషిని ఎన్నడూ చెడు చెయ్యనివ్వకుండా కాపాడుతుంది. " 

{ ఈ నాటు-కొయ్యి సిద్ధాంతం ఎవరికి పరిపూర్ణంగా అర్ధం అయి 
పడుతుందో వారికి కర్మ వల్ల కలిగే అనేక కష్ట నష్టాలు, సుఖాలకి చెందిన 
విషయాలు చాలా చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అప్పుడు వారికి వారే 
వుగా ఉండటం ఆగిపోయి, వారికి వారే మిత్రుడు అవుతారు. 
ఏదీ కాకతాళీయం కాదు 
రచయిత కూతురు క్లాస్‌మేట్‌ ఒకతను గేట్‌ పరీక్షకి కట్టి, ప్రిపేర్‌ 
యాడు. పరీక్షకి వెళ్ళి తోచిన చోట టిక్కులు పెట్టి వచ్చాడు. ఆశ్చర్యంగా 
తనికి నూట డబ్భైమూడో రేంకు వచ్చి, ఐఐటిలో సీటు వచ్చింది. ఇది పూర్వ 
అతని పుణ్య ఫలానుభవమే. ఏది కాకతాళీయంగా, యాదృచ్చికంగా, 
కుండా జరిగినట్లుగా మనకి తోస్తుందో అదంతా కర్మ ఫలమే. 
యం, యాదృచ్చికాలంటూ కర్మ సిద్ధాంతం ప్రకారం లేవు. మల్లాది 


ట క్రుప 
సృష్టమూర్తి ఆధ్యాత్మిక నవల 'జయంలో కర్మ గురించిన చాలా 
రం చదవచ్చు. 


ప్రచురించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ఆవరణలోని పచ్చిక బయ 
రబ్బర్‌ ట్యూబ్‌కి ఏర్పడ్డ రంద్రం లోంచి కారే నీటి ధార నించి రెండు పా 
నీళ్ళల్లో జలకాలాడుతున్నాయి. పక్క ఫొటోలో హైద్రాబాద్‌లోని నీళ్ళు ౮! 
పంపు దగ్గర నీళ్ళ కోసం ప్రయత్నించే ఓ రెండు పావురాలు ఉ 
పావురాలు డిల్లీ రాజ్‌భవన్‌లో, ఇవి హైద్రాబాద్‌లో ఎందుకు పుట్టా 
దప్పికతో హైద్రాబాద్‌లోని పావురాలు పడే బాధ ఎలాంటిది? మ 
దాహంతో అలమటించి మరణించిన ఫొటో వచ్చింది. 'ఆ పావురాల 
నేనుంటే? ఏ దుష్మర్మ వల్ల ఆ పావురాలకి అలాంటి జన్మ లభిం 
ఆలోచన అది చూసిన వారిలో ఎంతమందికి కలుగుతుంది? 


135 


మూడు భాగాలుంటాయి. అవి, బీజాంశం (కర్మ చేయగానే 


134 మల్లాదివై! 


7. కర్మ క్షయం 
తవసాకర్మాభిచైవ ప్రదానేన చ భారతా 


వునాతి పావమ్‌ వురుషః వూతశ్చేన్న (ప్రవర్తతే. 
-శాంతి పర్వం 36-1 


)) వృద్దాంశం (కాలం గడిచేకొద్దీ ఆ బీజం వృద్ధి చెందడం) 
కర్మగా దాన్ని అనుభవించి నశింప చేసుకోవడం) బీజాంశం 
ంశం (ప్రాయశ్చిత్తం చేత, పుణ్యకర్మల చేత, భోగాంశం 

వం ద్వారా నశిస్తాయి. పెన్సిల్‌తో రాసిన గీతని రబ్బర్‌ 

దో అలా చెడ్డ కర్మల ఫలితాలని మనం సుకర్మలతో 
ఉప్పు నీటిలో మనం మంచి నీటిని పోస్తూ పోతూంటే అందులోని 
ట్లుగానే, అధికంగా చేసే సుకర్మలతో దుష్మర్మల ఫలితం 


భావం: తపస్సు, యజ్ఞకర్మ, దానం ద్వారా పు 
కడిగివేసుకోవచ్చు. కాని అలాంటి కర్మలని మళ్ళీ చేయకూడదు. న 
కర్మలని అనుభవించకుండా భన్మం చేన 

అవకాశం లేదా? 

సుకర్మలు సుఖాన్నిస్తాయి కాబట్టి వాటి విషయంలో 

కాని దుష్మర్మలు కష్టనష్టాలని ఇస్తాయి కాబట్టి అవి అనుభవిం 
చేసుకునే అవకాశం లేదా? ఇది ప్రతీవారికీ వచ్చే ప్రశ్న, ఉందే | 
మనకి మూడు రకాల కర్మలు ఉన్నాయని కర్మ విభజన 
చెప్పుకున్నాం. అవి సంచిత కర్మలు, అగామి కర్మలు, ప్రారబ్ద క 
మనిషిగా పుట్టాక అనుభవించాల్సిన ప్రారబ్ద కర్మలని అనుభవిం 
అనుభవించే దాకా భస్మం కాక నిలిచే ఉండి, అనుభవంతోనే. 
నాశనం అవుతాయి. మన నీడ నించి మనం పారిపోవడం, ఎలా” 
అలా మనం చేసిన ఇంకా తీరని కర్మ నించి పారిపోవడం అ 


క్షేత్ర యాత్రలు, అర్చనలు, ఉపవాసాది వ్రతాలు, దానాలు 
లు మనం ఇదివరలో చేసిన పాప బీజాలు వృద్ధి చెందకుండా 
తాయి. అంతేకాక వాటివల్ల భోగాంశంలో భాగంగా పైన 
నకి లభించే కష్టనష్టాలని మనం తట్టుకునే శక్తి లభిస్తుంది. 
0 చేయనివారు కష్టాలని తట్టుకునే శక్తి లేక బాధతో విలవిల్లాడి 
5 చింతన, దైవారాధన, దాన ధర్మాల వల్ల వృద్ధ్యాంశను 
, అవి జ్ఞానాన్ని ఇచ్చి తద్వారా బీజాంశని కూడా నశింపచేస్తాయి. 
రణకి దుష్కర్మల వల్ల కుక్కగా జన్మించే కర్మ ఉంటే, వీధిలో 
౦చని ఊర కుక్కగా పుడతాం. దానికి సుకర్మలు తోడవుతే 

అనివార్యమైన ప్రారబ్ద కర్మలనించి వచ్చే కష్టాలని ఆ నికుడి ఇంట్లో పెంపుడు కుక్కగా పుట్టచ్చు. ఊరకుక్కకి, ఓ 
దైవం మనకి అనుకూలిస్తే వాటిని సహనంగా భరించే మానసిక కున కుక్కకి ఎంతో తేడా ఉంది. ధనికుడి కుక్కగా పుడితే, 
స్రెర్యం కలగచ్చు. ఇవీ నివార్యమైన కర్మల విషయంలోనే జరగచ్చు కోసం ఊరకుక్కలా నిత్యం వెదుక్కుని, నానా చెత్తని తినక్కర్లేదు. 
ప్రారబ్ద కర్మల విషయంలో జరగడం అసాధ్యం. 

ఇక మిగిలిన రెండు అయిన సంచితం, అగామి కర్మల 
రూపానికి మారి మనకి అనుభవానికి రాకుండానే, ఇంకా ముందే 
నిష్కామ సేవలాంటి అనేక మార్గాల ద్వారా తొలగించుకోవచ్చు. = 


దు. ఓ గూడు దొరికి సమయానికి పౌష్టికాహారం, జబ్బు 
సొదలైనవి సమకూరుతాయి. సుకర్మల చేరిక వల్ల దుష్మర్మలని 
కష్టం తగ్గుతుంది. కాబట్టి మనిషి అవకాశం ఉన్న మేరకి 
శని యూ పోవాలి. 


136 


కర్మ- రాజ దండన 
ఓ నేరస్థుడి నేరానికి రాజు వేసిన శిక్షని అనుభవిస్తే అతనికి ఆ కర్మ 
జన్మతో భస్మం అయిపోతుందని న్యాయ శాస్త్రంలో ఉంది. రాజులు 
రోజుల్లో నేరస్టుడికి చట్ట ప్రకారం న్యాయస్థానం విధించిన శిక్షని అనుభ స్టే 
దుష్మర్మ అంతటితో భస్మం అయి, ఇక అది అతని తర్వాతి జన్మకి వెంట ౩ 
క్షమ వల్ల కర్మ క్షయం 
క్షమాగుణం వల్ల కూడా కర్మ బంధం తీరుతుంది. పగ ౩ 
తెగదు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో దీని గురించి వస్తుంది. ఓ సా 
ఓ మేకని చూసి, పూర్వ జన్మలో తను మేకగా ఉండగా, అది తనని 
తెలిసీ దాన్ని క్షమించి వదిలితే అంతటితో వారి ఇద్దరి మధ్యా గల ఆ కర్త 
ఆగిపోయింది. ఆ ఇద్దరు కర్మ బంధంలోంచి బయట పడ్డారు. ద్వే 
ఇద్దరు కర్మ చక్రంలో చిక్కుకుంటే, అందుకే క్షమ వల్ల అది భస్మం అవ 
అందుకే అన్ని మతాలు క్షమని ప్రోత్సహిస్తాయి. క 
మహాత్ముల దయతో కర్మలు తొలగుతాయా? 
మనుషుల జీవితాలు విధి లిఖితాలని, అవి వారి పూర్వజ 
కర్మానుసారమే జరుగుతాయి అని ఓ పక్క చెప్తూంటే, మరో పక్క ద్ద 
కొందరి ప్రారబ్ద కర్మలని మార్చిన అనేక సంఘటనలు వారి జీవిత చ 
కనిపిస్తాయి. శ 
గొలగమూడి వెంకయ్య స్వామి, షిరిడి సాయిబాబా, 
అమృతానందమయి, ఆనందమయి, సద్గురు నిత్యానందబాబా 
నిత్యానందబాబా జీవిత చరిత్ర: లివి పబ్లికేషన్స్‌ ప్రచురణ: వెల రూ.8 
మహాత్ముల జీవిత కథల్లో వారు తమ భక్తులని తేలు, పాము కాట్ల 
రోగాలనించి రక్షించిన ఉదంతాలు వస్తాయి. ముఖ్యంగా దత్త 
మహాత్ముల జీవిత చరిత్రలో వారు మరణించినవారిని తిరిగి ట్ర 
భక్తుల కష్టాలని ఆదుకున్న అనేక సంఘటనలు కనిపిస్తాయి. సద్గురువు 


కర్మ - జన్మ 137 


లేకపోతే వారి ప్రారబ్దాలు మారి వుండేవి కావు. వారు కొందరి మీద గల 
(ప్రీమతోనో, తమ మీద కొందరికి గల అచంచల భక్తి విశ్వాసాల వల్లో వారి 
ప్రారబ్ద కర్మలని మార్చారు. అవన్నీ కర్మ శాసనం పరిధిలోనే, దైవ సమ్మతంతోనే 


జరుగుతాయని భావించాలి. 


తమ భక్తుల ప్రారబ్ద కర్మ ఫలానుభవాన్ని కరుణతో ఈ కింది పద్ధతుల్లో 
ఒకటి ఉపయోగించి మహాత్ములు వారి కష్టాలని పోగొడుతారు. 

1 ప్రస్థుత కష్టాన్ని మరొక జన్మకి కొంత తరలించడం 

2. సంచితంలోని వారి సుకర్మలని తెచ్చి ఈ కష్టాన్నిచ్చే కర్మని భస్మం 


... చేయడం. 


8. పై రెండూ సాధ్యం కాని అనివార్య కర్మయితే, తామే ఆ కర్మని బదిలీ 
చేసుకోవడం. 


4. కర్మని సవరిస్తూ ఆయుష్షును మరొక జన్మ నించి కొంత తెచ్చి 


ఇప్పటి జన్మకి కలపడం. 


శ్రీగురు చరిత్ర, సాయినాథుని వంటి మహనీయుల జీవిత చరిత్రలలో 


వచ్చిన అలాంటి సంఘటనలు కొన్ని గుర్తు చేసుకుందాం. 


= కళ్ళు బాగా వాచిన ఒకరు షిరిడి సాయిబాబా దగ్గరకి రాగా, 
ఆయన నల్ల జీడి గింజలని.నూరి రెండు కళ్ళకి కట్టు కట్టి మర్నాడు విప్పమన్నారు. 


విప్పగానే నీరు ధారగా కారి, కంటిపాపలు తెల్లబడి, కళ్ళు శుభ్రం అయాయి. 
నల్ల జీడి గింజలు నిజానికి కంటి చూపుని పోగొట్టే లక్షణం కలవి. 


= ఓ దీపావళి పండగ రోజు బాబా ధుని దగ్గర కూర్చుని హఠాత్తుగా 
చేతిని ధునిలో ఉంచారు. వారి చేయి కాలింది. మాధవరావు బాబాని 
వె వెనక్కి లాగి విషయం అడిగితే, దూర దేశంలోని ఓ కమ్మరి భార్య 
తిత్తులని ఊదుతూ భర్త పిలిచాడని చేతిలో ఉన్న పసిబిడ్డని గమనించకుండా 
పాప కొలిమిలో పడిందని, తన చేతిని వెంటనే అగ్నిలోకి పోనించి ఆ 
రక్షించానని చెప్పారు. 


138 మల్లాది వెంకట కృష్ణ 1 కర్మ - జన్మ 139 


లని పిలిచి ఆయన స్పృశించగానే వారి అవకరాలు మాయం అయి 
౨లు వాళ్ళయ్యారు ఆ తర్వాత శ్రీవల్లభుడు తీర్థయాత్రలకి బయలుదేరాడు. 
మహాత్ములు తమ దగ్గరకి వచ్చిన ఆర్హుల కష్టాలని తొలగించడానికి 
= వారిని ఏదైనా చేయమని కోరుతూంటారు. నిజానికి మహాత్ముల 


ఏళ్ళుగా సంతానం లేదు. తన సవతి కొడుకు విశ్వనాథ్‌తో షిరిడికి ఇ సంతో ఆ కష్టాలు తొలగుతాయి కాని వారు సూచించినది చేయడం వల్ల 

ఆమె రెండు నెలలు ఉన్నాక శ్యామా ఓ రోజు ఆమెని బాబా దగ్గరకి తీసు 0. అది ఓ నెపం మాత్రమే. శ్రీపాద శ్రీవల్లభుడి జీవిత చరిత్రలో ఇలాంటి 

బాబా ఓ కొబ్బరి కాయని పగలకొట్టి చిప్పని ఆమె ఒళ్ళో వేసి ఏడా ఘటనలు కొన్ని నమోదయ్యాయి. 

ఆమెకి సంతాన కలుగుతుందని చెప్పారు. ఒక ఏడాదిలో ఆమె బిడ్డని ౨ కుజ దోషంతో వివాహం కాని ఓ అమ్మాయితో కందులు తెప్పించి 
- బాబా 'భావూ' అని ప్రేమగా పిలిచే డాక్టర్‌ పిళ్ళె బాబా వంటకం చేయించి ఆ అమ్మాయితో సహా అందర్నీ తినమని శ్రీపాదుడు 

షిరిడీలో ఉండగా పిళ్ళేకి నారి కురుపు లేచింది. దాని బాధ పడలేక దాన్ని చారు. దాంతో కర్మ బంధం తీరి అమెకి వివాహం జరిగింది. 

జన్మలకి మార్చమని దీక్షిత్‌ ద్వారా పిళ్ళె బాబాకి కబురు చేస్తే, అతన్ని + కొందరిని ఆవు నెయ్యితో దీపం పెట్టమనేవారు. మరి కొందరిని 

బాబా రప్పించి చెప్పారు. రు వంటశాలకి ఆవునేతిని ఇవ్వమని చెప్పేవారు. క్లిష్ట పరిస్థితిలో వున్న 
“పది జన్మలకి దేనికి? పది రోజుల్లో విమోచనం పొందుదువు గాన్‌ లని రాహు కాలంలో శుక్రవారం అంబికకి పూజ చెయ్యమని చెప్పేవారు. 

ఇప్పుడో కాకి వచ్చి నీ పుండుని పొడవగానే నీకు నయం అవుతుంది.” జ క్రో గగ్రస్థుడైన ఓ భక్తుడు మంచం పట్టాడు. అతను పడుకున్న 
అబ్బుల్‌ మసీదు శుభ్రం చేస్తూండగా అతని కాలు సరిగ్గా పిళ్ళే కా ఆముదం దీపం పెట్టి రాత్రంతా అది ఆరిపోకుండా ఆముదం పోయాలని 

కురుపు మీద పడి అది చితికి ఏడు పురుగులు బయటపడ్డాయి. క్రమంగా పీళే రు. ఆ ప్రకారం చేస్తే అతని రోగం నయం అయింది. 

బాధ ఉపశమించింది. 'అబ్బులే ఆ కాకి” అని బాబా నవ్వుతూ చెప్పారు. = ఓ వృద్ధ బ్రాహ్మణుడు కడుపు నొప్పితో కురువపురంలోని శ్రీపాద 
- బాంబేకి చెందిన హరిశ్చంద్ర పితలే అనే అతని కొడుకు ల్లభుల దగ్గరకి వచ్చాడు. ఆయన బాధతో మెలికలు తిరుగుతూ ఆ నొప్పిని 

రోగంతో బాధ పడేవాడు. ఎన్ని వైద్యాలు చేసినా ఆ జబ్బు నయం కాకపోః కంటే ఆత్మహత్య మేలని శ్రీవల్లభులతో చెప్పాడు. 

అతను బాబా దగ్గరకి తన కొడుకుతో వచ్చాడు. బాబా ఆ పిల్లవాని “నువ్వు పూర్వ జన్మలో నీ వాగ్భాణాలతో, సూటీ పోటీ మాటలతో 

చూడగానే అతని కళ్ళు తిరిగి స్పృహ తప్పి నేల మీద పడ్డాడు. అతని ౦దిని బాధపెట్టావు. దాని ఫలితంగానే నీకీ కడుపు నొప్పి వ్యాధి వచ్చింది. 

రోగం పూర్తిగా నయం అయింది. యించే 'శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా! దత్త దిగంబరా!” అనే నామస్మరణంలో 
౨ శ్రీ దత్తాత్రేయులు శ్రీ పాద శ్రీవల్లభుడిగా పిఠాపురంలో జన్మించ ్వ పాల్గొను. నీ బాధ పోతుంది.” సూచించారాయన. 

శ్రీవల్లభుడికి అప్పటికే కుంటి, గుడ్డి అవకరాలు గల ఇద్దరు అన్నలు ఉన్నా b. _ ఈ ప్రకారం మూడు పగళ్ళు, రాత్రులు చేయించారు. దాంతో అతని 

తను తీర్థయాత్రలకి వెళ్ళబోయే ముందు తన తల్లి తండ్రులకి ఆసరాగా వు _* నొప్పి పోయింది. 


-. భాపర్టే కొడుక్కి శిరిడీలో ఉండగా ప్లేగు జ్వరం వచ్చింది 
ఆ ప్లేగు వ్యాధిని తనకి బదలాయించుకున్నారు. బాబా అంగీ పైకెత్తి తన శ 
వచ్చిన నాలుగు ప్లేగు పొక్కులని చూపించారు. 

౨ షోలాపూర్‌ నివాసి సఖరామ్‌ జెరంగాబాద్‌కర్‌ భార్యకి ఇరవై ఏ( 


మల్లాది వెంకట కృష్ణ 


140 


ఒకోసారి శ్రీపాదులవారు తమ శిష్యుల పాపకర్మలని రాళ్ళు, రప్ప 
బదలాయించేవారు. వాటిని కొట్టడం ద్వారా, నరకడం ద్వారా ఆ కర్మఫలాః J 
వారు ధ్వంసం చేసేవారు. 
3 పిఠాపురంలో (పీఠికాపురం) శ్రీపాదులవారు తమ పెరటిలోని, 


నీళ్ళు పోయకపోయినా అది పెరుగుతుందని చెప్పాడు. 
“నాన్నా! ఈ ముళ్ళ చెట్టు ఎవరో తెలుసా? విస్సావధాని తాత. “స్వయ 
భూదత్తుడే నీ మనవడిగా అవతరించడం విడ్డూరం, దైవ ద్రోహం' అని పరిహాస 
చేసిన కర్మానికి మస వీధిలోని విస్సావధాని తాతే ఈ ముళ్ళ చెట్టుగా 
పైగా ఆయన బ్రాహ్మణ పరిషత్తులో భోజనాల దగ్గర 'మల్లాది వారు, ఘ 
వారు బొత్తిగా అనాచారులు, ధర్మ భ్రష్టులు. ఈ రెండు కుటుంబాల 
బ్రాహ్మణ సమాజం నించి వెలివేయాలని' వివాదం లేపారు. అంతే కాక 'శ్రీ 
దత్తాత్రేయుడు అనడానికి ప్రమాణం ఏమిటి? శాస్త్రాల్లో, వేదాల్లో ఇది 
ఉంటే చూపించండి. నమ్ముతాను.” అన్న విస్సావధానులే ఈ ముళ్ళ చె 
మరణానంతరం ఉత్తర క్రియల విషయంలో జరిగిన లోపం వల్ల తన స్వభావా 
అనుగుణంగా ముళ్ళ చెట్టుగా జన్మించిన ఆయన్ని చూసి జాలిపడి జల తరి 
చేస్తున్నాను.” 
ఆ ముళ్ళచెట్టుని పీకేసి, దానికి అతని కొడుకుతో శ్రాద్ధ కర్మని వేయి 
శ్రీపాదులవారు దానికి ఉత్తమ గతిని ప్రసాదించాడు. 
అప్పుడెప్పుడో కాదు. ఇరవై ఏళ్ళ లోపు జరిగిన సంఘటన 
అమృతానందమయి మొదటి సారి అమెరికా యాత్రని చేయాలి అని 
అమ్మ ఫ్రాన్స్‌ భక్తుడు అమ్మని దారిలోని తన దేశానికి రమ్మని ఆః 
అయితే అతని రెండు కళ్ళకి గ్లూకోమా వ్యాధి వచ్చింది. ఆ సంగతి 
అతను చికిత్సకి నాకు డబ్బు లేదు. అమ్మ ఇచ్చ జరుగు గాక.) అ 
టెలిగ్రాం పంపాడు. ఆ టెలిగ్రామ్‌ చదివాక అమ్మ కళ్ళల్లోంచి నీళ్ళు క 


కర్మ - జన్మ 141 


అమె లేచి ఆశ్రమంలో ఒక మూలకి వెళ్ళి ఒంటరిగా కాసేపు ధ్యానం చేస్తూ 
కూర్చుని, తర్వాత (బ్రహ్మచారుల్లో ఒకర్ని పిలిచి, (ఫ్రాన్స్‌లోని ఆ బ్రహ్మచారికి 
ఫోన్‌ చేసి, 'బాధపడద్దని, అతనికి డబ్బు పంపబడుతుందని' చెప్పమంది. 
ఆరుగంటల దూరంలో ఉన్న ఊరికి వెళ్ళి ఆ బ్రహ్మచారి ఫోన్‌లో మాట్లాడాక , 
తిరిగి వచ్చి చెప్పాడు, “ఫ్రాన్స్‌ భక్తుడు ఇప్పుడే వైద్యుడి దగ్గర నించి తిరిగి 
వచ్చాడు. అతన్ని పరీక్షించిన ముగ్గురు వైద్యులకి అతని కళ్ళల్లో గ్లూకోమా 
లక్షణాలు కనిపించలేదని చెప్పారుట.” 

- మరో ఉదాహరణ. ఓ రాత్రి మాతా అమృతానందమయి కేరళలోని 
వల్లిక్కావులో దేవీ భావ సమయంలో ఉండగా ఆశ్రమ దూడల్లో ఒకటి పెద్దగా 
అరవసాగింది. అంతా దానికి ఏమయిందో చూద్దామని వెళ్ళారు. ఆ దూడ నేల 
మీద పడి కొట్టుకుంటోంది. దేవీ భావం పూర్తి అవగానే అమ్మ పరిగెత్తుకుని 
గోశాలకి వచ్చి ఆ దూడ తలని తన ఒళ్ళో ఉంచుకుంది. ఆలయంలో నించి 
మంత్ర జలం తెప్పించి, దాన్ని అమ్మ ఆ దూడ నోట్లో పోసి, “ఇంక వెళ్ళు” అనే 
సైగ చేసింది. కొద్ది క్షణాల్లో ఆ దూడ శ్వాసని నిలిపేసింది. అమ్మ చెప్పింది. 

“ఈ దూడ క్రితం జన్మలో ఓ సన్న్యాసి. ఓ ఆవు మీద అభిమానం 
పెంచుకున్నాడు. దాంతో ఆవుగా పుట్టాడు. అతను సన్నాసి కాబట్టి ఆశ్రమంలో 


పుట్టి, భక్తుల, మహాత్ముల పవిత్ర సాంగత్యం పొందాడు. దివ్య నామాలు భజనలు 
2. 

వినిపించటంతో ఆశీర్వదించబడి ఇప్పుడు ఉన్నత జన్మని పొందాడు.” కర్మయొక్క 

అంతు తెలియని పని అలా ఉంటుంది. 


అమ్మ తర్వాత చెప్పింది, తన తల్లే ఆ రాత్రి మరణించాల్సి ఉందని. 


| తన తల్లిని అన్నిటికీ సిద్ధంగా ఉండమని చెప్పింది కూడా. అయితే తన తల్లి 
/ ష్నుని పెంచాలని అమ్మ నిర్ణయించుకుని, తన తల్లి మరణాన్ని ఆ దూడకి 
ఏల చేసి, దాని కర్మనీ పరిపాకం చేసింది. 

ఇలాంటి పనిని తన దగ్గరకి వస్తున్న వందలమందికి అనేక ఏళ్ళుగా 


చెసానని జ 
కూడా అమ్మ చెప్పింది. మరణ కాలం సమీపించిన వారి మరణం, 


142 


వారి కుటుంబానికి చాలా కష్టాలు తెచ్చి పెట్టేప్పుడు, వారి మీద దయతో వా 
ఆయుష్పుని అమ్మ పెంచేది. అందుకు ఆమె వారిని ఓ ఆవునో, కోడినో, గ 
కుక్కనో లేదా పిల్లినో కొనమని చెప్తుంది. వారు మరణించాల్సిన రోజు వా 
బదులు ఆ జంతువు మరణించి, దానికీ ఉత్తమ గతి లభిస్తుంది. | 
3 ఓ సాయంత్రం అమ్మ భక్తుడు శ్రీకుమార్‌ పాదం మీద ఓ 
కాటు వేసింది. అమ్మ అతని పాదాన్ని చేతుల్లోకి తీసుకుని విషాన్ని నోటితో 
ఉమ్మేసింది. క్రమంగా అతని బాధ పెరిగి రాత్రి అయ్యేసరికి అది భరించలేని 
మారింది. అమ్మ అతని పక్కన కూర్చుని, అతనికి స్వాంతనని క 
భయపడాల్సినదేమీ లేదని చెప్పింది. ఇతర భక్తులు అతన్ని వైద్యుడి 
తీసుకెళ్ళాలని అనుకోవడంతో అమ్మ తన అనుమతిని ఇచ్చింది. వైద్యుడు 
ఇతర లక్షణాలనీ పరిశీలించాక శ్రీకుమార్‌ చాలా విషపూరితమైన పా 
కాటు వేయబడ్డాడని, కాని చిత్రంగా అతని రక్తంలో విషం తాలూకు ఛాయ 
చెప్పాడు. శ్రీకుమార్‌ ఆ రాత్రి బాధపడ్డాడు. కాని మర్నాటి కల్లా అది తగ్గిక 
“ నాయనా! నువ్వు మరెక్కడ ఉన్నా నిన్న రాత్రి నువ్వు పావ 
తినాల్సిన విధి ఉంది. అది అమ్మ సమక్షంలో జరిగింది కాబట్టి నీకే 
జరగలేదు. ఉదయం నించీ నువ్వు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ః 


మల్లాది వెంకట కృష్ణ 


వవరించింది, 

ఇంటికి వెళ్ళాక శ్రీకుమార్‌ తన జాతకాన్ని చదివితే ఆ 
విషంతో బాధపడాలని రాసి ఉండటం గమనించాడు. ఇది ముందే తె 
అమ్మ శ్రీకుమార్‌ని అసలు పాము కాటు వేయకుండా ఎందుకు 
అనుమానం'కలగచ్చు. పరమాత్ముడికి లేక సద్దురువుకి శరణాగత 
వారి కర్మ యొక్క పట్టు తగ్గుతూ వస్తుంది. అయితే వారు దాన్ని క 
అనుభవించ వలసివస్తుంది. ఈ విషయాన్ని తెలియ జేయడానికి అమ్మ రో 


చెప్పింది. (1 


కర్మ - జన్మ 143 


“పూర్వం ఓ ధనిక భూస్వామికి ఇద్దరు కొడుకులు ఉండేవారు. వారిద్దరి 
స్వభావాలు విరుద్ధాలు. మోహన్‌ దుష్మర్మలు చేసేవాడు. రెండో కొడుకు శశికి 
దైవభక్తి ఎక్కువ. వారు పెరిగి పెద్దయ్యాక మోహన్‌ మద్యం, మగువ, జూదాలతో 
గడిపితే, శశి ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ, దగ్గిర గ్రామాల్లో దైవారాధన, 
కార్యక్రమాలకి వెళ్ళేవాడు. మోహన్‌ వారి ఆధ్యాత్మికతని హేళన చేసేవాడు. 

“ఓ రోజు పక్కగ్రామంలో ఓ ప్రసిద్ధ నర్తకి నృత్య ప్రదర్శన కార్యక్రమానికి 
మోహన్‌ ప్రధాన అతిథిగా వెళ్ళాడు. అదే రోజు అదే గ్రామంలో జరిగే ఓ 
ఆధ్యాత్మిక ప్రవచనానికి శశి వెళ్ళాడు. అతను తిరిగి వస్తూండగా పెద్ద వర్షం 
కురిసి ఓ గోతిలో పడడంతో దెబ్బలు తగిలాయి. అతన్ని మిత్రులు లక 
తీసుకెళ్ళి వైద్యుడ్ని పిలిచారు. 

“ఆ నాట్యకత్తెతో మోహన్‌ ఆనందించాక ఇంటికి వస్తూంటే, అదే చోట 
అతని కాలు జారి ఓ రాయికి కొట్టుకుంది. జాగ్రత్తగా చూస్తే అది 'బంగారు 
రాయి. ఆనందంగా మోహన్‌ దాన్ని ఇంటికి తీసుకొచ్చి అందరికీ చూపించాడు. 
బాధాకరమైన పరిస్థితిని చూసి ఏడిపిస్తూ అన్నాడు ' నీ ఆధ్యాత్మిక వల్ల 

కు ఏం ఉపయోగం జరిగింది? ప్రవచనం వినడానికి వెళ్ళిన నువ్వు తిరిగి 


శ = అత్ని 
వస్తూ పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నావు. నన్ను చూడు. నేను ఆనందించడమే 
కాక, నాకో బంగారు రాయి కూడా దొరికింది. నిజంగా దేవుడుంటే అతను 
నేన్ను శిక్షించి నీకు ఈ బహుమతిని ఇచ్చేవాడు.” 


మర్నాడు ఆ పిల్లల తండ్రి ఓ మహాత్ముడి దగ్గరకి వెళ్ళి జరిగింది 


కీ 
రించి అడిగాడు. 'దైవ భక్తిగల వాడికి దెబ్బలు తగలడం ఏమిటి? చెడ్డ 
6G 


బహుమతి లభించడం ఏమిటి?” అందుకు ఆ మహాత్ముడు ఇలా జవాబు 
లె 'ఆ సంఘటన జరిగిన రాత్రి శశి మరణించి ఉండాలి. అతని భక్తి వల్ల 
ఏ దెబ్బలతో తప్పించుకున్నాడు: ఆ రాత్రి మోహన్‌కి విధి చా. 
. రాసిపెట్టి ఉంది. కాని అతని చెడ్డ కర్మ వల్ల అతనికి లభించింది వ 
రాయి మాత్రమే. చూడండి.” 


144 మల్లాది వెంకట కృష్ణమూర్తి - 


కలల్లో కర్మ భలం 

కర్మ ఫలితాన్ని భౌతిక శరీరంతో మెలకువగా ఉండగానే కాక, క 

కూడా అనుభవించచ్చని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చెప్తోంది. స్వప్నంలో 
కొన్ని ఘడియల్లో అనుభవించే మానసిక బాధ వల్ల కూడా కర్మ నివారణ అవుతుంది. 
ఓసారి శ్రీపాద శ్రీవల్లభుల దగ్గరకి ఓ క్షయవ్యాధి పీడితుడు వచ్చాడు. 

“నువ్వు పూర్వ జన్మలో గజ దొంగవి. ఓ తండ్రి తన కూతురు పె 

కోసం దాచిన సొమ్ముని దోచావు. కట్నం ఇవ్వలేని ఆమెని చేసుకోడానికి ముస 
పెళ్ళికొడుకులే ముందుకు రాసాగారు. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. 
అందుకు కారణం అయిన నీకు క్షయ వ్యాధి వచ్చింది.” 4 
అతన్ని శ్రీచరణులు పంచదేవపహాడ్‌లోని గోశాలలో ఓ రాత్రి 
నిద్రచేయమన్నారు. తాగడానికి ఎవరూ అతనికి మంచినీళ్ళు ఇవ్వద్దని చెప్పారు. 
రాత్రంతా దోమలు బాగా కుట్టాయి. ఆ రాత్రి కలలో ఓ రాక్షసుడు తన కంఠా 
నొక్కి చంపుతున్నట్లు, మరో కలలో ఓ పహిల్వాన్‌ తన ఛాతీ మీద పెద్ద బండరా 
ఉంచినట్లు రెండు కలలు వచ్చాయి. ఆ రెండు కలలతో అతని పాపం పరిపక్వ 
అతని క్షయ వ్యాధి నయం అయింది. ఐతే దీనికి గురువు అనుగ్రహం తప్పని 
అవుతుంది. ఆయనే అలాంటి కర్మ ఫలాలని ఇచ్చే కలలని ఏర్పాటు చేయగల! 

కర్మ-జంతువులు 

ఏదో జన్మలోని బుణానుబంధం వల్ల జంతువులు ఏదో పొరబ 

వల్ల మన చేతిలో మరణిస్తాయి. అప్పుడు దాన్ని శ్రద్ధగా దహనం చేసి అన్నార్తు 
భోజనం పెడితే, అందువల్ల కర్మ శేషం నశించి, వాటికి సద్గతి కలుగుతుంది 
శ్రీపాద శ్రీవల్లభులు చెప్పారు. బుణానుబంధం లేకుండా ఏ జంతువూ 
దగ్గరకి రాదు. అలా వచ్చిన జంతువుకి ఆహారం పెట్టి పంపడం జేయస 
మనిషికయుతే తగిన సహాయం చేయాలి. చేయలేకపోతే శాంతంగా ' 
ఆసమర్ధతని తెలియచేయాలి తప్ప నిర్ధాక్షిణ్యంగా మాత్రం ప్రవర్తించకూడది 


కర్మ - జన్మ 145 


నుకర్మతో దువ్మర్మ రద్ద 
కురువపురానికి వెళ్ళే పడవలో శ్రీపాద శ్రీవల్లభులకి వేద శాస్త్రాలు 
అభ్యసించిన ఓ పండితుడు తారస పడ్డాడు. అతనితో ఆయన ఇలా చెప్పారు, 
“నువ్వు ఓ రజకుని భార్యని ఆకర్షించి ఆమెని నీ ఉంపుడుగత్తెగా చేసుకుని, 
ఆమెని, నీ భార్యని, ఆ రజకుడ్నీ క్షోభ పెడుతున్నావు. ఈ రోజు నువ్వు మరణించాల్సి 
ఉంది. కాని నేను నీకు మూడేళ్ళ ఆయుష్పుని ఇస్తున్నాను. వచ్చే జన్మలో ఆ రజక 
దంపతులు మహారాజ భోగాలని అనుభవిస్తారు. అప్పుడు నువ్వు నపుంసక జన్మని 
పొంది ఆ రజక వనితకి సేవలు చేస్తూ కర్మ ఫలాన్ని అనుభవిస్తావు. ఈ మూడేళ్ళు 
మంచి కర్మలు చేస్తే అప్పుడు ఆ జన్మలో నీకు అన్నవస్తాలకి లోటు లేకుండా ఆ 
రజక వనిత సేవ చేసుకుంటావు. లేదా (శ్రమకి తగ్గ ఫలితం లేకుండా నానా 
యాతనలు పడతావు.” 


దీన్ని బట్టి పుణ్య కర్మలతో గతంలో చేసిన పాప కర్మలు న్నున అని 

అర్ధం అవుతోంది. 
ఏ పావం ఎలా నశిస్తుంది? 

భగవత్‌ ధ్యానం వల్ల, జపం వల్ల మానసిక పాపం నశిస్తుంది. భజన, 
సంకీర్తనలతో వాచిక పాపం, ఉపవాస, అర్చన, యజ్ఞాదుల వల్ల శారీరకంగా 
చేసిన పాపం నశిస్తుంది. ధనం కోసం చేసిన వత! దానాల వల్ల పోతాయి. 

యత్మర్మ నుకృతం ప్రోక్తం మనోవాక్కాయ సంభవమ్‌ 

తత్తు కర్మాన్తరం హన్తి మనోవాక్కాయ నమృవమ్‌ 

భావం: మనసుతో, మాటతో, క్రియతో చేయబడ్డ దుష్మర్మలు అవి 


మనస 
సుతో, మాటతో, క్రియతో చేసే సుకర్మల వల్ల నాశనం అవుతాయి. 


| మనం చేసే పుణ్య కర్మలతో, గతంలో మనం చేసిన పాప కర్మలు 

4 - మనిషి జన్మకి కారణం ఇదే. సుకర్మలు చేసి గతంలో చేసిన దుష్మర్మలని 

- మకోవదానిక్రి మనిషి జన్మఉత్తమ అవకాశం. కాని మనం అది తప్ప 
వన్ని చేస్తూ, కర్మ బంధాలని, జన్మ పరంపరని పెంచుకుంటూ పోతున్నాం. 


146 _ మల్లాది వెంకట కృష్ణవ కక ప జన్మ 147 


ఉంటుంది. అందుకు ఆధారమైనవి మూడు. ఒకటి మేకు నెత్తి మీద ఎన్ని 
దెబ్బలు కొట్టారు, రెండు ఒకో దెబ్బకి ఎంత శక్తి ఉపయోగించారు, మూడు 
కొయ్య ఎంత ప్రతిఘటించింది అన్నది. కాబట్టి మేకుని బయటకి లాగడానికి | 
చేసే ప్రయత్నాలు మేకుని లోపలకి కొట్టిన శక్తి దాన్ని ప్రతిఘటించిన కొయ్య 
శక్తిల మీద ఆధారపడి ఉంటాయి. మేకు ఈ జన్మలో మనకి కలిగిన కష్టం 
అనుకుంటే, మేకుని కొట్టిన శక్తి గతంలో మనం చేసిన దుష్మర్మలు అనుకుంటే, 
అవి మనకి ఇప్పుడు కనబడవు. అవి తెలియవు కదా అని మేకుని బయటకి 
లాగడం విరమించుకుంటామా? లేదు కదా. అది బయటకి వచ్చే దాకా మన 
శక్తిని ఉపయోగించి లాగుతూనే ఉంటాం. అలాగే మనం చేసే సుకర్మలన్నీ 
ముందు రాబోయే కష్టాలనే మేకులని బయటకి లాగడానికి ఉపయోగించే 
శక్తిగా మారుతుంది. సుకర్మలు చేయడానికి ఇది ముఖ్య సూత్రం. ఇదే కర్మ క్షయ 
రహస్యం. 

కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ వారు ఓ 
సందర్భంలో చెప్పిన మాటలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. 

'శ్రీ ఆది శంకర భగవత్పాదుల పేరిట పీఠాన్ని అధిరోహించిన నేను 
వారి ముఖ్యమైన ఆజ్ఞలని పాటించాలి. ఎల్లప్పుడూ మేము ఈశ్వర ధ్యానంలో 
నిమగ్నమై ఉండాలి. ఇతరులని కూడా ధ్యాన తత్పరులని చేయాలి. పాపాలు 
ప్రక్షాళనం అయేందుకు భగవధ్యానమే ఉపాయం. తద్వారా మనసు పవిత్రం 
కయి పూర్వ పాప కర్మల ప్రాబల్యం తగ్గిపోతుంది. మరల కొత్తగా పాపాలు 
చేయకుండా నిరోధిస్తుంది. కనుక అంతా శక్తి కొలది ధ్యాన సాధన చేయాలి.” 

ఈవిధంగా ఈ జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలోనే తగిన సుకర్మతో 
అనుభవానికి రాకముందే వదిలించుకోవచ్చు. అలాంటి సదవకాశం ఓ 
ముసలాయనకి ఓ సారి లభించింది. 
శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి ఓ సారి తమిళనాడులోని తిరుక్మోయిలూరులో 
శాచల పర్వతం వైపు తిరిగి కూర్చుని కళ్ళు మూసుకుని అనుష్టానం 


కొందరు ఏ కర్మకి ఆ కర్మే విడివిడిగా అనుభవించాలని, సుకర్మ దు 
రద్దు చేయదని భావిస్తారు. తార్మికంగా ఆలోచిస్తే ఆ వాదన తప్పు. అదే 
ఎవరూ ముక్తిని పొందలేరు. ఎందుకంటే వారు చేసిన సర్వ కర్మలు భ 
తప్ప ముక్తి సాధ్యం కాదు. అలా కర్మలని అనుభవించడానికి మానవ 
తీసుకున్నాక మాయ చేత, ప్రకృతి శాసించే ఇంద్రియాల వల్ల మనిషి 
శుభ, అశుభ కర్మలని చేస్తూనే ఉంటాడు. జన్మ ఎత్తి కర్మలని అనుభవిస్తూ, 
కొత్త కర్మలని ఆ జన్మల్లో చేస్తూంటాం, చేసిన కర్మలని రద్దు చేసుకునే విధాన 
లేకపోతే, ఇక ఈ చక్రానికి అంతే ఉండదు. 
అజ్ఞానంలో గత జన్మల్లో చేసిన వివిధ కర్మలని నాశనం చేసు 
ముక్తి పొందడానికే ధ్యాన మార్గం అని, అందుకే మానవ జన్మ అని 
శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. 
కాబట్టి మంచి కర్మలు చేస్తే కలిగే పుణ్యం వల్ల పాత ద 
భస్మం అవుతాయి. ముల్లుని ముల్లుతో తీసినట్లుగా సుకర్మ దుష్మర్మని తీసేస 
కర్మ కర్మణా నశ్యతి “కర్మ కర్మతోనే నశిస్తుంది” అనే శృతి వాక్యం అర్ధం 
మరో బుషి దాన్ని ఇలా చెప్తున్నాడు. 
యన్య పావం కృతం కర్మ కుశలేన విధీయతే 
న ఇమం లోకం ప్రభానయత్యభ్రాన్ముక్త ఇవ చంద్రమా 
బావం: పూర్వం చేసిన పాపాన్ని ఎవడైతే పుణ్యం 
అణగద్రొక్కుతాడో అతడు ఈ లోకానికి నిర్వాణ మార్గం చూపే జ్యోతి అః 
కారు మబ్బులనించి బయటకు వచ్చిన పూర్ణచంద్రునిలాంటి వాడు అః 
సుకర్మని సమర్ధిస్తూ శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ చంద్రశేఖర 
మహాస్వామి ఇలా అన్నారు. 'కొయ్యలోకి పూర్తిగా కొట్టిన మేకును ఉదావ 
తీసుకుందాం. మొదట మేకు బయటి భాగం మాత్రమే కనిపిస్తుంది. కొ 
ఎంత దిగిందో తెలీదు. ఆ మేకుని బయటకి లాగడానికి ఎం 
ఉపయోగించాలి? లోపలకి మేకు ఎంత దిగింది అన్న దాన్ని బట్టి అది ఆభ" 


148 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


కసుకోసాగారు. వారి అనుచరులు ఏమరుపాటుగా వుండటంతో ఓ కుక్క వచ్చి. 
స్వామి వారి కమండలంలోని నీరు కతకసాగింది. స్వామి వారి చుట్టూ 
వున్నవారిలోని రిటైరైన ఓ ప్రభుత్వోద్యోగి అది చూసి ఓ రాయి తీసుకుని కుక్క 
తలమీద కొట్టాడు. అది ఏడుస్తూ వెళ్ళిపోయింది. పరిచారకులు ఇంకో పాత్రలో 
నీరు తెచ్చి పెట్టారు. అనుష్టానం అయాక కళ్ళు తెరచిన స్వామి ఆ కొత్త పాత్రని 
చూసి అది అక్కడకి ఎందుకు వచ్చిందని అడిగారు. కుక్కరావడం, దాన్నికొ 
తరిమేయడం గురించి స్వామివారు తెలుసుకోగానే కొట్టినతనితో చెప్పారు. 

“మనం ఇంతమంది వుండగా కూడా ఆ కుక్క ధైర్యం చేసి వచ్చి 
మంచినీళ్ళు తాగిందంటే అది ఎంతో ఆకలితో, దాహంతో వుండి వుంటుంది. 
సారి అది తాకాక ఎలాగూ ఆ నీరు వుపయోగించం. కనుక నువ్వు దాన్ని కొ 
తరిమేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగక పోగా నీకు పాపం అంటుకుం 
ఈ పాప నివృత్తికై నువ్వే స్వయంగా తినుబండారాలు బిచ్చమెత్తుకుని వచ్చి 
కుక్కలన్నిటికీ నీరు, ఆహారం ఇవ్వు.” 

ఆయన వెంటనే వెళ్ళి ఆహారం బిచ్చమెత్తుకుని వచ్చేదాకా స్వామివారు 
అక్కడే వేచివున్నారు. అక్కడే వున్న కుక్కకి స్వామివారు సైగ చేసారు. ఒక్కఆ క 
కాక మరి కొన్ని కుక్కలు కూడా వచ్చి మట్టి మూకుళ్ళల్లో వడ్డించిన ఆహా 
తిని నీరు తాగి వెళ్ళాయి. శ 

దీన్నిబట్టి ఏ రకం పాపం చేస్తే దాని ఉపశమనానికి ఆ రకం ప్త 


గుర్తించగలిగినా, ఏం చేస్తే ఆ పాపం వదులుతుందో చెప్పే శ్రీ 
సరస్వతి లాంటి మహాత్ముడు మనకి దొరకాలిగా? అందుకూ పుణ్యం అట! 
అవుతుంది. మనం వీలైనన్ని వివిధ రకాల సత్మర్మలని చేస్తూండటం 
మంచిది. గతంలో ఏమేం దుష్మర్మలు చేసామో మనకి తెలీదు కదా... . 
వనేరణే శత్రు జలాగ్ని మధ్యే మవార్గవే వర్వత మస్త కేవొ 
నుప్తం ప్రమత్తం విషయం స్థితంవా రక్షంతి వుణ్యాని పురాకృ 


కర్మ - జన్మ 149 


భావం: కీకారణ్యం, యుద్దం, శత్రు సముదాయం, నీరు, అగ్ని అనే 
నాలుగింటి మధ్యా చిక్కుకున్నప్పుడు, సముద్రం లేదా పర్వతం మీద he డు 
నిద్రావస్థలో మత్తుగా వున్నప్పుడు, భయంకరమైన ప్రమాదంల్లో చికు నాగ డు 
మనిషిని కాపాడేది పూర్వ పుణ్యాలే. అవే చివరకు మిగిలేది. ag 

కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు 

1. దైవారాధన: దైవారాధన ఎవరు ఎందుకు చేసినా దాని ఫలితంగా 
పూర్వ జన్మార్జిత దుష్మర్మలు క్షయం అవుతాయి. ఆ దైవారాధన ఏ రూపంలోనైనా 
ఉండచ్చు. జపం, పూజ, యజ్ఞం, వ్రతం, దేవాలయ సందర్శనం కన 
ఇలా శాస్త్రంలో చెప్పిన ఏ రీతిలో ఉన్నా ఫలం లభిస్తుంది. ఆది వళ 
ప్రశ్నోత్తర మణిమాలలో ఇలా చెప్పారు. ల ' 


కిం కర్మ కృత్వా న పి శోచనీయం? ఏ కర్మ చేస్తే విచారించక్కర 

లేదు? శివకేశవుల పూజ చేస్తే విచారించక్కర లేదు. } 
DM అ గ క్షేతాల దర్శనం, దీక్షలు: తీర్ధాటనకి వెళ్ళినప్పుడు పూర్వపు 
ర్‌ నో, ఎద్దుల బళ్ళ మీదో వెళ్ళేవారు. వేళకి భోజనం' ఉండదు 

కూర మృగాలుండే అడవులు దాటి వెళ్ళాల్సి వచ్చేది. కటిక నేల మీద Cie 
ఎలాంటి ప్రాపంచిక లాభం రాని, దైవం కోసం స్వచ్చందంగా పడే ఈ a 
కష్టాల వల్ల, కర్మ ఫలంగా అనుభవించాల్సిన రాబోయే శారీరక కష్టాలు రద్దవుతాయి 

ద్ద 


| రు పూర్వకాలంలో తీర్థయాత్రల వల్ల ఈ అదనపు లాభం 
ప్ప : కర్యాలు పెరిగి శరీరం అంతగా అలవదు. ఈ రోజుకీ 
న్‌ క షా. ఏటా ఓ సారి కాలి నడకన పండరీపురానికి వెళ్తారు. దారిలో 
న్‌ ల్‌ వారు ఎంతదూరం అయినా ఇలా కాలి నడకనే 
ప ల్తా “పుణ్య క్షేత్రాల దర్శనం వల్ల ఈ విధంగా శారీరకంగా 
( సిన దుష్మర్మల ఫలాలు రద్దవుతాయి. 


స నా 
డి జ్యోతిష్యం చెప్పేవారు పాప పరిహారంగా కొన్ని పుణ్య క్షేత్రాలని 


సంద్ర 
రృించమని చెప్పడం మనకి అనుభవమే. 


కర్మ - జన్మ 151 


పాప పరిహారం కోసం చేసే ఉపవాసంతో అనుభవించే శారీరక కష్టం, ఆ మేరకి 
రాబోయే ప్రారబ్ద కష్టాలని తొలగిస్తుంది. వైష్ణవులకి ప్రతీ ఏకాదశి రోజు ఉపవాసం 
ఉండటం ఓ ప్రధాన దైవారాధన. ద్వాదశి ఘడియలు వచ్చాకే వారు ఉపవాస 
దీక్షని విరమిస్తారు. రంజాన్‌కి ఉపవాసం ముస్లింలకి ఎంతో పవిత్రమైన దైవ 
కార్యం. మన పెద్దలు కూడా ప్రాయశ్చిత్తంగా శాస్త్రంలో రెండు pine 
జ్రతాలని నిర్దేశించారు. అవి కృ్ణచ్చము, చాంద్రాయణము. 

ప్రాయ ఇతి శబ్ధేన దోషనంపాదనం చిత్త మితి 

తాస్ర ప్రతిషేధః తస్మా త్రాయ శ్చిత్తమిత్యాచ్యతే 

భావం: 'ప్రాయ' అంటే, దోష సంపాదనం అని అరం. '“చితం' అంటే 
దాన్ని నివారించుకోవడం అని అర్థం. ప్రాయశ్చిత్తం అరే దోషా 
నివారించుకో వడానికి చేసే కార్యక్రమం అని అర్థం. 


150 మల్లాది వెంకట కృష్ణమూర్తి” 


శ్రీశైల శిఖరం దృష్ట్యా వారణాస్యాం మృతోధృవమ్‌ 
కేదారే హృదకం వీత్వా వునర్జన్మ న విద్యతే 
-పద్మ పురాణం 
భావం: శ్రీశైలం శిఖర దర్శనం వల్ల, కాశీలో మరణం వల్ల, కేదా 
క్షేత్రంలోని నీటిని తాగడం వల్ల పునర్జన్మ లేక ముక్తి ప్రాప్తిస్తుంది. 
3. ఆథ్యాత్మిక దీక్షలు: ఇలాగే ఆథ్యాత్మిక దీక్షల్లో పడే శారీరక (శ్రమకి 
ఎంతో దుష్మర్మ క్షయం అవుతుంది. అయ్యప్పమాల దీక్ష ఆలాంటి కఠినమైన ఇత 
దీక్షలు మన పాపాలని క్షయం చేస్తాయి. తమిళనాడులో గుళ్ళల్లో పెట్టే | 
దణ్ఞాలు, భగ భగ మండే నిప్పుల మీద నడక మొదలైనవి కూడా శారీరక 
కూడిన, తద్వారా దుష్కర్మలని రద్దు చేసే దైవారాధనలే. 
4. శారీరక సేవ; ఇతరులకి శారీరకంగా ఫే సేవ వల్ల కూడా క 
క్షయం అవుతుంది. వెంకయ్య స్వామి దీన్ని గురించి ఇలా అనేవారు. 
“అయ్యా! చేతుల్లో గీతలు అరిగేలా పని చేస్తే సద్గురువు మీ గీత 


3 కృథ్చ వ్రతం: ఈ వ్రతం ఆరంభించిన రోజు నించి మూడు రోజుల 
దాకా స "పె 
రానూ సమయంలో పెద్ద నిమ్మకాయంత పరిమాణంలో ఇరవై ఆరు 
a పు ముద్దలు తినాలి. ఉదయం రాత్రి ఏమీ తినకూడదు. తర్వాతి మూడు 
(కాలు సాయం కాలం మాత్రమే ముప్ఫై రెండు ముద్దలని, తర్వాతి మూడు 
లు కోరకుండా లభించిన ఇరవై నాలుగు అన్నపు ముద్దలని తినాలి 
తీ మూడు రోజులు క పవాస స్ట మ్‌ 
॥ లు కటిక ఉపవాసం ఉండాలి. ఈ విధంగా పన్నెండు 
సే వ్రతాన్ని కృచ్చ వ్రతం అంటారు. 


మార్చి గీస్తాడు.” 
5. హిత కర్మ: ఆది శంకరాచార్య ప్రశోత్తర మణిమాలలో ని 

కర్మ ఎలాంటిదో ఇలా చెప్పారు. సత్యం చ కిం భూతహితం సదైవ: ౮ 
కర్మ ఏది? ఎల్లప్పుడు పరులకి హితం చేయడమే యదార్థ కర్మ. 
ముఖ్యంగా మనవల్ల ఎవరికైనా అపరాధం జరిగితే వారికి ॥ 

హితాన్ని చేస్తూండాలి. అందువల్ల అతను మన అపరాధాలని మనసా 
అది మనం చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం అయి ఆ కర్మ తొల చాంద్రాయణ వ్రతం: చంద్రుని కప లాకు 
ఇది. ఇదీఉపవాసానికి పంబింగిడబండే. ఈ వ్రతం అమావాస్య a 
Rss 
టూ తినాలి. న పౌర్ణమి అ ల. ase 
జె ద్దలు తిని, మర్నాటి 


6. వంచశాంతులు: పాపపరిహారం కోసం పంచళాః 
నిరేశించబడాయి. అవి... 
టం గ. 
1. ఉపవాసం 2. జపం 8 మౌనం 4 పశ్చాత్తాపం 5 అః ము. 
1. ఉపవానం: తీర్ణయాత్రలా ఉపవాసం కూడా శారీరక కట్ట 
దైవారాధన. కష్టం పాప ఫలానుభవంగా వస్తుంది. కాబట్టీ మనం 


152 


నించి కృష్ణ పక్ష పాడ్యమి దాకా ఒకో రోజు ఒకో ముద్దని తగ్గించుకుంటూ 
తినాలి. అమావాస్య రోజు కటిక ఉపవాసం ఉంటే చాంద్రాయణ 
ముగుస్తుంది. పరస్త్రీ పొందు, శాఖాహారి మాంసాహార భక్షణం చేయడం లాం 
పాపాలని పోగొట్టుకోడానికి ఈ రెంటినీ ధర్మ శాన్రంలో పెద్దలు ఏర్పాటు 

ఓ ప్రముఖ స్వామి ఆశ్రమంలోని ఒకరు, ఆ ఆశ్రమంలోని ప 
అనుభవించిన కారణంగా, ఆ పాపాన్ని పోగొట్టుకోవాలన్న తపనతో 
చాంద్రాయణ వ్రతాన్ని స్వచ్చందంగా, రహస్యంగా చేసి తీవ్ర అనారో 
గురైన ఓ ఉదంతం ఈ పుస్తక రచయిత దృష్టికి వచ్చింది. కాబట్టి శ 
పైబడ్డవారు, బి.పి, షుగర్‌ లాంటి వ్యాధులు గలవారు ఎవరూ కూడా వైద్యుల 
పర్యవేక్షణ లేకుండా ఈ వ్రతాన్ని చేయకూడదు. . 

బుషికేశ్‌లోని ముని-కి-రేతిలో గల అతి ప్రాచీన ఆశ్రమం అయి; 
కైలాస ఆశ్రమంలో చేరిన బ్రహ్మచారులు అనుమతి లేకుండా ఆశ్రమం 
బయటకి పోకూడదు. అలా వెళ్తే, ముఖ్యంగా రాత్రి బయటే ఉంటే ౩ 
గోమూత్రంతో స్నానం చేయించి, శుద్ధి చేసి కాని తిరిగి ఆశ్రమంలోకి 
పెట్టనివ్వరు. ఈ నిబంధనని కొన్నేళ్ళ క్రితం దాకా కఠినంగా పాటించెం 
పంచగవ్యములు అనగా గోవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిలని 
తినిపించి కూడా ప్రాయశ్చిత్తం చేస్తారు. రాత్రి లేదా పగలు నీళ్ళల్లో మెడ దా 
ముణిగి ఉండి ఉపవాసం చేస్తూ గడపటం కూడా ఓ ప్రాయశ్చిత్తం. 

జైన మతంలో నిర్ణరం అనే తీవ్ర ప్రాయశ్చిత్తం ఒకటుంది. కరీ 
నిష్టతో అన్నాహారాలు మానేసి శరీరాన్ని శిధిలం చేసి దేహ త్యాగం చేయ 
నిర్ణరం అనే ఈ ప్రాయశ్చిత్తం. మన పురాణాల్లో దీన్ని ప్రాయోపవేశం ఆ 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


తద్వారా కర్మఫలాన్ని స్వచ్చందంగా ముఈదే అనుభవించడ 
ఉద్దేశపూర్వకంగా జరిగిన పాప కర్మలకి ప్రాయశ్చిత్తం లేదని 
స్మృతిలో చెప్పబడింది (8-226) అనాలోచితంగా జరిగినవి ప్రాయశ్చిత్తం ౯ 


కర్మ - జన్మ 153 


పోవడం తేలిక. స్మృతులు రాసిన వారిలో ప్రాయశ్చిత్తం మీద ఏకాభిప్రాయం 
లేదు. కొందరు అవి పాప నిర్మూలని చేయదని రాస్తే, మరి కొందరు చేస్తుందని 
రాసారు. న్‌ 
జానతాతుకృతమ్‌ పాపం గురునర్వం భవత్యుత 
అజ్ఞానాత్‌స్థలితే దోషే ప్రాయశ్చిత్తం విధీయతె 
-శాంతి పర్వం 36-41 

భావం: ఉద్దేశపూర్వకంగా చేయబడిన దుష్మార్యాలు చాలా తీవ్రమైనవి. 
ఉద్దేశం లేకుండా అంటే యాదృచ్చికంగా చేయబడిన దుష్మార్యాలు తీవ్రములు 
కావు. వాటిని ప్రాయశ్చిత్తంతో నిరోధించవచ్చు. 

2. జవం: దైవ నామాలని జపం చేయడం లేదా ఉచ్చరించడం ఓ 
సుకర్మ. తద్వారా మనలోని దుష్మర్మలు నాశనం అవుతాయి. గీతలో పరమాత్మ 
'యజ్ఞాల్లో నేను జప యజ్ఞం'ని అని చెప్పాడు కూడా. (గీత 10-25) జపం 
ఎలా చేయాలి? దైవ జపం ఖర్చు లేనిది. సౌకర్యమైంది. సుఖవంతం అయింది 

విధియజ్ఞాతి జపయజ్ఞో విశిష్టోదశభిర్గుణైః 

ఉపాంశుస్యాద్‌ శతగుణః సాహ(స్రోమాననః న్మృతః 

భావం: శాస్త విధి ప్రకారం కర్మకాండ సంబంధమైన యజ్ఞాల కంటే 
జప యజ్ఞం అత్యంత ఉన్నతమై, అనేక రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది. వాచక 
తపస్సు (స్పష్టంగా అక్షరాల ఉచ్చారణ) పది రెట్లు ఫలితాన్ని ఉపాంశువు 
(పెదవులని మాత్రం కదిలిస్తూ చేసేది) వంద రెట్ల ఫలితాన్ని మానసికం (నాలుక 
కదలకుండా చేసే జపం) వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. 
| దైవారాధనలైన నామ జపం, ధ్యానం, పూజ, అర్చన, అభిషేకం, దైవ 
స్మరణలు, కీర్తనలు, భజనలు మొదలైనవి ఈ జన్మలో చేస్తే ముందుగా అగామి, 
తర్వాత సంచిత కర్మలు తొలగుతాయి. 


జీవుల కష్ట సుఖాలని, జయాపజయాలన్నిటినీ కర్మ నిర్దేశిస్తూంటే ఇక 


రెవ భక్తి ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్న కొందరికి వస్తుంది. దైవ భక్తి అనేది 


154 మల్లాది వెంకట కృష్ణ 


కర్మ - జన్మ 155 


మనుషులకి నిశ్శబ్దం అంటే ఎంత భయమంటే, దాన్నించి పారిపోవడానికే 
అనవసరపు మాటలు మాట్లాడుతారు. ఇతరులు లేకపోతే పాటలు పాడుకుంటారు. 
లేదా వింటారు. నిశ్శబ్దంలో ఎంత శాంతి, సుఖాలుంటాయో తెలియకే ఇదంతా. 
తెలిసిన ఖలీల్‌ జిబ్రాన్‌ 'మౌనం భగవంతుడి భాష అన్నాడు. మౌనాన్ని “వాచిక 
తపస్సు' అని కూడా అంటారు. దేవుడికి సంబంధించిన విషయాలు మాట్లాడటం 
కాని, భజనల్లో పాల్గొనడం కాని మౌనం కిందకే వస్తుంది అని పెద్దలు చెప్తారు. 
మౌనం పాటించేవారు రాసి చూపించడాన్ని కొందరు మౌనభంగం 
అనుకుంటారు. మొదట్లో మౌనవ్రతాన్ని అవలంబించిన బ్రాహ్మణ స్వామి (శ్రీ 
రమణులు) పలక మీద రాసి చూపించేవారు అన్న విషయం మనం మరవకూడదు. 
అలాగే కుర్తాలంలో శ్రీ సిద్ధేశ్వర పీఠాన్ని స్థాపించి, 'మౌనస్వామి'గా పేరొందిన 
శ్రీ శివ చిదానంద సరస్వతి వారు కూడా సౌంజ్ఞలతో, పలక, బలపంతో 
మాట్లాడేవారు. మౌనం పాటించిన అవతార్‌ మెహర్‌ బాబా కూడా "ఇలాగే 
కమ్యూనికేట్‌ చేసేవారు. మాట్లాడకుండా ఉండటం ఉపవాసంలా కొందరికి పెద్ద 
శిక్ష అవుతుంది కాబట్టి మౌనం పాపపరిహారానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. 
మనిషి తన నోట్లోకి వెళ్ళేదాని కంటే, దాంట్లోంచి బయటకి వచ్చేదాని 
న ఎక్కువ పాపంలో చిక్కుకుంటాడు. (మేథ్యూ 15:11) 
| 4 పశ్చాత్తావం: మనం పాపం అని భావించకుండా చేసిన దానిని 
ఇద్చుడు పాపంగా గుర్తించి, దాన్ని మరెన్నడూ చేయకపోవడం పశ్చాత్తాపం. 
బున పశ్చాత్తాపంతో గతంలో చేసిన దుష్మర్మలన్నీ క్షయం అవుతాయి. 
పొరల్లోంచి దానంతట అదే ఉద్భవించి, గుండెలో స్పందన కలిగి తిరిగి 
వు చేయకపోవడమే నిజమైన పశ్చాత్తాపం. జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా 
| ప్పు తిరిగి చేస్తే ప పశ్చాత్తాపం వల్ల రద్దయిన ఆ దుష్మర్మల ఫలితాలు మనకి 
“౯ధాలుగానే మిగిలిపోతాయి. పశ్చాత్తాపం గురించి మనుస్ఫృతిలో ఇలా చెప్పారు. 
__ అజ్ఞానాత్‌ యదివ్యామోవోత్‌ కృత్వా కర్మ విగర్జితం 
తస్మాద్విముక్తి మన్విచ్చన్‌ ద్వితీయం న నమాచరేత్‌ 


అత్యుత్తమమైన సత్మర్మ. దానికి సత్ఫలితాలు కలుగుతాయి. గతంలో చేసిన 
(ప్రారబ్ద) కర్మల నించి దైవ భక్తి మనల్ని నేడు రక్షించలేక పోవచ్చు క 
వర్తమాన, భవిష్య కర్శల్ని పవిత్రం చేసే శక్తి దానికి ఉంది. గంగా 
రామేశ్వర సముద్ర స్నానం, వ్రతాలు, నోములు, దానధర్మాలు లాంటి 
వల్ల ముక్తి కలగదు. పుణ్య కార్యాలైన ఇవన్నీ చిత్త శుద్ధిని, కర్మ క్షం 
శుభాలని, విజయాలని కలగచేస్తాయి. మానవుడు జీవించి ఉండగా 
పాప నిర్మూలన కోసం సదా ప్రయత్నిస్తూండాలి. లేదా గత జన్మల్లో, ఈ 
చేసిన పాపాలని వచ్చే జన్మల్లో అనుభవించాల్సి ఉంటుంది. 
హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలమ్‌ 

కలౌ నాస్తేవ నా(ప్రేవ గతి రన్యథా 
భావం: కలి యుగంలో హరిని నిరంతరం కీర్తించడం తప్ప మ 
విధంగా తేలిగ్గా ముక్తి రాదు. కీర్తనం, శ్రవణంలో ఖర్చు లేదు. కులం, మత 
రంగు, జాతి లాంటివి అడ్డంకి కావు, 
శ మౌనం: యోగన్య ప్రథమం ద్వారం వాగ్నిరోధః అని శ్రీ 
భగవత్పాదులు చెప్పారు. వాక్కుని నిగ్రహించటమే యోగం అనే భవ 
ముఖద్వారం అవుతుంది. ఏకాగ్రతకి, నిశ్చలతకి ఉపకరించే మౌనంలో ౩ 
శక్తి ఉంది. మౌనం నాలుగు రకాలు. వాక్‌ మౌనం, నేత్ర మౌనం, కర్ణ 
మానసిక మౌనం. మొదటి మూడూ మానసిక మౌనానికే దారి తీయి; 
ఆలోచనలు రాని మౌనమే నిజమైన మౌనం. అయితే అది ఆథ్యాత్మి 
మెట్టులో ఉన్నవారికే సాధ్యం. మాటని నిగ్రహించడం అందుకు తొలి వె 
అందుకే దీన్ని మౌన వ్రతం కన్నా 'వాక్‌ బంధం” అనడం సబబు. ॥॥ 
నోటి మాటల ద్వారానే మనిషి ఎక్కువగా కర్మ చేస్తూంటాడు. 
నియంత్రించిన వ్యక్తి సమస్తాన్ని నియంత్రించగలడని భాగవతం చెప్తోంది. 
మితభాషణ వల్ల మనిషి నింద, చాడీలు లాంటి వాగ్గోషాలనించి తనని కే 
రక్షించుకోగలుగుతాడు. మౌనం ఆత్మశక్తిని పెంచుతుంది. సాధారణ 


156 మల్లాది వెంకట కృష్ణ కర్మ - జన్మ 157. 


భావం: తెలియక మోహం వల్ల ఒకసారి చేసిన పాపం యొక్క: "రం. ఇందువల్ల పాపం నశిస్తుందని వారి నమ్మకం. ఐతే తనకి ఎవరు ఆ 


కనఫేషన్‌ చెప్తన్నారో ఫాదర్‌కి తెలిసే అవకాశం ఉందని రీతిలో ఏర్పాటు చేస్తారు. 
ఉండాలి. 


భార్యాభర్తల మధ్య పోట్లాటలు సర్వసాధారణం. “అయ్యో! అనవ 
తిట్టానే' అని తర్వాత పశ్చాత్తాప పడ్డా, తిరిగి పోట్లాటలు మామూలే. ది 
పశ్చాత్తాపం రద్దయిపోతుంది. అది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు. ౪ 
సరయిన చోట, సరైన పాళ్ళలో మనసులో దెబ్బ తగలాలి. రక్తపుటేర 
కాని అశోకుడికి అలాంటి పశ్చాత్తాపం రాలేదు. 


ముస్లిం మతంలో కూడా పశ్చాత్తాపానికి పెద్ద పీట వేసారు. నిత్యం 
నమాజు కోసం రాత్రి నిద్ర లేచే హజ్రత్‌ మౌలానా థాన్వీ అనే మహాత్ముడు ఓ 
రోజు మెలకువ రాక నమాజు వేళ దాటాక లేచాడు. దాంతో అతను ఆ రోజంతా 
దుఃఖిస్తూ, ఆల్లాహ్‌ని క్షమాపణ వేడుకుంటూ గడిపాడు. మర్నాడు రాత్రి అతన్ని 
ఎవరో వచ్చి లేపారు. నువ్వెవరని అడిగితే, “సర్వకాల సర్వావస్థల్లో అపఖ్యాతి 
పాలయ్యే ఇబ్లీసు సైతాన్‌ని నేనే' అని అతను జవాబిచ్చాడు. ఎందుకు నమాజు 


ఉత్తర భారత దేశంలో ఇది నిజంగా జరిగింది. ఓ గజదొం గ అన కోసం లేపావంటే సైతాన్‌ చెప్పిన జవాబిది 


దోపిడీలు, హత్యలు చేస్తూ పోలీసులకి, తన గ్రామస్టులకి దొరక్కుండా 
సాగించేవాడు. కరడు కట్టిన స్వార్థానికి ప్రతిరూపమైన అతను ఓసారి త 
తరిమే పోలీసుల నుంచి దాక్నోడానికి గుళ్ళోకి వెళ్ళి, ఓ పండితుడు చెప్పే 
కాలక్షేపం విన్నాడు. 'ఇతరులని హింసించడం పాపం' అన్న హితోపదే 

మనసులోకి ఇంకింది. 


“నిన్న రాత్రి నిన్ను ఏమరుపాటుకు గురి చేసి మెలకువ రాకుండా 
చేసాను. నీ నమాజు భ్రష్టమైంది. కాని నువ్వు రోజంతా దుఃఖంతో, పశ్చాత్తాపంతో 
గడిపావు. దాంతో నీకు నమాజు చేసిన దాని కన్నా ఎక్కువ పుణ్యం లభించింది. 
నాకిది నష్టం కాబట్టి నిన్ను లేపి నమాజు చేసుకునే అవకాశం కల్పించి, నిన్నటిలా 
ఈ రోజు నీకు ఎక్కువ పుణ్యం లభించకుండా చేసాను.” 

అంతా వెళ్ళాక ఆ పండితుడికి తన వృత్తాంతం మొత్తం చెప్పి 
కుమిలిపోయాడు. ఆయన సానుభూతితో అర్థం చేసుకుని మరెన్నడ 
దుష్కృత్యాలు చేయవద్దని, నీటి ఎద్దడి బాగా ఉన్న అతని గ్రామంలో చె 
వాటిని పెంచమని సలహా ఇచ్చాడు. అతను. చెట్లు నాటి దూరంగా 
నుంచి నీరు తెచ్చి వాటిని పెంచి పెద్ద చేశాడు. ఫలితంగా ఆ గ్రామంలో 
కురిసి సుభిక్షం అయింది. తనని కోరలు తీసిన పాముగా గుర్తించాక (గ 
ఏం చేసినా అహం చంపుకుని సహించి, ప్రపంచం నుంచి ప్రతిఫలాజ 3 
సేవ చేస్తూ తిరిగి ఆ పాపాలు చేయని ఆ గజదొంగకి ఆ దుష్మర్మల బంఖ 


ప్రతి మనిషి వెంట ఇద్దరు దైవ దూతలు ఎప్పుడూ ఉంటారుట. 
వారిని కిరామన్‌, కాతిబీన్‌ అంటారు. వీరు మనుష్యుల పాపపుణ్యాల లెక్కని 
రాస్తారు. ఏదైనా పుణ్యం చేస్తే జీవికి కుడివైపున ఉండే దైవ దూత దాన్ని వెంటనే 
రాస్తాడు, అదే పాపం చేస్తే జీవికి ఎడమ వైపు ఉండే దైవ దూత దాన్ని వెంటనే 
రాయడు. అది చేసినందుకు అతను పశ్చాత్తాప పడతాడేమోనని ఎదురు చూసి. 
తాప పడకపోతే అప్పుడు ఆ పాపం నమోదు చేస్తాడు. అవసాన కాలంలో 
శులో గురక మొదలయ్యే దాకా క్షమాపణ (తౌబా) ద్వారం తెరచే ఉంటుంది 
ముస్లిం మత గ్రంథాలు చెప్తున్నాయి. 
క్రీస్టియన్‌ మతంలో పశ్చాత్తాపం విలువైన ప్రధాన అంశం. 


చేసిన పాపాలని కన్‌ఫెషన్‌ బాక్స్‌లో కూర్చుని ఫాదర్‌కి చెప్పుకోవడం నిత్యం నిద్రకు ఉపక్రమించే ముందు మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపం 
న్‌! గొెంచమని దైవాన్ని ప్రార్థించడం ఉత్తమం. 


కర్మ - జన్మ 159 


నిర్ధేశించబడింది. సా (రెండున్నర కిలోల) ఫిత్రా దానం నిర్ధేశించబడింది. సుకర్మలు 
దుష్మర్మలని రద్దు చేస్తాయని, దోష నివారణకి అన్నదానం మంచిదని దీన్ని బట్టి 
అర్ధమవుతోంది. ౯ 
పావ పరిహార మంత్రాలు 

మంచి జరగడానికి శ్రీలక్ష్మీ రామ స్రోత్రం, దారిద్ర నాశనానికి కనకధారా 
స్థవం, అప్పుల బాధ తీరడానికి శ్రీ నృసింహస్వామి బుణ విమోచన మంత్రం, 
కన్యకి వివాహం జరగడానికి రుక్మిణీ కళ్యాణం లేదా భాగవతంలోని గోపికా 
ప్రకరణలోని కృష్ణుడిని భర్తగా పొందడానికి గోపికలు పరించిన కాత్యాయనీ 
మంత్రం మొదలైనవి దుష్మర్మలని నివారిస్తాయి. 

దత్తం దత్తం వునర్జత్తం యోవదేత్‌ భక్తి నంయుతః 

తన్యపాపాని నర్వాణి క్షయం యాంతి నసంశయః 

-దత్త హృదయం 

భావం: దత్త దత్త అని భక్తితో స్మరిస్తే చాలు-పాపాలు నిస్సందేహంగా 

పోతాయి. 


158 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


5 అన్నశాంతి: సర్వ పాప క్షయానికి అన్న దానం ఉత్తమం. 
శ్రీవల్లభుడు భక్తులకి చెప్పిన పన్నెండు అభయ వాక్యాల్లో అయిదవది ఈ క్రిం 

“అన్నమో రామచంద్రా అని అలమటించేవారికి అన్నం పెడితే 
ప్రసన్నుడ్ని అవుతాను.” 

తురగశత నహ(న్రం గోగజాంచ లక్షం 

కనకరజత పాత్రం మేదినీం సాగరాంతామ్‌ 

సురయువతి సమనానంత కన్యా ప్రదానం 

నహిభవతి నమానం త్వన్నదానత్రదానాత్‌ 

భావం: లక్ష గోవులు, లక్ష ఏనుగులని, బంగారు, వెండి పాత్రల 
సముద్రం పర్యంతం గల భూమిని, ఇంకా దేవతా ప్రీల వంటి కన్యలని దాః 
చేసిన ఫలితం త్రాసులో ఒక వైపు సిబ్బెలో వుంచి, ఇంకో వైపు సిబ్బెలో అన్నదా 
పుణ్యాన్ని వుంచితే, త్రాసు ముల్లు అన్నదాన పుణ్యం వైపే మొగ్గుతుంది. 

నాగ్‌పూర్‌లోని అవధూత శ్రీ తాజుద్దీన్‌ బాబా శిష్యుడు విజయనగరంలో! 
శ్రీ ఖాదర్‌వలీ బాబా. వారి శిష్యుడు శ్రీ చిట్టిబాబా అన్నదాన పుణ్యంతో 
దుష్కర్మల నించి త్వరగా బయటపడతాడని అనేవారు. దుష్మర్మలు తొలగి 
నామం, సేవ, అన్నదానం అనే మూడు సులభ ఉపాయాలని చెప్పేవారు. ఈ 
సమస్యలతో తనని ఆశ్రయించిన భక్తుల కష్టాలని వారితో అన్నదానం 
తొలగిస్తూండేవారు. ఆయన రాగోలిపల్లి మెట్టపై ఉండగా చలపాటి స 
భక్తురాలి కూతురికి బొల్లి వ్యాధి నయం చేయడానికి చిట్టిబాబా + 
అన్నదానం చేయించాడు. ఆ వ్యాధి నయం అయింది. బంధు మిత్రులకి 
విందు ఇచ్చేకంటే, అనాథలకి, అన్నార్తులకి చేసిన అన్నదానం ఎక్కువ 


ఆదిత్య హదయం చదివితే రోగాలు నయం అవుతాయని విశ్వాసం. 
ఆరోగ్యం కోసం తలపైన చేతిని ఉంచుకుని ఈ మంత్రాన్ని 108 సార్లు 
ఉచ్చరించమని ధన్వంతరి చెప్తున్నాడు. 

అచ్యుతానంద గోవింద నామోచ్చ్ళారణభేషజాత్‌ 

నశ్యంతి సకలా రోగాః నత్యం నత్యం వదామ్యవామ్‌ 
కావం: ఓ అచ్యుతా! ఓ అనంతా! ఓ గోవిందా! ఈ నామాలని ఉచ్చరించడం 
4 వ జెషధం వల్ల సమస్త రోగాలు నశించిపోతాయి. నేను చెబుతున్నాను. ఇది 
"సత్యం, నేను సత్యాన్నే చెబుతున్నాను. 

దైవ న్మరణ రోగాలని తొలగిన్తుందా? 

కీ ఇది ఓ ఉదాహరణ. ప్రయాగలోని శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి శిష్యుడైన 
స అవధూతేంద్ర స్వామి జీవితంలో ఈ సంఘటన జరిగింది. పుట్టుకతోనే" 


ఇస్తుంది. 

ఇస్లాం మత దైవ ప్రవక్త మహమ్మద్‌ (సఅనమ్‌) తన ఒక 
“నోటి నించి వెలువడ్డ వృథా మాటల వల్ల ఏర్పడే లో(పా)పాలని 
చెయ్యడానికి పేదవారికి భోజనం ఏర్పాటు చెయ్యడానికి ఫిత్రా దిగ 


160 మల్లాది వెంకట కృష్ణమూర్తి. 


సంగీతంలో గొప్ప ప్రవేశం గల ఆయన పక్షవాతం తనని నెమ్మదిగా కబశీస్తోండ 
గ్రహించాడు. చాలామంది వైద్యులని కలిసి అనేక మందులు వాడాడు 
ఫలితం లేదు. చివరికి ఆయన మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. ఇక 
కాలంలో మరణిస్తానని అనుకున్న సమయంలో ఓ సహ సన్నాసి వాను. 
చాలీసా” పుస్తకాన్ని ఇచ్చి దాన్ని పఠిస్తే ఆయన ఆరోగ్యం కుదుట పడ 
నాలుగు వందల ఏళ్ళ క్రితం తులసీ దాసు రాసిన దాన్ని స్మరించిన ఎం 
సాధ్యం కాని రోగాలు నయం అయాయని, అవధూతేంద్రని కూడా 
మనసులో స్మరించమని చెప్పాడు. ఆయన ఆ శ్లోకాలన్ని కంఠతా పట్టి స్మరించగ 
ఆశ్చర్యంగా నెల రోజుల్లోనే పక్షవాతం పూర్తిగా మాయం అయి మాట 
వచ్చింది! 
అవధూతేంద్ర స్వామి హనుమంతుడికి కృతజ్ఞతగా తర్వాతి 
సంవత్సరాలు ఉత్తర భారత దేశంలోని రెండు వందల పైచిలుకు హనుమ 
మందిరాల్లో పాలరాతి మీద చెక్కించిన హనుమాన్‌ చాలీసాలని గోడల 
ప్రతిష్టింప చేసారు. తనకి వచ్చిన డబ్బుని కూడా ఇందుకే ఉపయోగించార 
తర్వాత వీరు చాలాకాలం జీవించి, చివరికి హైద్రాబాద్‌లో హిమాయత్‌ న 
ఓ భక్తుడి ఇంట్లో మరణించారు. ఆదిత్య హృదయం చదివినా రోగాలు పోతాయ 
చాలామంది విశ్వాసం. 
మరో దృష్టాంతం, వాల్మీకి రామాయణాన్ని చక్కటి తెలుగులో రౌ 
శ్రీ యామిజాల పద్మనాభస్వామి 1994లో భగందరం అనే వ్యాధితో బాధప 
అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధిలో సూర్యునిచే చెప్పబడిన ౩ 
శ్లోకాలని పఠిస్తూ ఇరవై రోజులు నిష్టగా ఉన్నారు. ఇరవై ఒకటో రోజున 
జబ్బు నయం అయిందని ఆయన రాసారు. 
ఐతే అందరికీ హనుమాన్‌ చాలీసా వల్ల పక్షవాతం పోతుందా?సు 
శ్లోకాలకి భగందర వ్యాధి పోతుందా? ఇలా ఆ రోగాలు వారికి 4 
తొలగడం వారి ప్రారబ్ద కర్మలో భాగం అయివుండాలా? లేదా అవి సర్వ 


కర్మ - జన్మ 161 


నివారిణిలు అయితే మరి అవి అందరికీ పనిచేస్తాయా? ఎవరికి వారు ప్రయత్నించి 
సమాధానాలు చెప్పాల్సిన (ప్రశ్నలివి. 
చాలామంది ధ్యానం, పూజ మొదలైనవి ఎందుకు చేస్తున్నామో 
తెలీకుండా చేస్తారు. అవి పూర్వ కర్మలని తొలగిస్తాయి. తెలిసి చేసినా, తెలీక 
చేసినా వచ్చే ఫలితం తప్పక వస్తుంది. అన్ని ఆధ్యాత్మిక సాధనల ఉద్దేశం ఇదే. 
రోగ చికిత్స: మనిషి వ్యాధుల నివారణకి ఆయుర్వేద శాస్తం ఈ 
కింది మూడు రకాల చికిత్సలని సూచిస్తోంది. ఇవి వారి ప్రారబ్ద కర్మలని బట్టి 
ఫలితాలని ఇస్తాయి. 3 
మానవ చికిత్స: ఆహార విహారాదులని, దోష రహితమైన జెషధులని, 
ద్రవ్యాలని మెళకువగా వాడటం. 
రాక్షన చికిత్స: శస్త్ర చికిత్స ద్వారా శరీర అవయవాలని కోయడం, 
తొలగించడం, పెట్టడం, ప్రాణులని చంపి వాటితో తయారు చేసిన మందులతో 
చికిత్స చేయడం. 
దైవిక చికిత్స: మంత్రం, హోమం, హవనం, ఉపవాసం, శుభకర, 
ప్రా జ్‌ 
ప్రాయశ్చిత్తం, పరిహారం, తీర్థాటన, గురువు లేక భగవంతుని ఆరాధన మొదలైన 
వాటి ద్వారా వ్యాధులని నిర్మూలించుకోవడం. 
ఏడువు వరమ పావనం 
రాన్‌ అనే ఓ అమెరికన్‌ భక్తుడు కేరళ లోని మాతా అమృతానందమయి 


రి దాని ఆరంభ దినాల్లో న్యూయార్క్‌ నించి వెళ్ళినప్పుడు అతను అమ్మని 
సినా లేదా మాట విన్నా విపరీతంగా ఏడ్చేవాడు. దాన్ని నిరోధించడం 


అత 
నికి సాధ్యం అయేది కాదు. ఇలా చాలా రోజులు గడిచాక ఓ రోజు రాన్‌ 
అమ్మని అడిగాడ్రు, 


“నేనిక్కడికి వచ్చాక నాలో ఏదో మానసిక బలహీనత చోటు చేసుకుంది. 


“వోలె నేనెందుకు ఇలా ఏడుస్తున్నాను?” 


అమ్మ కరుణగా చూసి చిరునవ్వు నవ్వుతూ చెప్పింది. 


162 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


“మన హృదయాంతరాల్లో మనమంతా దేవుని బిడ్డలమే. కాని 
వాళ్ళమయ్యే కొద్దీ మనిషి దుష్మర్మల చేత నిర్మింపబడ్డ గట్టి పెంకుతో కప్పబ 
పోతాడు. కామం, క్రోధం, అసూయ, కపటం, అత్యాశ, గర్వం వంటి ౪ 
వ్యతిరేక వాసనలు ఆ పెంకుని తయారు చేస్తాయి. చివరికి మృదువైన 
గట్టిగా రాయిలా తయారవుతాడు. కాని దేవుడి సమక్షంలో లేదా ఆత్మ సాక్షాత్మారం 
పొందిన వారి సమక్షంలో ఆ పెంకు కరిగి విరగడం ఆరంభమవుతుంది. అలా 
జరుగుతున్నప్పుడు మనిషి చిన్న పిల్లవాడిలా ఏడుస్తాడు. అది ఎవరికైనా జరిగి 
వాళ్ళు చాలా అదృష్టవంతులు. అనేక జన్మల ఆధ్యాత్మిక సాధనల 
సాధించలేని వవిత్రత అలాంటి కొన్ని నిముషాల ఏడువు ద్వారా 
సంపాదించవచ్చు.” ్వ 

ఐతే దేవుడి కోసం తప్ప లౌకిక కారణాల ఏడుపు గురించి కాదు ఇది. 

దానం పాప హరణం 

తపః వరం కృతయుగే శ్రేతాయం జ్ఞానముచ్యతే ! 

ద్వావరే యజ్ఞా మే వాహు దానమేకం కలియుగే | 

ఖావం: కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, 
యుగంలో యజ్ఞం, ఇక కలియుగంలో దానం మోక్షానికి ముఖ్య సాధ 

ప్రపంచంలోని అతి గొప్ప ధనవంతుడైన రాక్‌ ఫెల్లర్‌ జబ్బుతో 
స్థితిలో ఉన్నప్పుడు, ప్రపంచంలోని పేరు ప్రఖ్యాతులు గల వైద్యులు కాని, మందులు 
కాని ఆయనకి ఆయనకి సహాయం చేయలేకపోయారు. రోజు రోజుకీ ఆ 
క్షీశించసాగింది. చివరకి ఓ మానసిక వైద్యుడు 'బీదవాళ్ళకి దానం చేసి 
మీరోగం నయం అవచ్చు.” అని సలహా ఇచ్చాడు. దానధర్మాలంటే గిట్టని 
ఫెల్లర్‌ తన ఆరోగ్యం కోసం చాలా డబ్బుని బీదలకి దానం చేసాడు. చికి 
కొన్ని రోజులకి అతని ఆరోగ్యం కుదుటపడి, మంచం మీంచి లేచి నడవసా? 
దానమహిమని స్వయంగా అనుభవించిన ఆయన తన పేరుతోనే రాక్‌ 
ఫౌండేషన్‌ అనే సంస్థని స్థాపించి కోట్ల డాలర్లని బీదల అభివృద్ధికి దానం 


కర్మ - జన్మ 163 


ధన సంపాదన, ఖర్చు విషయంలో శాస్త్రం ఈ సలహా ఇస్తోంది. 

విత్తం చ నంపాదన మేరుతుల్యం దానేన తద్విద్ధి తృగేనతుల్యం 

భావం: సంపాదించేప్పుడు మేరుపర్వతం అంత సంప్లాదించాలి. దానం 
చేసేప్పుడు ఆ ధనాన్ని గడ్డి పరకలా చూడాలి. 

దానం చేసేవారిలో ఏడు రకాలవాళ్ళున్నారు. 

1. తిట్టుకుంటూ ఇతరులకి దానం చేయడం. 


2. మౌనంగానే దానం చేసినా, సరిపడా దానం చేయకపోవడం. 
8. ఇతరులకి సరిపడా ఇచ్చినా, అడిగితే కాని దానం చేయకపోవడం. 
4. ఇతరులకి సరిపడా వారడగకుండానే దానం చేయడం. 

5. దానం చేసేది ఎవరికి వెళ్లోందన్నది తెలీకుండా దానం చేయడం. 
. దానం చేసేది ఎవరికి చెందుతుందన్నదే కాక, దానం చేసే తనెవరో 
పుచ్చుకునే వారు తెలుసుకోకుండా గుప్తదానం చేయడం. 1 


7. బీదవారు తమ బీదరికంలోంచి శాశ్వతంగా బయటపడేలా దానం 
చేయడం. 


రా 


ఈ ఏడు రకాల దానాలు ఒకదాని మీద, దాని తర్వాతది అత్యుత్తమైనవి. 
వేటి ఫలాలు అవి ఇస్తాయి. కాబట్టి దానం చేయడంలో మన అభిరుచి ఏదో 
గమనించి, దాన్నించి పైకి అధిగమించగలిగితే, తద్వారా కర్మ క్షయం, ఆధ్యాత్మిక 
పురోగతి తధ్యం. ఇందుకోసం మన ధనం మనకే అనే 'నాది' అనే భావనని 
వదిలించుకుని దానం చేయడానికి మనసుని తయారు చేసుకోవాలి. 

నుక్షేత్రే వావయేద్బీజం సుపాత్రే నిక్షిపేద్ధనమ్‌ 

నుక్షేత్రే చ నుపాత్రే చ వ్యాప్తం దత్తం న నశ్యతి 

భావం: ఏ విధంగా సారవంతమైన భూమిలో నాటిన బీజం ఎప్పటికీ 


నష్ట oa రే 

a సమయానుకూలంగా ఫలాలని ఇస్తుందో అలా యోగ్యుడైన, పాత్రుడైన 

రానికి ఇచ్చే దానం వృధా పోక ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది (అయోగ్యుడికి 
కొచ్చిన దానం వల్ల ఫలితం ఉండదని కూడా ఈ శ్లోక భావం) 


64 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


దాన వలం దేని మీద ఆధారపడుతుంది? 
ఓ రాజుకి తన పూర్వ జన్మ జ్ఞాపకం వచ్చింది. కిందటి జన్మలో కటిక 
రిద్రం అనుభవించే బీద బ్రాహ్మణుడిగా ఉండగా తను అడిగిన వారందరికీ 
దనకుండా తన ఇంటి తోటలో పెరిగే తోటకూరని దానం చేసేవాడినని, 
కర్మ ఫలితంగా ఈ జన్మలో తనకి రాజు జన్మ వచ్చింది అని తెలిసింది. దాం 
చ్చే జన్మలో కూడా రాజు అవాలన్న కోరికతో ఆ రాజు బళ్ళ కొద్దీ తోటకూరని 
నం చేయసాగాడు. ఐతే పూర్వ జన్మలోని అతని ఆర్థిక పరిస్థితి దృష్ట్వా 
కోటకూర అప్పుడు ఎంతో విలువైంది. ప్రస్థుత అత్యున్నత జన్మ దృష్ట్యా ఇప్పుడు 
వానం చేసే తోటకూర విలువ అల్బమైంది. రత్నాలు, బంగారం వంటివి దానం 
ఇవ్వదగ్గ స్థితిలో, తోటకూర దానం చేయడం వల్ల పూర్వ జన్మలో వచ్చినట్లుగా 
ఫలం రాదు అని ఓ మహాత్ముడు ఆ రాజుకి చెప్పాడు. 
కొందరు ధనాన్ని కేవలం అన్నదానానికే వినియోగించడం 
మంచిదంటారు. మరి కొందరు విద్యా దానం చేయడం మంచిదంటారు. మః 
కొందరు ఇంకేదో దానికి వినియోగించాలంటారు. ఓ పది వేల రూపాయలని 
వీదవాడికి దానం చేస్తే పుణ్యం వస్తుంది. దాంతో గుళ్ళో ఓ వెండి శఠగ్‌ 
కొనిచ్చినా పుణ్యం వస్తుంది. దేవతా కైంకర్యం వల్ల కూడా పాప కర్మలు క్షయ 
అవుతాయి. దేని ఫలం దానికి ఉంటుంది. స్వార్థ ప్రయోజనం లేకుండా, 
అవసరానికి తిరిగి వారి నించి సహాయం అందుతుంది అనే భావన లే 


తనని పూజించడం కన్నా, అవసరం ఉన్నవారికి అవసరం ఉన్నవి దానం చే 
ఎక్కువ ప్రీతికరం అని, అదే నిజమైన కర్మ ఆని పెద్దలు చెప్తారు. 

కిం కర్మ యత్‌ట్రీతికరం మురారేః నిజమైన కర్మ ఏది? భగవంతుని! 
ప్రీతికరమైందే నిజమైన కర్మ. EE 
యక్షుడికి, ధర్మరాజుకి జరిగిన సంవాదంలో యక్షుడు కిం తద్బైవం వరః 
ప్రోక్తం (పర దైవం అనగా ఏమి?) అని ప్రశ్నిస్తే ధర్మరాజు దైవం దాన 


కర్మ - జన్మ 165 


ప్రోక్తం (దాన ఫలమే దైవం) అని జవాబు చెప్తాడు. దాన ఫలంగా లభించేది 

కర్మ ఫలం. కర్మ ఫలమే మనకి ఏదైనా అందించేది. కాని దైవమే మనకి అన్నీ 
ఇస్తాడని కర్మ సిద్ధాంతం గురించి తెలీని పామరులు అనుకుంటారు కాబట్టి 'దాన 

ఫలమే దైవం” అని వాళ్ళ కోణం నించి ధర్మరాజు చెప్పాడు. ష్‌ 
వైద్య దానంతో కర్మ క్షయం 

ఈ జన్మలో మనకి వచ్చే రోగాలని బట్టీ పూర్వ జన్మలో మనం చేసిన 

పాపాలని గుర్తించవచ్చు. అందుకు తగిన పుణ్య కార్యాలని ఈ జన్మలో చేయడం 
ద్వారా, సంచితంలో ఇంకా మిగిలి వున్న అలాంటి పాపాన్ని రద్దు చేసుకోవచ్చు. 
ఉదాహరణకి మనకి థైరాయిడ్‌ సమస్య ఉంది. లేదా బిపి లేదా డయాబెటిస్‌ 
ఇవన్నీ దీరకాలిక రోగాలు. మనకి ఏ రోగం వస్తే అదే రకం రోగం వచ్చిన బీదల 
చికిత్సకి ధన సహాయం చేయడం ద్వారా, భవిష్యత్తు జన్మల్లో అనుభవానికి 
సంచితంలో ఇంకా మిగిలిన ఉన్న ఆ రకం పాపాలని కడం ద్వారా 
నివారించుకోవచ్చు. మనం ఈ జన్మలో అనుభవించే రోగాలు మనం చేసిన 
పాపాల్లో కొంత భాగమే అనుభవిస్తున్నామేమో? తర్వాతి జన్మలకి కొంత మిగిలి 
ఉందేమో? ఎవరికి తెలుసు? మనం. ఇతరులకి దేనిని నష్టపరిచామో, అంటే 
ధన నష్టం, మానసిక క్లేశం, శారీరక బాధ ఇలా దాన్ని మనం తిరిగి అదే 
పద్ధతిలో అనుభవిస్తేనే కర్మ ఫలం లెక్క సరిపోయేది. సరిగ్గా అలాంటి సుకర్మ 
చేస్తేనే ఆ దుష్మర్మ తేలిగ్గా అనుభవానికి ముందే తొలగిపోయేది. 
ఏ రోగం వల్ల ఎలాంటి కర్మ ఫలాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది? 

ఇది తెలుసుకోవడం ఎలా? బుషికేశ్‌లో జీవించిన స్వామి శివానంద ఏ రోగం 
॥ రకం దుష్ప్రవర్తన వల్ల వస్తుందో ఓ జాబితాని తయారు చేసారు. మనకి 
జీ = పట్టిక ద్వారా మనం పూర్వ జన్మలో చేసిన దుష్మర్మలని 
aaa , ఈ జన్మలో తిరిగి ఆ పాపాలని ఆ వాసనలతో 
డై అని ఎవరికి వారు తణిఖీ చేసుకోవడం మంచిది. ఆ వివరాలు 
జి నంబర్‌ 249లో ఇవ్వబడ్డాయి. (కర్ణని డివైన్‌ లైఫ్‌ సొసైటి, బువికేళు 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


ధన దానం | 
దానం ఇవ్వబోయే ముందు అది సక్రమంగా వినియోగింప బడుతుందా 
లేదా అనే మీమాంస కొందరికి కలుగుతుంది. బీద విద్యార్థి ఫీజ్‌ కోసం వచ్చినా! 
రోగి బంధువు వైద్య సహాయం కోసం వచ్చినా తామిచ్చే కారణానికి దాహ 
చేసేది ఖర్చవుతుందా లేదా అనే మీమాంసకి వారు గురవుతారు. ఆ అనుమానంతో 
ఇవ్వరు కూదా. నిజానికి ఈ అనుమానం మనలోని 'ఇవ్వకూడదు' అనే భావా. 
మారు వేషం తప్ప ఇంకోటి, మరోటి కాదు. ఓ సుకర్మని చేసే అవకాశం డీ 
పోగొట్టుకుంటాం. మనలోని నిస్వార్థ గుణం పెరగకుండా అడ్డుపడే విధా; 
ఇలాంటి అనుమానాలని గుర్తుంచుకోవాలి. దేవుడు భావగ్రాహి అని చెప్పుకు : 
దానం చేసేప్పుడు మన మనసులోని భావాన్ని బట్టి దేవుడు మనకి సుక లే 
దుష్మర్మని అనుగ్రహిస్తాడు తప్ప దాని ఫలితాన్ని చూసి కాదు. కాబట్టి py 
లేదా వైద్యానికి నేను ఇచ్చేది అవసరంలో ఉన్న అతనికి సహాయపడుతుంది 
భావనతో ఇస్తే మనకా సుకర్మ లభిస్తుంది- ఆ డబ్బు మనం ఇచ్చిన కార 
కాక, మరే ఇతర కారణానికి వారు ఉపయోగించినా సరే. ఆ దుష్కర్మ దొ 
స్వీకరించిన వారి స్వయంకృతాపరాధం అవుతుంది తప్ప మనది కాదు. కి 
ఆ దోషం మనకి అంటదు. 
ఐతే, “మనం దానం చేసిన ధనాన్ని వారు ఏ ఆల్మహాల్‌కో, 
మరే చెడ్డ పనికో ఉపయోగిస్తే అప్పుడు ఆ దుష్మర్మలో మనకీ త 
అని బ్రహ్మకుమారీస్‌ సంస్థ వారు నొక్కి చెప్తూంటారు. ఏ బీద విద్యార్థి 
సహాయం చేయదలచుకుంటే ట్యూషన్‌ ఫీజ్‌కి విద్యా సంస్థ పేరు మీద 
చెక్‌ ఇవ్వచ్చు. వైద్య సహాయానికైతే మందులు కొనిచ్చి హాస్పిటల్‌ 
ఇవ్వచ్చు. పేదరికాన్ని ఎరగా వేసి, పది మంది దగ్గర నించి కౌ 
వసూలు చేసేవారూ ఉన్నారు. ఐతే ముందు చెప్పినట్లుగా మనంధథ 
చేసేప్పుడు మన మనసులోని భావానిదే ప్రాముఖ్యత. దాన్ని బట్టే yp 


ఫలం అందేది. 


166 


కర్మ - జన్మ 167 


మనం మన కోసమే కాక ఇతరులకోసం కూడా జీవించేలా చేసేది 
దానం. మనలోని స్వార్థాన్ని చంపే పరికరంగా అది పనిచేస్తుంది. ఒక లక్షాధికారి 
వెయ్యి రూపాయలు దానం చేస్తే అతనికి కలిగే పుణ్యం ఒక్క శాతం మాత్రమే. 
అదే వెయ్యి సంపాదించేవాడు వంద దానం చేస్తే కలిగే పుణ్యం పది శాతం. 
త్యాగం విలువ ప్రకారం దానానికి తగ్గ ఫలితం వస్తుంది. 
నారాయణ సేవ 
నుకర్మయాస్మిన్‌ జీవతి జీవంతి బహవన్సతు జీవతు 
కాకోవికిం న కురుతే చంచ్వా స్వోదరపూరణమ్‌ 
ఖావం: ఎవరి జీవితం అనేకమంది జీవించడానికి ఉపయోగిస్తుందో, 
వాడు లోకంలో చల్లగా (బ్రతుకుతాడు. కాకి తన ముక్కుతో తన పోషణ 
చేసుకుంటున్నట్లుగా, తన కోసమే పాటు పడేవాడు బ్రతికి ప్రయోజనం ఏమిటి? 
పాపక్షయానికి నారాయణ సేవ ఉపయోగిస్తుంది. మనకి ఎన్నడూ 
తిరిగి సహాయం చేయలేని వారిని ఆదుకోవడమే ఈ సేవ. ఏ భౌతిక లాభాన్ని 
ఆశించక, ఫలితాన్ని భగవంతుడికి అర్చించి చేసే కర్మనే నారాయణ సేవ లేదా 
నిష్కామ సేవ అంటారు. ఇలా అర్చించేదంతా కూడా సుకర్మ కిందకే వస్తుంది. 
ఇతరులకి చేసే సేవలు అనేక రకాలు. ధన రూపేణా, శక్తి రూపేణా, 


వస్తు రూపేణా సేవ చేయచ్చు. చిరునవ్వు కూడా సేవే. కష్టపడేవారిని, బాధితులని 
చూసి అది వారి కర్మ ఫలం అని వదిలేసే వ్యక్తికి, అలాంటి సమాజానికి 
అధోగతి తప్పదు. తమ పూర్వ జన్మ కర్మ ఫలాల వల్ల దుఃఖాన్ని అనుభవించేవారికి 
చేతనైన సహాయం చేసి వారి బాధలని తొలగించే ప్రయత్నం చేయడం మన 


ఎప్యత్‌కే మంచిది. మనం వారి కర్మ గతిని పెద్దగా తప్పించలేకపోయినా, 


_౨నం వారికి చేసేది సుకర్మ అయి అది మనకి పుణ్యాన్ని లేదా జ్ఞానాన్ని ఆర్జించి 
గుతుంది, అవసరంలో ఉన్నవాడికి చిన్న సహాయం చేసినా ఎక్కువ ఫలితం, 


రం లేనివాడి కోసం ఎంత ఎక్కువ ఖర్చు పెట్టినా తక్కువ ఫలితం లభిస్తుంది 
"గుర్తుంచుకుని దానం చేయాలి. 


168 మల్లాది వెంకట కృష్ణమూర్తి " 


పాల కోసం పెంచే గోవుకి తిండి పెడతాం కాని ప్రతిఫలం ఇవ్వని 


జంతువులకి కూడా తిండి పెట్టడం మంచిది. చీమ నారాయణునితో సమానం 


అన్నారు కాబట్టి చీమకి ఆహారం ఇవ్వడం మంచిది. రోజూ ఓ బెల్లం వ 
చెంచాడు చక్కెరో బయట వేయాలి. కుక్క భైరవుని వాహనం. దత్తాత్ర 
దగ్గర సర్వదా ఉంటుంది కాబట్టి దానికీ ఆహారం పెట్టడం మంచిది. కాకి శః 


ప్రతీక కాబట్టి దానికి, కోతి ఆంజనేయుడే కాబట్టి దానికి, ఎద్దు శివుడి వాహనం 
కాబట్టి దానికి, ఎలుక వినాయకుడి వాహనం కాబట్టి దానికి తినిపించడం 


నారాయణ సేవ అవుతుంది. 


ఈ పుస్తక రచయిత బంధువుల్లోని ఉద్యోగం రాక ఇబ్బంది ప! పీ 
యువకుడు నాడి జ్యోతిష్యం చెప్పించుకుంటే, తమిళనాడులోని ఫలానా పుణ్య 


క్షేత్రానికి వెళ్ళి అక్కడ రెండు కుక్కలకి పాలు పోయమని పరిహారం వ 
అవి పూర్వ జన్మలో అతని తల్లితండ్రులు. కొండమీద ఉన్న ఆ సుబ్రమణ్య! 
స్వామి ఆలయానికి వెళ్తే ఒక్క కుక్కే కనపడింది. గుళ్ళో దైవదర్శనం చేసు 
వచ్చేసరికి రెండో కుక్కకూడా వచ్చి ఉంది. వాటికి పాలు పట్టిన మూడో 
జెట్‌ ఎయిర్‌వేస్‌లో అతనికి ఉద్యోగం వచ్చింది. బహుశ పూర్వ జన్మలో 
ఉన్న ఆ బాకీని ఈ సుకర్మ ద్వారా తీరిస్తే కాని అతని దుష్కర్మ తొలగి రా 
ఫలితం లభించి ఉండదు. 

తమిళనాడులో ఘటికాచలంలోని కోతులకి అరటిపళ్ళు 
మరొకరికి పరిహారం వచ్చింది. కాబట్టి జంతువులకి ఆహారం పెట్టడం వ 
సుకర్మ అవుతుంది. ఇలాంటి సేవ వల్ల మనలోని పాపాలు (స్వయం! 
లోపాలు (అప్పటికే ఉన్న దోషాలు) శాపాలు (మనం బాధపెట్టిన వారి చే 
దృష్టి) కరిగిపోతాయి. | 

ఓసారి గొలగమూడి వెంకయ్య స్వామి పొదలకూరు మండలం౯ 
ఇనకుర్తి గ్రామంలో ఉన్నప్పుడు, చిరిగిన బట్టల్లోని ఒక యానాది 
బుట్టని తల మీద ఉంచుకుని వెళ్తూండటం చూసి ఆమెను పిలిపించి న 


కర్మ - జన్మ 169 


అన్నం పెట్టించి ఒక చీర, పది రూపాయలు ఇప్పించారు. ఆమె గురించి స్వామి 

చెబుతూ 'గత జన్మలో ఆమె మైసూరు మహారాజు కోడలుగా జన్మించిందని, 

వీసమెత్తు కూడా దానం చేయకపోవడం వల్ల బీద జన్మ లభించిందని చెప్పారు. 
దానధ ర్మాలు-బైబిల్‌ 

దానధర్మాల మీద బైబుల్లో మహోన్నత బోధనలున్నాయి. 

+ పేదసాదలకు సాయం చేస్తే దేవుడికి అప్పిచ్చినట్లే. ఆపత్కాలంలో 
ఆ అప్పును దేవుడు తప్పక తీరుస్తాడు. (సామె 19:17) 

-* దానం దేవునికి బహు ఇష్టమైంది. దానం చేసేవాడిని మృత్యులోకం 
నించి దేవుడు కాపాడుతాడు (తోబీతు 47-11) 

-* పేదలకిచ్చేదే నువ్వు భద్రం చేసుకున్న నిధి. బంగారం కంటే 
ఎక్కువ విలువైన ఆ నిధి డాలు కంటే బలమైంది. ఈటె కంటే అధికమైంది. అది 
నీ శత్రువులతో పోరాడుతుంది. నిన్ను రక్షిస్తుంది (సీరా 29:8-13). - 

౩. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. అలాగే మీరు 
ధారాళంగా ఇవ్వవలెను. మీరు ఏమి విత్తురో దానినే కోస్తారు (2 కొరింధి 9:7) 

=. పేదలని ఆదరించేవాడు ధన్యుడు. అతనికి ఆపద వాటిల్లితే 
ప్రభువు ఆదుకుంటాడు. విరోధుల చేతుల్లో చిక్కుకోనివ్వడు. అతడు రోగ గ్రస్టుడై 
మంచం పట్టినప్పుడు సహాయపడతాడు. మంచి ఆరోగ్యాన్ని అందిస్తాడు. (కీర్తనల 
గ్రంధం 41:1-3) 

- ప్రతీ మూడో ఏటి చివరా మీ పంటని సొంత ఆస్తంటూ లేని 
లేవీయులకి, పట్టణంలో నివసించే పరదేశీయులకి, అనాథ శిశువులు, 
విశంతువృలుకి ఇవ్వండి. అలా చేస్తే ప్రభువు మీకు పుష్మలంగా పంటలు ఇస్తారు 


(ద్వితీ 14:28-29) 


= మీరు పొలంలో పంటని కోసేప్పుడు గట్టు వరకు కోయకండి. 
పోయిన వెన్నులను కోయడానికి వెనక్కు వెళ్ళకూడదు. పేదల కోసం, పరదేశుల 


"౦ ఆ పరిగలను వదిలివేయాలి (లేవీ 23:28) 


170 మల్లాది వెంకట కృష్ణ కర్మ - జన్మ 171 


గ్రంథ పారాయణం నారాయజేతి శబ్లోస్తి వాగస్తి వశవర్తిణి | 
జ్ఞానాజ్ఞాన కృతం నిత్య మిగ్టియైర్జనితం చయత్‌ | తథావి నరకే ఘోరే వతంతి కి మద్భుతమ్‌ || 
తత్సర్వం నాశమాయాతి గీతా పాఠేన తత్‌ క్షణాత్‌ 1 భావం: నారాయణ" అనే శబ్దం ఉంది. నోరు తన వశంలో ఉంది. 


'అయినవ్పటికీ ప్రజలు ఘోరమైన నరకంలో వడుతున్నారు. ఇది ఎంత 
'అశ్చర్హుకరమైన విషయం? 
శ మళ్ళీ మరోసారి ఈ నత్యాన్ని ఇలా మననులో నాటుకుందాం. 
వారర్షరతి పాపాని దుష్టచిత్తైరవి స్మృతః । 
అనిచ్చయావి నంప్పృష్టో దవాత్యేపహి పావకః ॥ 
భావం: తెలీక నిప్పుని తాకితే చెయ్యి ఎలా కాలక మానదో, అలాగే 
హరి నామ స్మరణ చేస్తే, అది పాపాలని నశింప చేస్తుంది. 
మరోసారి, ఇంకోసారి గుర్తు చేనుకోదగ్గ విషయం ఇది. 
యద్యవ్యువవారతః పాపై ర్మనపాత్యన్తదున్తరైః 
తథాపి నంన్మరన్‌ విషమం న బావ్యోన్తరః శుచిః 
-గరుడ పురాణం 
| భావం: అత్యంత దుస్తరమైన మానసిక పాపాలతో అపవిత్రమైన 
హృదయం గలవాడైనప్పటికీ, విష్ణువుని (దేవుడ్ని) స్మరించినట్లయితే, అతడు 
ఫు ల, బయట పవిత్రుడు అవుతాడు. 
| ఐతే, ఆరాధించే దైవ నామాలని మార్చినంత మాత్రాన దైవం మారేవాడు 
"డు. ఏ దేవతని ఆరాధించినా అన్నీ ఆయన రూపాలే, ఆయన నామాలే. 
హరిని బదులు హరుడ్ని కీర్తించినా, సాయిని కీర్తించినా లేదా గ్రామ 
కీర్తించినా అవన్నీ చేరేవి ఆ పరమాత్ముడ్నే, ఎవరికి నమస్మరించినా ఆ 
మస్మారాలు కేశవుడికే చెందుతాయి. 
నిత్యం మనందరి ఆయుష్పుని తీసుకుపోతూ సూర్యుడు ప్రతీ రోజూ 
విడు. ప్రతీ రాత్రి మనం “వచ్చే జన్మ ఇంతకన్నా ఉత్తమ జన్మ రావడానికి 


భావం: ప్రతి నిత్యం ఇంద్రియాల ద్వారా తెలిసి కాని, తెలియక కా; 
చేసే పాపాలన్నీ గీతా పఠనం వల్ల తక్షణమే నశించి పోతాయి. 
గోరక్‌పూర్‌ వారు ప్రచురించిన పాకెట్‌ సైజ్‌ గీత అయిదు రూపా, 
దొరుకుతుంది. వాటిని కొని దానం ఇవ్వడం వల్ల కూడా కర్మ క్షయం అఆః 
ముందు జాగ్రత్తగా టీకాలు తీసుకున్నట్లుగా, దైవ భక్తి కలిగి వుంటే పాప 
కరుగుతుంది. తీవ్ర భగవత్‌ భక్తి గలవారికి అసలు పాపపు ఆలోచనలే రా 
కర్మ వల నాశనానికి నామం ఉత్తమం 
దానం, తీర్థయాత్రలు లాంటి ముందు చెప్పుకున్నవి ధనంతో ప్రమేయం 
కలవి. ధన లోపం వల్ల అవి ఏవీ మన వల్ల కాకపోతే, కర్మ ఫల 
మంచి దారి భగవదారాధన. ఓ నామం జపించడమో లేదా మంత్ర లి! 
జపం చేయడమో చేస్తే చాలు. దుష్మర్మలు నాశనం అవుతాయి. 
అప్రారబ్ధ వలం పావం కూటం బీజం వలోన్ముఖమ్‌ 
క్రమేశైవ ప్రతీమంతే విష్ణుభక్తి రతాత్మనామ్‌ 


-పద్మ పురాణం 


భావం: పాప కర్మ ఫలాలు నాలుగు విధాలు 

1. ఇంకా పరిపక్వం కాని కర్మ ఫలం. 

2. బీజ రూపంలో వున్న కర్మ ఫలం. 

3. ఇంతకు ముందే పరిపక్వమైన కర్మ ఫలం. 

4. ఇంచుమించు పరిపక్వమైన కర్మ ఫలం. 

ఎవరు విష్ణువుకి ఆత్మార్పణ చేసుకుంటారో వారి విషయంలో ఈ నాలి 
విధాలైన కర్మ ఫలాలు నశిస్తాయి. ఇది మరోసారి ఇలా గుర్తుచే 


172 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


నేను ఈ రోజు ఒక్క సుకర్మ అయినా చేసానా? నీచ జన్మ రాకుండా ఉండటానికి 
ఎలాంటి దుష్మర్మలు చేయలేదు కదా?” అని ఎవరికి వారు ఆత్మ పరిశోధ్రన్ష 
చేసుకోవాలి. ఎందుకంటే సుకర్శలిచ్చే సుఖాలని మనమే అనుభవిస్తాం. దుష్మర్మల 
కష్టాలని కూడా మనమే అనుభవించేది. సుకర్మ రాశి తక్కువ, దుష్మర్మ ర్రా 
ఎక్కువ ఉంటే వచ్చే జన్మ నాలుగు కాళ్ళ జన్మ రావడం తప్పదు. కాబట్టి మనం 
మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా మసలుకుంటూ, సుకర్మల రాశి 
పెంచుకోవడం ఉత్తమం. ఈ కింది మూడు రకాల మనుషుల్లో మనం ఏ రకం 
నించి ఏ రకానికి ఎదుగుతున్నాం అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 
మనుషుల్లో రకాలు 
దేవ మనుషులు: ఇతరుల సౌఖ్యం కోసం తమ సౌఖ్యాన్ని పణంగ 
పెట్టేవారు. వీరు ముక్తి మార్గంలో ఉన్నవారు. | 
' మనుషులు: తమ సుఖాన్ని చూసుకుంటూ ఇతరుల సుఖాన్ని చూసవారు. 
వీరు మళ్ళీ మనిషి జన్మని ఎత్తుతారు. 

అసుర మనుషులు: తమ సుఖం కోసం ఇతరుల సుఖాన్ని చెడగొళ్ళి 

వీరు జంతువులు లేదా పురుగులు లాంటి నీచ జన్మలని పొందుతారు. 

అనునరణీయం 

అమెరికన్‌ లీడర్‌ బెంజిమన్‌ (ఫ్రాంక్లిన్‌ ఇరవై ఏడవ ఏట, తన 
తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకోసం పన్నెండు నీతి స 
ఓ కాగితం మీద రాసుకుని వాటికి అణుగుణంగా తన నడవడికని మార్చు 
విశ్చప్రయత్నం చేయసాగాడు. ఎప్పుడైనా ఏ నీతి సూత్రాన్ని అతను ఉల్ల ౦ 
దాని ఎదుట ఓ నల్లని చుక్కని అందుకు గుర్తుగా ఉంచసాగాడు. అతని 
ఏ నీతి సూత్రం ముందూ నల్లటి చుక్క ఉండని రోజు రావాలని 
కఠినంగా పాటించిన ఈ పద్ధతి వల్లనే ఫ్లాంకిన్‌ గొప్ప రాజకీయవేత్త, 
అయి కొన్ని కొత్త వస్తువులని కూడా కనిపెట్టాడు. కర్మ క్షయానికి ఇ 


దారి. 


కర్మ - జన్మ 173 


మనుములు చేసే దువ్మర్మలు మూడు రకాలు 
1. తన శరీరానికి చేసుకునే దుష్మర్మలు. సిగరెట్‌, ఆల్మహాల్‌, (డ్రగ్స్‌ 
ఉపయోగించడం, అలవిమాలిన శారీరక (శ్రమ చేయడం మొదలైనవి. 
2. ఇతర జీవులకి చేసే దుష్మర్మలు. 
8 తను జన్మించిన ప్రపంచంలోని వాటిని నాశనం చేయడం. అడవులు 
ధ్వంసం మొదలైనవి. 


దుష్మ్కర్మలకి దూరం 

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి చక్రాల వాహనాల్లో ప్రయాణించరని 
చాలామందికి తెలుసు కాని కారణం అందరికీ తెలీదు. ఓ సారి వారు రోడ్డు 
మీద వాహనాల చక్రాల కింద పడి నలిగి మరణించిన వివిధ జీవులని చూసి, 
ఇక వాహనంలో ప్రయాణించడం మానేసారు. తమ వాహనం కిండ పడి 
మరణించిన జీవుల మరణం తాలూకు పాపం ఆ వాహనంలో ప్రయాణించేవారికి 
చుట్టుకుంటుంది. ఈ సంగతి వారికి తెలీకపోయినా సరే. వారి దేహ బరువు 
కూడా ఆ వాహన బరువుని పెంచి అందుకు కారణం అవుతోంది కదా. పైగా 
వారి దేహాల ప్రయాణానికే అసలా వాహనం ప్రయాణిస్తోంది. ఈ విధంగా 
అప్పటోనించి స్వామి వారు చక్రాల వాహనాలైన కారు, బస్సు, రైలు లాంటివి 


స్వామి వారు ఎక్కలేదు. కాలి నడకన, పల్లకీలో లేదా పడవలో మాత్రం 


'ప్రయాణించేవారు. వాటివల్ల ఏ జీవికి భయం లేదు కదా. 
మనం చేసే కర్మల ద్వారానే మనం రక్షింపబడేది. లేదా శిక్షింపబడేది. 


మనిషిని ఇద్ధరించేది లేదా పతనం గావించేది అతని కర్మలే తప్ప ఇంకేం కావు. 
“అందుకే చేస్టే 


కర్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పు పని చేయబోయే 


ముందు మనల్ని అంతరాత్మ వద్దని హెచ్చరిక చేస్తుంది. అది మొదటి ఆలోచనగా 


& 


ది. ఇలాగే మంచి పని చేయబోయేముందు కూడా దాన్ని చేయమన్న 


వ్ర 


క్సాహం కూడా లోపల నించి వస్తుంది. ఆ మొదటి ఆలోచన ప్రకారం చేస్తే 


మనం చాలా కర్మ బంధాలలో చిక్కుకోం. ఎందుకంటే మొదటి ఆలోచన 


8. కర్మ మర్మం 
గహనా కర్మణో గతిః=కర్మ గతి తెలునుకోవడం చాలా కష్టం 


174 మల్లాది వెంకట క 


ఎప్పుడూ అంతర్యామి ఆలోచన. తర్వాత అది వద్దు అనే ఆలోచన స్వార్థ 
మనసు నించి వస్తుంది. ఇతరులకి మనం ఉపయోగపడే అవకాశం 


వచ్చినప్పుడు దాన్ని జారవిడుచుకోకూడదు. సాన 
న మాంన భక్షణే దోషో న మద్యే నచ మైథునే | వ్‌ గ ౦దా, జన్మ ముందా? ' 

గ వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ అనుకున్నాం. కాని మొదటి జన్మకి 

ప్రవృత్తి రేషా భూతానాం నివృత్తిన్తు మహావలా 1 3 oy జణ్మ 

వృ వృత్తిన్తు మునుపు మనకి జన్మ లేనప్పుడు కర్మ కూడా ఉండదు కదా? అసలు మొదటి 


భావం: మాంస భక్షణ, మద్యపానం, మైధునం వీటిలో విషయ పరం 

ఎలాంటి దోషం లేదు. ఇవి సర్వ ప్రాణులు సహజంగా చేసే కర్మలే. 

మానవులు వీటిని త్యాగం చేసి నియమబద్ధంగా వుంటారో, వారికి మహా ఫలం 
లభిస్తుంది. తక్కిన వారికది మృగ్యమౌతుంది. 
ఇది అన్ని దుష్ట చర్యలకి వర్తిస్తుంది. 

ధనం మూలం ఇదం జగత్‌ 

"డబ్బు విషయంలో అంతా ముందుంటారు కాబట్టి అన్నిటికన్నా న 

చెప్పాల్సింది ఆఖరులో చెప్పబడుతోంది. క 

టకా ధర్మః టకా కర్మ టకా హి పరమం వదం 

టకా యన్య గృహే నాస్తి వోటకాః టక్‌ టకాయతే 

ఇదో చాటు శ్లోకం. బెంగాలీ భాషలో 'టక' అంటే రూ 

అర్ధం. హాస్యంగా చెప్పబడిన ఈ శ్లోకార్థం “రూపాయే ధర్మం. రూపాఠ 

రూపాయే మోక్షం. రూపాయలు ఎవరింట్లో ఉండవో వారింట్లోని 

టకటక శబ్దం చేస్తాయి.” కుండలు ఒకదానికొకటి రాసుకుంటే 'ట 

చేస్తాయని ఇంకో అర్ధంతో కూడా ఈ శ్లోకం రాయబడింది. 


జన్మ మనకి ఎలా వచ్చింది? అసలీ జన్మ చక్రంలో మనం ఎలా చిక్కుకున్నాం? 
ఈ ప్రశ్నలని ఎంతమంది వేదాంతులని, ఎంతమంది మహాత్ములని, సత్‌పురుషులని 
అడిగినా కూడా ఇంతదాకా ఎవరూ తృప్తికరమైన జవాబివ్వలేదు. చెట్టు ముందా, 
విత్తు ముందా? ఎవరు చెప్పగలరు? 
బృహదారణ్యకోవనిషత్‌లో ఈ ప్రశ్న వస్తుంది. జ్రేతాయుగంలో జనక 
మహారాజు సభలో ఓ రోజు వేదాంత చర్చని ఏర్పాటు చేసి, ఎవరు అందులో 
గెలిస్తే వారికి బంగారు మువ్వలు, గంటలు కట్టిన వెయ్యి గోవులని బహుమానంగా 
ప్రకటించాడు. వేదాంత చర్చ జరుగుతోంది. యాజ్ఞవల్క్య మహర్షి ఆ సభలో 
తనే గొప్ప పండితుడినని, కాబట్టి ఆ గోవులని తనకే ఇప్పించమని కోరాడు. గార్గి 
అనే తపస్వి ఆయన్ని చివరగా ఈ ప్రశ్న అడిగింది. 
“జన్మ ముందా? కర్మ ముందా?” 
“అది నువ్వు అడక్కూడదు. నేను చెప్పకూడదు.” జవాబు చెప్పాడు. 
“కాదు. నేను అడుగుతున్నాను. నువ్వ చెప్పి తీరాలి.” గార్గి పట్టుబట్టింది. 
“మరోమారు ఆ ప్రశ్న అడిగావంటే నీ తల వెయ్యి సుత్తులప్రకుడి 
త్తే” హెచ్చరించాడు యాజ్ఞవల్ముడు. 
ఆ గోవులని ఆయన తోలుకువెళ్ళాడు. జన్మ ముందా లేక కర్మ ముందా 
“ ప్రశ్నని ఎవరూ ఎందుకు వేయక్తూడదు?దానికి సమాధానం లేదా? లేక 
౨.ఆ రహస్యాన్ని పరమాత్మ రహస్యంగా ఉంచదలచుకున్నాడా? ఇది ఇంతదాకా 
తెలీని విషయం. 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


“అసలు మొదటి జన్మ ఏది?అంతకు మునుపు మనం ఎవరం? ఆ 
మొదటి జన్మ ఎందుకు వచ్చింది? రెండవ జన్మకి కర్మ మొదటి జన్మ వల్ల 
వచ్చింది. మరి మొదటి జన్మకి కర్మ ఎక్కడ నించి వచ్చింది?' వీటికి తార్మిక్ణ 
జవాబులు ఎవరూ ఇంతదాకా ఇవ్వలేకపోయారు. అసలీ కర్మ చక్రం ఎప్పుడు 
ప్రారంభమైందో ఎవరూ చెప్పలేరు కాబట్టి దీన్ని “ఆది లేనిది'గా చెప్పారు.. 

అమెరికాలో వివిధ మత సమ్మేళనం జరిగినప్పుడు దానికి వో | 
స్వామీ వివేకానందని ఎవరో ఇదే ప్రశ్న వేస్తే దానికి ఆయన ఇచ్చిన జ 

“ఈ జనన మరణ చక్రంలో ఎప్పుడు చిక్కుకున్నామో, ఎందుకు 
చిక్కుకున్నామో, ఎలా చిక్కుకున్నామో మా హిందూ సనాతన ధర్మం చెప్పలేదు 
కాని ఈ చక్రం నించి ఎలా తప్పుకోవాలో మాత్రం చెప్పింది.” 

సమాధానం దొరకని ప్రశ్నని పట్టుకుని వేలాడేకంటే ఈ చావు పు! 
నించి తప్పుకోవడం తెలివైన పని. బహుశ తప్పుకున్నాక ఈ రహస్యం తెలియ 
ఓ సందర్భంలో మాతా అమృతానందమయి ఆమె అమెరికన్‌ శిష్యుడు నిల్‌ 
(స్వామి పరమాత్మానంద పరి) దీని గురించే ఇలా చెప్పింది. 

“ఒక్కకర్మా మిగలని స్థితిని సాధిస్తే కర్మ రహస్యం మొత్తం తెలు 
నీ పూర్వ జన్మలన్నిటి గురించి కూడా నువ్వు అప్పుడు తెలుసుకోవచ్చు.” 

దగ్గుకు కరక్కాయ మందు అని తెలిసాక దాన్ని బుగ్గన పెట్టు కో 
కాని, అసలు దగ్గెందుకు వచ్చింది, కరక్మాయ ఏ చెట్టుకి , ఎన్ని సంవ 
ఎప్పుడు కాపు కాసింది మొదలైన విషయాలు పట్టించుకోం కదా. దీన్నీ ఈ 
తీసుకోవాలి. వాటి పూర్వాపరాల గురించి శోధించేకన్నా వాటినించి 
బయటపడాలి అన్నది ఆలోచించడం మనకి వుపయోగించే విషయం అ 
అదే వివేకం. 

విత్తు ముందా? చెట్టు ముందా? ఈ రెండిటికీ ముంద 
ఒకడున్నాడు. ఆయనే పరమాత్మ. తన సంకల్పాన్ని బట్టి ఆయన 
విత్తుని లేదా విత్తు నించి చెట్టుని సృష్టించగలడు. 


176 


కర్మ - జన్మ [గ 


కర్మ ప్రయోజనం 
ప్రపంచంలో మంచిని పెంచాలని క్రూరత్వాన్ని దుర్మార్గాన్ని అంతం 
చేయాలనే ఉద్దేశ్యంతో భగవంతుడు కర్మని, అందుకే పాప సణ్యాలని, కర్మ 
ఫలాన్ని ఏర్పాటు చేసి ఉంటాడు. లేకపోతే దుష్టులు మంచివాళ్ళని, జు. 
బలహీనులని హింసించడం పేట్రేగిపోతుంది. 

ఓ వ్యక్తి తన స్వార్థం కోరి ఒక చెడు పని చేస్తే అందువల్ల అతనిలోని 
చైతన్యం సంకుచితం అయి, తద్వారా అజ్ఞానమయం అవుతుంది. “ఈ కర్మ చేస్తే 
నేను సృష్టి చక్రంలో బంధింపబడతాను' అని ఆ చైతన్యం లేదా ఆత్మ దాని 
ఫలితాలని అనుభవించాక గ్రహిస్తుంది. తిరిగి దాని వికాసానికి మళ్ళీ ఎన్నడూ 
ఆ చెడు కర్మని చేయదు. అందువల్ల కర్మ అన్నది ఆత్మ వికాసానికి ఏర్పరచబడిన 
యంత్రాంగంగా భావించవచ్చు. ఈ క్రమంలోనే చెడు కర్మల ఫలితాలుగా 
కలిగే దుఃఖం ఆత్మవికాస పరిణామానికి ఉపకరిస్తుంది. ఇలాగే నిస్వార్థంగా 
ఇతరుల మంచి కోసం చేసిన కర్మల వల్ల అతనిలోని చైతన్యం విశాలం అయి 
తద్వారా జ్ఞానమయం అవుతుంది. 'ఈ కర్మని చేస్తే నేను వికాసం చెంది సృష్టి 
చక్రంలోంచి విడుదల చేయబడతాను' అని ఆ చైతన్యం లేదా ఆత్మ దాని = 
అనుభవించాక గ్రహిస్తుంది. 

a గ్‌ క బొటన వేల్లో కట్టె పేడు ముక్కదిగింది. అతని తండ్రి అ 
త్స చేయడానికి బేండ్‌ ఎయిడ్‌, ఆయింట్‌మెంట్‌, టించర్‌ 

అ వేల్లోని పేడు ముక్కని త్లొలగించబోతే ఆ పాప “ఒద్దొద్దు. అది తీయాలంటే 
స్ప. దాన్ని అలాగే ఉంచి కట్టు కట్టు.” అన్నది. ఐనా ఆ తండ్రి ఊరుకోడు 


కదా, వేల్లోంచి ఆ పే 
ొంచి ఆ పేడు బయటకి వచ్చేదాకా ఆ పాపకి శాంతి ఉండదు. 


కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా ఇలాగే ప్రవర్తిస్తాం. ఇక్కడ పేడు 


ముకు మ్రష గ 
3 స దుష్కర్మ. దాన్ని వేల్లోంచి తీయడం కర్మ ఫలం. మనం చికిత్స వద్దంటాం. 


ప్ర = 
కట్టు 3 చాలు అంటాం. నొప్పి పుట్టకుండా పేడు తొలగాలనుకుంటాం. కష్టం 
దుష్కర్మ అలాగే ఉండిపోతుంది. పేడు ముక్కని తీయద్దంటే తండ్రి 
[sy Lt 


178 మల్లాది వెంకట కృష్ణ కర్మ - జన్మ 179 


'క్రూడా సూర్యుడికి చెందదు. ఇలాగే భగవంతుడు కూడా ప్రతీ జీవి హృదయంలో 
తటస్థంగా, ఆ జీవి కర్మలకి సాక్షీ భూతుడుగా మాత్రమే ఉంటాడు. 
జీవులు చేసే కర్మలకి ఫలితంగా అనుభవించే సుఖదుఃఖాలతో దేవుడికి ఏ మాత్రం 
సంబంధం లేదు. దేవుడు కర్మ ఫల ప్రదాత. అంటే బేంకులో కేషియర్‌ లాంటివాడు. 
"మన చెక్కుకు తగినంత డబ్బే కేషియర్‌ ఇస్తాడు- అదీ అందుకు తగ్గ జమ 
_ ఉంటేనే. దేవుడు కూడా మన కర్మలని అనుసరించే మనకి ఫలాలని ఇస్తాడు; 
దీన్ని గురించి శ్రీ మళయాళ స్వామి ఇలా చెప్పారు. a 
“మనం చేసే కర్మలకి పూర్తిగా మనమే బాధ్యులం తప్ప పరమాత్మ 
కాదు. ఎలాగంటే, వివిధ వృక్షాలు రకరకాల రుచులు గల పళ్ళని ఇస్తాయి. 
కొన్ని తియ్యటి పళ్ళని, కొన్ని వగరు, ఇంకొన్ని చేదు, మరికొన్ని ప్రఖపు చవి 
గల పళ్ళని ఇస్తాయి. కాని ఆ వృక్షాలు ఆ పళ్ళని ఇవ్వడానికి కావలసిన శక్తిని 
భూమి, సూర్యుడు ఇస్తున్నా వాటి ఫలాల గుణ దోషాలకి ఆ రెంటికీ హేధ్యత 
లేదు. అలాగే మనుషులు చేసే కర్మలకి తగిన శక్తిని పరమాత్మ ఇస్తాడు. అంతే 
కాని ఆ కర్మలకి పరమాత్మ కారణం కాడు. వారి వారి సంస్కార బీజాల వల్ల 
మనుషులు దుష్మర్మలని చేసి దుఃఖాన్ని, సుకర్మలని చేసి నంతోషాన్ని 
అనుభవిస్తున్నారు. 
నాదత్తే కన్యచిత్‌పావం న చైవ నుకృతం విభుః 
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన మువ్యూంతి జంతవః 
-గీత 5-15 
భావం: సర్వవ్యాపి అయిన పరమాత్మ ప్రాణుల పుణ్య పాప కర్మలలో 
Tein అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉండటంతో ప్రాణులు 
పరమాత్మకి కర్మ బంధం ఉండదా? 
యాజ్ఞవల్క్యుడు రాసిన ఈశావాస్యోవనిషత్తు భగవంతుడి రూపాన్ని 
సెంత్రం ద్వారా వర్ణిస్తోంది. ఇలాంటి లక్షణాలు గల వారికి కర్మలు అంటవు. 


జీవాత్మ రకరకాల దుష్మర్మలు చేస్తూ, దానికి శిక్షని అనుభవిస్తూ క్రమేపీ 
సంతరించుకుంటుంది. కర్మ ప్రయోజనం ఇదేనని అద్వైత వేదాంతుల 
మన కర్మలకి దేవుడు ఎందుకు బాధ్యుడు కాడు? 

కర్మణః వురుషః కర్తాశుభస్యా వ్యశుభన్య చ 

న్వవలమ్‌ తదుపాననాతి కథమ్‌ కర్తాస్విదీశ్వరః 

-వన పర్వం 181-5 
భావం: ఎవరు చేసిన కర్మ ఫలాన్ని వారే అనుభవిస్తారు. దాని! 
భగవంతుడు కర్త కాడు. 3 
కొందరంటారు, మన హృదయంలో ఉన్న దేవుడే మన చేత 
చేయిస్తున్నాడు కాబట్టి వాటి ఫలితాలు కూడా ఆయనకే చెందాలని శ 
కొందరు ివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న సామెత ప్రకారం, తాము ః 
ప్రతీ కర్మని పరమాత్మ ఆజ్ఞతోనే చేస్తున్నాం కాబట్టి వాటి ఫలాలు కూడా 
అనుభవించాలని, అన్యాయంగా తాము అనుభవిస్తున్నామని అంటారు. 
నిజం కాదని, పరమాత్మకి మన కర్మలతో ఎలాంటి ప్రమేయం లేదని చెప్ప 
పెద్దలు ఈ ఉదాహరణ చెప్తూంటారు. 

ఓ చిన్న గదిలో దీపం వెలుగుతోంది. కొందరు ఆ వెలుగులో 
చదువుకుంటున్నారు. మరి కొందరు ఎవరివో చెక్కుల మీద దొంగ 
చేస్తున్నారు. భగవంతుడి కరుణ ఆ దీపం లాంటిది. గీత చదివినవా 
దొంగ సంతకాలు పెట్టినవాడు జైలుకి వెళ్ళచ్చు. తప్పు ఆ దీపందా? 
ఫలాలని అందించడంలో భగవంతుడు కేవలం సాక్షీభూతుడు మాడ్రవె 

సూర్యుడి వెలుగులో కొందరు మంచి కర్మలు చేస్తారు. దాని ; 
సూర్యుడికి చెందదు. అలాగే కొందరు చెడ్డ కర్మలని చేస్తారు. దాన్‌ వె 


ఇలాగే కర్మ ఫలానుభవం కూడా మన రక్షణకే అని గ్రహి 


180 


లేనివారికీ పాపపు స్పర్శ ఉండదు. 


భగవంతుడు, తర్వాత సంపూర్ణ జ్ఞానులే. మరి పరమాత్మ రాముడిగా 
ఎందుకు పుట్టారు? కర్మ లేక జన్మ ఉండదని కదా సిద్ధాంతం? మరి 
మహర్షి చెప్పింది తప్పా? 


సమాధానంలో దొరుకుతుంది. 


మరి మనిషి శరీరాన్ని దాల్చి వచ్చే పరమాత్మకి ప్రారబ్దం అంటూ వు 
ఉంటే అదేమిటి?” అడిగారు ఒకరు. $ 


పాప కర్మలతో తమని బాధించే దుర్మార్గుల దుర్మార్గం నించి రక్షిం' 
చేసే పూజ, జప, తప, యజ్ఞ, యాగాది సత్మార్యాచరణ చేత; ద 
సన్మార్గుల పుణ్యం కలిసి ప్రారబ్దంగా పరిణమించి, ఆయన బు 


కర్మ - జన్మ 181 


ధరిస్తాడు. దీన్ని 'బ్రదేజ్ఞ ప్రారబ్ధం అంటారు. ఇదే భగవద్గీతలోని భగవానుడు 
పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దువ్వుతాం, భర్ష సంస్తావనాయార్ల 
సంభవామి యుగే యుగే” అని శెలవిచ్చారు.” భగవాన్‌ చహాధానర చెప్పారు. 
(| దీన్నిబట్టి పరమాత్మ స్వయంగా చేసుకున్న కర్మ అంటూ ఉండదు అని * 
తెలుస్తోంది. యాజ్ఞవల్క్య మహర్షి చెప్పింది తప్పు కాదు. 
మనిషికి స్వేచ్చా చిత్తం లేదా? 
మన పుట్టుక పూర్వ జన్మల్లో చేసిన కర్మలని బట్టి ఉంటుందని తెలుస్తోంది. 
కొని మన మొదటి జన్మ నించి ముక్తి పొందే ఆఖరి జన్మ దాకా మనం చేసేది 
మనకి జరిగేది మొత్తం భగవంతుడి ఇచ్చానుసారమే జరుగుతుంది అనడానికి న 
'దృష్టాంతం షిరిడీ సాయి భగవానుడి చరిత్రలో వస్తుంది. 
| స్వతంత్రానికి రావడానికి మునుపు బాలగంగాధర తిలక్‌ కపర్దేతో, 
చద్దానందుల వారితో వెళ్ళి సాయిబాబాని కలిసాడు. గురుస్టాన్‌లో పేపచెట్టు 


నంద కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నారు సాయిబాబా. సాయిబాబా 
తిలక్‌ వైపు తిరిగి అన్నారు. 


శుక్రమకాయమ వ్రణమస్నావిరం శుద్ధమపావవిద్ధమ్‌ 
శుక్రం=నిర్మలమైనది; 

మాలిన్యం లేనివాడికి కర్మలు అంటవు. 

అకాయం= శరీరం లేనివాడు 4 
పాంచభౌతికమైన శరీరంతో చేస్తేనే కర్మలు అంటుతాయి. 
అ(వ్రణం=గాయాల్లేని శరీరం న్లో 
గాయాలు ఎవరికి వస్తాయి? పూర్వ జన్మలో పాపాలు చేసుక 
అస్నావిరం= నాడులు, నరాలు లేనిది 
తేజోమయ శరీరానికి నాడులు, నరాలు అవసరంలేదు. 
శుద్ధం=కళంకం లేనిది 
అపాపవిద్ధమ్‌= పాపపు స్పర్శ లేని శరీరం. శుభాశుభ కర్మ స 


ఖ్‌ 


ఈ ధర్మాలు ఉన్నవారికి కర్మలు అంటవు. అలాంటి: 


“పాలికేకలు స్వరాజ్యాన్ని ఇవ్వవు. ” 


సా యి అన్ను మాటలకి తిలక్‌, శుద్దానందుల వారు ఆశ ర్యపోయారు. 
| భి ట్ర్‌ 
ఆ మా టని శుదానందుల వారు లకో ల్‌ కాంగగైస్‌ సదస్సులో అన్నవే! 


ma 


స్వరాజ్యం ఎలా వస్తుంది?” సాయిబాబాని అడిగాడు తిలక్‌ వెంటనే. 


దానికి జవాబు ఓ సారి భగవాన్‌ శ్రీరమణ మహర్షి 


“భగవాన్‌. (ప్రారబ్దం లేనిదే శరీరం రాదని కదా శాస్త 


| మాలిక్‌! ఆయనే మానవాళిని నడిపిస్తాడు. నిశ్శబ్దంగా ఉండు. 
ల్పాన్ని అనుసరించు. వెళ్ళు. విశ్రాంతి తీసుకో. ఒక నాయకుడు 


జ స ప . నిష్హియుడై? సొద్దువ్రే.”? 
శాస్త వచనాన్ని సందేహించాల్సిన పని లేదు. నిప్పి లే.” తిలక్‌కి సమాధానం ఇచ్చారు బాబా, 


అప్పటికే డయాబెటీస్‌తో బాధపడే తిలక్‌ మరణించాక బాపూజీ ద్వారా 

వ 

న వ అందుకు అవసరమైన కర్మలని ఉద్యమాల్లో కొన్ని లక్షల 
- దీన్ని బట్టి భారత దేశానికి స్వతంత్రం రావడం భగవంతుడి 


182 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


ఇచ్చ అని, గాంధీ కాని, మరెవరైనా కాని ఆ పరమాత్ముడి ఇచ్చ నెరవేరడానిక్షి 


సరిపడే కర్మని చేసిన పరికరాలని అర్ధమవుతోంది. దీన్ని బట్టి మనం 
కర్మలన్నీ మనం చేస్తున్నాం అని మనకి అనిపిస్తున్నా, నిజానికి దైవ ప్రణాళిక 


భాగంగానే మనం వాటన్నిటినీ చేస్తున్నాం అని అర్ధమవుతోంది. జరగబోయేది 


తెలిసేవాడికి దాన్ని జరిపించడం కూడా తెలుస్తుంది. 


భగవద్గీతలో భగవానుడు చెప్పిన ఈ మాటలని బట్టి కూడా ౩ నకి 


స్వేచ్చా చిత్తం లేదని అర్ధం చేసుకోవచ్చు. 
వేదాహం నమతీతాని వర్తమానాని చార్జున 


భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన 

-గీత 7-26 

భావం: ఓ అర్జునా! గతకాలానికి చెందిన, వర్తమాన కాలానికి చెందిన 

చరాచర ప్రాణులన్నీ నాకు తెలుసు. రాబోవు కాలంలో పుట్టబోయే ప్రాణ 


తెలుసుకోలేరు. 

దీన్నిబట్టి మనం ఈ జన్మలో ఎలాంటి కర్మలు చేసి తర్వాతి జ 
మనం వెళ్తామో పరమాత్మకి తెలుసని, అన్నీ ఈశ్వరేచ్చ ప్రకారం జరుగుతున్నా 
అందువల్ల మనకి స్వేచ్చా చిత్తం ఉన్నట్లు కనిపించినా లేదనే చెప్పాలి. 

ఫ్వేచ్భా చిత్తం లేదా భావ స్వేచ్చ మీద శ్రీ శృంగేరి జగద్గురు 
చంద్రశేఖర భారతీ మహాస్వామి చెప్పిన మాటల సారాంశం ఇది. 

“ప్రస్థుత కాలం మన ముందు ఉంది. నీ భావనా స్వేచ్చ 
దాన్లో గడిపి దాని ఫలితాలకి రూపుని ఇస్తున్నావు. ఓ గంటని 
భజనతో గడుపుతావా లేక ఇతరుల మీద చాడీలతో, నిందలతో గ 
సేవా కార్యక్రమాల్లో గడుపుతావా లేక ఇతరులని మోసం చేసి ధన 
గడుపుతావా అన్నది నీ భావ స్వేచ్చ ద్వారా చేస్తున్నావు. ఆ విధంగా భో వ ౧ 


కర్మ = జన్మ 183 


అంటే వర్తమాన కర్మ. గతం నీ దృష్టికి కనపడదు. దాని ఫలితాన్ని మాత్రమే 
నువ్వు చూస్తావు. నీ ముందున్న వర్తమాన కర్మని చూస్తావు. కాని దాని ఫలితాన్ని 
ఇప్పుడు చూడలేవు. ఎందుకంటే అది భవిష్యత్తులో ఉంది. భవిష్యత్తులో ఆ కర్మ 
ఫలాన్ని చూసినప్పుడు అది విధి అయి, ఆ విధికి కారణమైన నేటి నీ వర్తమాన 
కర్మ కనపడదు. అందుకని దానికి “అదృష్టం లేదా దురదృష్టం” అనే పేరు 
పెట్టుకున్నావు. 
విధి, భావ స్వేచ్చ నిజానికి ఒక్కటే. కాల విషయంలో భిన్నత్వం ఉన్నప్పటికీ 
రెంటికీ వస్తు విషయంలో తేడా లేదు. గతంలో నీకు గల భావ స్వేచ్చ ప్రకారం 
ప్రవర్తించడం ద్వారా సృజించిన కర్మఫలాలే నేటి నీ విధి. నేడు నీ భావ స్వేచ్చ 
ప్రకారం గల నీ ప్రవర్తనా ఫలితమే భవిష్యత్తులో నీకు కలిగే విధి. పూర్వ జన్మలో 
నువ్వు సన్మార్గాన్ని అనుసరించి ప్రవర్తించి ఉంటే, ఈ జన్మలో నీ విధి బావుంటుంది. 
దీన్నే అదృష్టం అంటాం. పూర్వ జన్మలో నీ ప్రవర్తన దుర్మార్గంగా ఉండి' ఉంటే ఈ 
జన్మలో నీ విధి చేదుగా ఉంటుంది. దీన్నే దురదృష్టం అంటాం. కాబట్టి విధి, 
కర్మ ఫలాలు వేరు వేరు కావు. ఆ రెండూ ఒక్కటే. అంతే కాని విధి కు నించి 
ఎక్కడ నించో మన మీదకి వచ్చి పడే భూతం కాదు” 
వేదాంతులు కొందరు మనిషికి స్వేచ్చా చిత్తం ఉందని, మరి కొందరు 
లేదని వాదించుకుంటారు. కాని కొన్ని విషయాల వల్ల లేదనే అనిపిస్తుంది. 
ఉదాహరణకి రచయిత బంధువుకి సద్దురు నిత్యానంద బాబా ఆశ్రమం 
ఉన్న మహారాష్ట్రలోని గణేష్‌పురికి వెళ్ళి మూడు రాత్రులు నిద్ర చేయమని నాడిలో 
పరిహారం వచ్చింది. దాదాపు ఆరు వందల ఏళ్ళ క్రితం ఆ గ్రంధం (దీన్ని 
మొత స్వయంగా చూసాడు) రాయబడ్డ కాలంలో ఇంకా నిత్యానంద బాబా 
యు జన్మించనేలేదు. అంటే సద్గురు నిత్యానంద బాబా ఆశ్రమం గణేష్‌పురిలో 
“రానా కాలానికల్లా వస్తుందని చాలా కాలం క్రితమే ఆ నాడీ గ్రంధం రాసిన 


పొరికి తెలుసు, కేరళలో జన్మించిన రామన్‌ నిత్యానంద బాబా పేరుతో గణేష్‌పురిలో 


రప 
శ్రీరపద్దారు. దీన్నిబట్టి ఆయన పుట్టక మునుపే ఆ జీవి జీవిత గమనం 


184 మల్గాక్ష.. లా 185 


5 ఆ పదవిలో ఉన్నవారు చేయాల్సిన మంచి గురించి, చేయకూడని 
ంచి చెప్పడం ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. 

కర్మలు ఎక్కడ భద్రవరచబడతాయి? £ 
ను చెట్టుగా భావిస్తే, కర్మ వల్ల జన్మించే మొదటిదైన విత్తనం కాని, 
తాక దానికి పూసిన ఆకు, పువ్వు, పిందె, కాయ లాంటి క్రమ 
కాని మనకి గోచరం కావు. కేవలం కర్మానుభవం అయిన 
“ , అదీ కేవలం అనుభవంతో మాత్రమే అర్ధం చేసుకోగలం. 
) పరిణామ దశలని మహర్షులు, మహాత్ములు మాత్రమే చూడగలరు. 
సిన కర్మ తాలూకు ఫలితం ఏ దశకి వచ్చిందో, ఇంకా ఎంతకాలానికి, 
వనికి వస్తుందో వారు తమ ప్రత్యేక దర్శన దృష్టితో తెలుసుకోగలరు. 
చేసే కర్మలు మనకి ఫలాలు లభించేదాకా మన సబ్‌కాన్నస్క్‌ 
ద్రలుగా భద్రపరచ బడతాయని కొందరు చెప్తారు. ఆ సబ్‌కాన్నస్‌ 
ఎద్రలని శరీరంలోకి విడుదల చేసి రోగాలని కలిగిస్తుందని కూడా 
. ఇలా వచ్చే కొన్ని రోగాలకి సైకోమేటిక్‌ రోగాలని పేరు. 
కొందరు ఆ కర్మలు ఆకాశంలో, ఆకాశిక్‌ పుస్తకాల్లో నమోదవుతాయని 
రొ వర్గంవారు ప్రతీ కర్మలో ఆ కర్మని చేయగానే సూక్ష్మమైన ఓ 
ఉత్పన్నమవుతుంది అంటారు. దీన్నే మీమాంసకులు “అపూర్వం” 
అపూర్వం ఆత్మలోనే జనించడం విశేషం. ఇది కర్మ ఉత్తరావస్థ 
నికి పూర్వావస్థ. కర్మల వల్ల జనించే ఈ అపూర్వ శక్తి యాగకర్తలో 
) దాని ఫలితం అనుభవించే దాకా దాగి ఉంటుంది. అనుకూల 
సరైన సమయం ఏర్పడగానే కర్మ చేసిన వ్యక్తికి ఈ జన్మలోనో లేదా 
“కా ఓ దాంట్లోనో, లేదా పరలోకంలోనో ఈ 'అపూర్వం' దాని 

స్తుంది. దీన్ని 'కర్మ సాక్షి అని కూడా అంటారు. హెచ్చు తగ్గులు 
క జీవి తగిన కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంది. మనం చేసిన కర్మలు 
- “కా మనల్ని వెన్నంటి ఉంటాయని ఓ మహాత్ముడు ఇలా చెప్పాడు. 


నిర్ణయించబడిపోయినట్లే. ఇక స్వేచ్చా చిత్తం ఎక్కడనించి 
సందర్బంలో అదే గ్రంధంలో అతనికే జిల్లెళ్ళమూడి అమ్మ ఈ 
పరిహారం వచ్చింది. అంతా భగవంతుడి ఇష్టం ప్రకారం ఇ 
వల్ల మనం దాన్ని మన ఇష్టప్రకారమే చేస్తున్నామని, స్వే 
బహుశ అనుకుంటాం. 
చెడ్డ వనులు చేసేవారు దుర్మార్గలా? 
ప్రతీ జీవాత్మ చుట్టూ పేరుకున్న స్వార్థ కర్మలు, పరమ 
మటుమాయం అయిన స్థితే మోక్ష స్థితి, లేదా ముక్తి, ఆత్మ 
జీవి ఎనభై నాలుగు లక్షల రకాల జీవకోట్ల శరీరాల్లో ప్రయ 
మనిషి శరీరం లోకి ప్రవేశిస్తుంది. అప్పటినించి మనిషి ఎన్ని 
జన్మలు ఎత్తినా, ప్రతీ జన్మ ప్రయోజనం ముక్తి దిశకి ప్రయాణించడ 
దీన్నే “పరిణామ క్రమం” అంటారు. ఎత్తిన ప్రతీ జన్మ నించి జీవి 
చేయడం తగ్గించుకోవాలనే పాఠాన్ని నేర్చుకుంటూ, చివరకి ఒ 
కూడా చేయని స్థితికి చేరుకుంటుంది. చివరకి కేవలం పరమార్ధ 
చేసే స్థితికి కూడా చేరుకుని ముక్తిని పొందుతుంది. 
అందువల్ల స్వార్థ కర్మలని చేసే ఏ మనిషీ చెడ్డవాడు 
కర్మలని చేసే ఏ మనిషి మంచివాడు కాడు. ఎవరైతే తన ప! 
అనుసరించి పాప లేదా పుణ్య కర్మలని చేయడానికి అవకాశం, 
స్థితికి చేరుకుంటే వారు ఆ కర్మలని చేసి తీరుతారు. ప్రతీ ఇ 
జీవాత్మ పరిణామ క్రమానికి అణుగుణమైన కర్మలని చేస్తాడు. 
ఐతే, తాము కేవలం పుణ్యకర్మలే చేస్తామని, అ 
చేయమని చెప్పడం మనిషి లక్షణం. ఉదాహరణకి పదవిలో 
చేస్తే ప్రజలకి మంచి కలుగుతుందో తెలిసీ ఐ ఏ ఎస్‌, ఐ a 
మంచిని చేయరు. ఏం చేస్తే ప్రజలకి చెడు జరుగుతుందో శే 
చేస్తారు. వారు రిటైెరయ్యాక ఏ టి వి టాక్‌ షోలోనో, తాము 


186 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


ఉవతివృతి తిష్ణంతం గచ్చన్త మనుగచ్చతి 
కరోతికుర్వతఃకర్మఛాయేవానువిధాయినీ 
భావం: కర్మ అనేది సూర్యుని అనుసరించి సంచరించే నీడలా, జీవుడి 
అనుసరించి ఉంటుంది. ప్రతీ బిడ్డ జననం పూర్వజన్మల్లో చేసిన శుభాశుభ 7 
కర్మలు వెంటనంటి ఉండటం వల్లే జరుగుతాయి. 
కర్మలు గాలికి కొట్టుకు పోవు. ఓ సినిమాలో కనిపించే దృశ్యాన్ని | 
వినిపించే శబ్దాన్ని తరంగాలుగా మార్చి వైర్‌లెస్‌ టవర్ల ద్వారా ప్రసారం చేస్తారు, 
ఆ తరంగాలు మన కంటికి కనిపించవు. చెవులకి వినిపించవు. స్పర్శ తెలీదు. 
అంటే ఆ దృశ్యాలు, శబ్దాలు శూన్యంలో అదృశ్యంగా ఉంటాయి. టి.వి ఆన్‌ 
చేస్తేనే అవి మనకి కనిపిస్తాయి. అలాగే మన కర్మలని కూడా అదృశ్యంగా = 
ఖూర్సి సిడిలో సినిమాగా భద్రపరిచినట్లే వాటినీ భద్రపరిచే అవకాశం ఉందని 
ఎందుకు భావించకూడదు? ఇంటర్‌నెట్‌ సైట్లలో సినిమాలని భద్రపరుస్తున్నా. ( 
వాటిని మనం ఎప్పుడైనా చూడచ్చు. కర్మలూ అంతే. త్తే 
ఏది ఏమైనా, అవి ఎక్కడ నమోదైనా మనం చేసే కర్మలు వాటి ఫలితాలని 
మనం పూర్తిగా అనుభవించేదాకా అంతం అవవని హిందూ మతం దృఢంగా. 
చెప్తోంది. 
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌ 
కృతకర్మక్షయో నాస్తి కల్పకోటి శతైరపి 
భావం: తాను చేసిన కర్మ నశించేది కాదు. కోటి కల్పాలకైనా + 
అది పుణ్యం కాని, పాపం కాని దానిని అనుభవించి తీరాల్సిందే. తప్పించుకోవ 
సాధ్యం కాదు. 


అనక నా 


గత జన్మలు ఎందుకు గుర్తుకు రావు? 
కొంతమంది సిద్ధ పురుషులకి తప్ప పూర్వ జన్మలేమిటో మనకి తేరా 
మనం దాని గురించి తెలుసుకోకపోవడమే మనకి మేలు కాబట్టి అది వ 
తెలియచేయబడటం లేదు. అనేక జన్మల్లో మనం చేసిన అనంత కర్మల 


కర్మ - జన్మ 187 


స్వరూపాల విరాట్‌ రూపాన్ని చూసి భయపడతాం. మనసులో ఎంత తక్కువ 
సమాచారం ఉంటే మనసంత తేలిగ్గా ఉంటుంది. కాబట్టి గత జన్మల సమాచారం 
మనకి తెలియకపోవడమే మేలు. ఐతే మన జీవితంలో మనకి సంప్రాప్తించే 
కష్టాలే గతంలో మనం ప్రవర్తించిన చెడు తీరుకి సరైన సూచికలు. ఎందుకంటే * 
అవి కర్మఫలాలు. కష్ట జీవితమైతే దుష్మర్మలు అధికంగా చేసి ఉంటాం. సుఖ 
జీవితమైతే సుకర్మలు బాగా చేసి ఉంటాం. కొన్ని అపోహలు, నమ్మకాలని కర్మ 
సిద్ధాంతం కోణంలోంచి చర్చిద్దాం. 
మొక్కులు ఫలిస్తాయా? 
కర్మ సిద్ధాంతం క్షుణ్ణంగా తెలీని వారికి దేవుడు తలచుకుంటే మన 
ప్రారబ్ద కర్మని తొలగిస్తాడు అనే విశ్వాసం ఉంటుంది. కాని ప్రారబ్ద కర్మని 
దేవుడు కూడా తొలగించలేడు అన్నది శాస్త్ర వచనం. మన కర్మ బలం ముందు 
సర్వేశ్వరుడు కూడా మౌనం దాలుస్తాడు. ఈ జన్మలో మనం అనుభవించాల్సి 
వున్న ప్రారబ్ద కర్మలన్నిటినీ మనం అనుభవించి తీరాల్సిందే తప్ప అంతకు ముందు 
వాటి నించి మనకి విడుదల వుండదు... అది విడవగా ప్రయాణించే బాణం 
లాంటిదని చెప్పుకున్నాం. కాబట్టి ఏ మొక్కుల వల్లా ఏ దేవుడూ ప్రారబ్ధ కర్మలుగా 
మనకి వచ్చే కష్టాలని తీసేయడు. ప్రారబ్దంలో లేని సుఖాలనీ ఇవ్వడు. ఒకవేళ 
(ప్రారబ్ద కర్మ ప్రకారం ఏదైనా కష్టం కొంతకాలం తర్వాత తీరాల్సి వుంటే, మనం 
ఈ లోగా మొక్కుకుంటే ఆ మొక్కు వల్లే ఆ కష్టం తొలగిందని భావిస్తాం తప్ప 
నిజానికి ఆ మొక్కుకీ, ఆ కష్టం తొలగడానికీ ఎలాంటి సంబంధం వుండదు. 
రెండు రంగులని కలిపితే ఆ మిశ్రమం మూడో రంగుని స సృష్టిస్తే, అది 

అన్ని వేళల్లో, అన్ని చోట్లా, అన్ని సందర్భాల్లో అలాగే పని చేయాలి. అప్పుడే ఆ 
రెండు రంగులని కలిపితే మూడో రంగు తయారవుతుంది అంటాం. ఇలాగే 
మొక్కులు ద్వారా కష్టాలు తొలగడం నిజమైతే, అది అందరికీ, అన్ని సందర్భాల్లో 
వర్తించి ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చి అన్ని కష్టాలు పోవాలి. కాని అలా జరగడం 
లేదు అన్నది మనందరి అనుభవం. కాబట్టి మొక్కులు శాస్త్రీయంగా పని 


188 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


చేయడంలేదని. మరణాంతక వ్యాధి నించి బాధని ఎలా తప్పించుకోలేమో అలా 
ప్రారబ్ద కర్మ థలాన్నించి కూడా తప్పించుకోలేం. కాని రోగ బాధని 
తగ్గించుకునేందుకు, ఉపశమనానికి జెషధాన్ని క్రమం తప్పకుండా ఎలా వాడుతామో 
అలా స్వాంతన కోసం పరమేశ్వరుడ్ని సేవించాలి. మరయితే ఈ మొక్కులని 
అసలు ఎందుకు సృష్టించారు? we 
క్రితం జన్మలో మనం దైవాన్ని పూజించి ఉంటే ఈ జన్మలో రోగాలు, 
కష్టాలు వచ్చి పడేవి కావు కదా. ఈ జన్మలో అయినా ఆ సంస్కారం మనకి = 
అలవర్చాలని అయి ఉండచ్చు. మనం దైవం వైపు చూసేలా, మనలో దైవ భక్తి. 
కలిగేలా వేసిన ఎరగా ఈ మొక్కులని పెద్దలు ఏర్పాటుచేసి వుంటారు. మనం 
అనుభవించాల్సిన (ప్రారబ్ద కష్టాలని మనం భరించే శక్తిని మొక్కుల యొ y 
ఆరాధన ద్వారా భగవంతుడ్ని సేవిస్తే, అప్పుడు మనం అంతగా తల్లడిల్లి 
కష్టాల తీవ్రత కూడా తగ్గచ్చు. దేవుడి ఆరాధన ద్వారా సంచితం లేదా అగా 
కర్మలు నశించే అవకాశం కూడా ఉంది. రాబోయే జన్మల్లో అనుభవించాలి 
కష్ట నష్టాలని, రోగాలని ఆ విధంగా మనం మొక్కుల నెపంతో చేసే దైః 
ద్వారా రద్దు చేసుకోవచ్చు. కష్టాల్లోనే కదా మన మనసు దేవుడు వైపు మొ 
అందుకని మొక్కులని పెద్దలు ఏర్పాటు చేసి ఉండచ్చు. 
దుర్మార్గులకే నుఖాలు, మంచివాళ్ళకే కష్టాలు ఎందుకు' 
రావణుడు లోక కంటకుడై ఎన్నివేల బ్రహ్మ హత్యా పాతకాలు 
ఎందరు పతివ్రతలని చెరబట్టి, ఎంతమందిని హింసించినా, రామ రావణ యు 
దాకా సుఖాలే అనుభవించాడు. ధర్మరాజు ఎంత ధర్మపరాయణుడిగా జీః 
చివరిదాకా కష్టాలనే అనుభవించాడు. వీరి కర్మ ఫలాల సంగతి ఏమిటి 
సిద్ధాంతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోని చాలామందికి వచ్చే అనుమానం 
నేటి సమాజంలో కూడా అనేకమంది దుష్టులైన ప్రభుతో 
వ్యాపారులు, రాజకీయ నాయకులు అక్రమంగా, అధర్మంగా ధనార్జన చెస్తు 
అందుకు వారు శిక్షని అనుభవించడానికి బదులు, ఆ సంపాదనతో న 


కర్మ - జన్మ 189 


జీవిస్తున్నారు. వాళ్ళని కట్టడి చేసేవాళ్ళు కూడా అందులో కొంత భాగం తీసుకుని 
వాళ్ళని చూసీ చూడనట్లుగా ఊరుకుంటున్నారు. దేవుడనేవాడుంటే వీళ్ళందర్నీ 
శిక్షించాలి కదా? అటువంటప్పుడు పాపం, పుణ్యం అనేది ఎక్కడ వుంది? అనే 
అనుమానం ఎక్కువమందికి వస్తుంది. 
దేవుడు ఈ పాపులని పట్టించుకోవడం లేదు అని అనుకోకూడదు. 
పాపాలు చేస్తున్నవారు తప్పక దానికి శిక్షని అనుభవించి తీరుతారు. ఇందులో 
సందేహం లేదు. అయితే వెంటనే కాదు. దేవుడు అంతా చూస్తూంటాడు. వారి 
పాప కర్మలు పరిపాకం అయ్యేదాకా దేవుడు వేచి వుంటాడు. దుర్మార్గులకి 
తక్షణం శిక్ష పడాలని, సన్మార్గులకి అసలు కష్టాలు వాటిల్లకుండా సుఖాలే తనా 
ఆవేశపడటం మానవ లక్షణం. కాని పరమాత్మకి ఇలాంటి ఆవేశం ఉండదు. 
ప్రస్తుతం బీజ రూపంలో నాటుకుని వున్న వారి కర్మ ఫలాలు వెంటనే ఫలించవు. 
కాని ఏదో ఓ జన్మలో ఇవి పరిపక్వం అయి ఫలానికి రాగానే, వారు తప్పక ఈ 
జన్మలో చేసిన పాప కర్మలకి తగిన మూల్యం విధిగా చెల్లించాల్సి వుంటుంది. 
ఈ జన్మలో వారు పాపం చేస్తూ అనుభవించే ఆ సుఖాలకి కారణం, 
గత జన్మల్లో వాళ్ళు చేసిన పుణ్యకర్మలు ఈ జన్మలో ఫలానికి వచ్చి వుండటం. 
అందువల్ల వాళ్ళు నేడు ఎన్ని దుష్మర్మలు చేసినా గత జన్మల్లో చేసిన కర్మల 
ప్రారబ్ద సుఖాలని అనుభవిస్తూంటారు. తను ఏర్పాటు చేసిన నియమావళి ప్రకారం 
సరైన సమయంలో సరైన కర్మ ఫలాలని నిస్సందేహంగా ఇస్తాడాయన. 
త వచ్చే జన్మలో దుర్మార్గులు ఏ రైల్వే బ్రిడ్జి కింద బురద నీటిలో తడుస్తూ, 
గాలతో బాధ పడుతూ, వెనక కాళ్ళు సరిగ్గా పనిచేయని ఏ 
మనకి కనబడచ్చు. కాబట్టి వీళ్ళని mt san er ( నత 
లకి దిగకుండా 
వుండటం స్వప్రయోజనమే అవుతుంది అని గుర్తుంచుకుని నడచుకోవాలి. 
జీవిత చక్రం నెమ్మదిగా, స్థిరంగా కదులుతూ ఉంటుంది. వేసవి వస్తుంది. 


అది దాని స్త 
దాని సమయం అది తీసుకుంటుంది తప్ప ఎన్నడూ వేగంగా సాగదు. ఇతర 


ముత్తు చ్‌ 
వులు హేమంతం, శిశిరం, వర్ష బుతువులు అన్నీ తమ సమయాన్ని 


190 


తాము తీసుకుంటాయి. అదే నియమాన్ని కర్మ ఫలం కూడా అనుసరిస్తుంది. 
వీటి రహస్యం వెనక ఉన్నది అదృశ్య దైవ శక్తి. దాన్ని మనం విశ్లేషించలేము. 
అది ఉందని నమ్మాలి. దీన్ని అర్ధం చేసుకోడానికి ఇక్కడ ముఖ్యమైనది మేధస్సు 
కాదు. ఆధ్యాత్మిక అవగాహన అవసరం, 

మన ప్రారబ్దంలో సుఖసంవదలు లేకపోతే సాక్షాత్తు లక్ష్మీదేవి 
తలచుకున్నా సంపద రాదనే ఈ కథ ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్తుంది. 

ఓ గ్రామంలోని ఓ పేద దంపతులు ఆర్థిక బాధలతో సతమతం. 
అయ్యేవారు. వారు భక్తితో లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించేవారు. ఓ రోజు లక్ష్మీదేవి 
తన భర్త నారాయణుడ్ని అడిగింది. అ! 

“నాథా! నన్ను భక్తి శ్రద్ధలతో సేవించినా వారి కష్టాలు ఎందుకు తీరడం - 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


లేదు?” వ 
“ప్రస్థుతం వారిది కష్ట దశ. తర్వాత వారికి భోగ దశ వస్తుంది.” 
బదులు చెప్పాడు నారాయణుడు. ౪] 
“నేను తలచుకున్నా వారి కష్టాలు తీరవా?” అడిగింది లక్ష్మీ దేవి... 
“ఊహూ. వారి ప్రారబ్ద కర్మ నీ సంకల్పం కన్నాబలమైనది.” _ 
“సరే. నా సంకల్పం ఎందుకు గట్టిది కాదో చూస్తాను.” చెప్పింది... 
లక్షీ దేవి ఆ రాత్రి ఆ దంపతుల కల్లో కనిపించి చెప్పింది. శ 
“మీ ఇద్దరి కష్టాలు తీరబోతున్నాయి. మీ ఇద్దరిలో ఎవరు 
స్మరించి, ఏదైనా కోరి చప్పుట్లు కొడితే వారికి ఆ కోరికని తీరుస్తాను. ఐతే 
ఇద్దరూ కలిసి ఆలోచించుకుని కేవలం మూడు కోరికలే కోరాలి.” 
ఇద్దరికీ మెళకువ వచ్చాక ఒకరి కల గురించి ఒకరికి తెలిసి, నిజం 
లక్ష్మీ దేవి తమని అనుగ్రహించిందని నిర్ధారణ చేసుకుని ఆనందపడ్డారు. - 
“మన "ముక్కులు రోతగా ఉన్నాయి. మనల్ని 'చిట్టి ముక్కుల జం 
అని అంతా హేళన చేస్తున్నారు. కాబట్టి ముందు మంచి ముక్కులు కా 
కోరుకుందాం.” భర్తతో చెప్పింది భార్య. 


కర్మ - జన్మ 191 


“సరే.” ఒప్పుకున్నాడు భర్త. 
“మా ఇద్దరికీ చక్కటి ముక్కులు ప్రసాదించు.” కోరుకుని ఇద్దరూ చప్పట్లు 
చరిచారు. వై 

వెంటనే వారి శరీరం నిండా చక్కటి ముక్కులు మొలిచాయి. వారికి 
ఒంటినిండా అన్ని ముక్కులు ఉండటం దుర్భరంగా తోచి లక్ష్మీ దేవిని స్మరించి 
కోరుకుని చప్పట్లు చరిచారు. 

“మా ముక్కులని తీసేయ్‌.” 

వెంటనే శరీరంలోని అన్ని ముక్కులతో పాటుగా వారికి పుట్టుకతో 
వచ్చిన ముక్కు కూడా పోయింది. ముక్కు స్థానంలో రెండు రంధ్రాలు ఉండటం 
చూసుకుని వారు మళ్ళీ లక్ష్మీదేవిని స్మరించి చప్పట్లు చరిచి కోరుకున్నారు. 

“పుట్టుకతో మాకున్న మా ముక్కులని మాకు తిరిగి ఇచ్చేయ్‌.” 

వారి ముక్కులు మళ్ళీ వచ్చాయి. ఇలా మూడు వరాలు ఖర్చయిపోవేడంతో 
లక్ష్మీదేవి కూడా వాళ్ళని బాగుచెయ్యలేకపోయింది. 

“నేను ప్రతీ జీవి హృదయ కుహరంలో ఉండి వాళ్ళని తోలు బొమ్మల్లా 
అడిస్తానని గీతలో చెప్పాను. వారి ప్రారబ్ద కర్మ చెడకుండా వారు నిన్ను డబ్బు 
కోరుకునే ఆలోచన కలగకుండా చేసి, ఆ మూడు వరాలు వారికి నిరుపయోగం 
అయేలా చేసాను. బుద్ధిః కర్మాను సారిజి అంటే ఇదే.” వివరించాడు నారాయణుడు. 

వంశపారంవర్య రోగాలు 

చాలామందికి కలిగే మరో అనుమానం ఫలానా వంశంలో పుట్టడం 
వల్లే తమకి వంశ పారంపర్య రోగాలు వచ్చాయని, మరొకరికి పుట్టి ఉంటే అవి 
వచ్చి ఉండేవి కావని. వారికి తెలియనిది పూర్వ జన్మలో చేసిన కర్మానుసారం ఏ 
గర్భవాసంలో పుడితే పుణ్యం కాని, పాపం కాని అనుభవించాల్సి వుంటుందో ఆ 
గర్భంలో మన కర్మలే మనల్ని పుట్టిస్తాయని. పూర్వ జన్మల్లోని కర్మానుసారం 
అలాంటి తల్లితండ్రులే లభిస్తారు. ఆ దోషం ఆ జీవి గత జన్మల్లో చేసుకున్న 
కర్మలవి తప్ప ఆ తల్లితండ్రులది ఎంతమాత్రం కాదు. 


192 మల్లాది వెంకట కృష్ణమూర్తి | 


దీన్నే ఇంకో వుదాహరణతో కూడా చెప్పుకోవచ్చు. తమ పూర్వ జన్మ | 
కర్మల వల్ల కొందరు కోటీ శ్వరులకి జన్మిస్తే, కొందరు పేవ్‌మెంట్‌ మీద అడుక్కునే 
బిచ్చగాళ్ళకి జన్మిస్తారు. వాళ్ళు ధనవంతులకి లేదా బీదవారికి అలా పుట్టడానికి 
కారణం వాళ్ళ తల్లి తం[డ్రులు కాక, ఆ పుట్టిన వారి పూర్వజన్మ కర్మలే. ఒకవేళ 
వాళ్ళు బీదవారికి జన్మించి తర్వాత ధనవంతులైనా లేదా ధనవంతులకి జన్మించి | 
తర్వాత బీదవారైనా ఈ రెండూ కూడా ఆ జీవి కర్మల వల్లే జరుగుతాయి తప్ప 
తల్లితండ్రుల వల్ల కాని, పరిస్థితుల వల్ల కాని జరగవు. కర్మలని అనుసరించే 
తల్లితండ్రులు, పరిస్థితులు ఏర్పడుతాయి. | 
ప్రమాదాల్లో అమాయకులు కూడా ఎందుకు ఉంటారు? 
వివిధ మానవ లేదా ప్రకృతి జనిత ప్రమాదాల్లో మంచివాళ్ళు కూడా | 
చిక్కుకుని తాము చేయని దుష్కర్మ ఫలితాన్ని ఎందుకు అనుభవిస్తారని కొందరి 
సందేహం. 'కారణం లేకుండా కార్యం జరగదు’ అన్న కర్మ సిద్ధాంత ప్రధాన 
సూత్రం ప్రకారం ప్రమాదంలో చిక్కుకుంటే మాత్రం వారు అమాయకులు కారు. 
కర్మ ఫలాన్ని అనుభవించడానికే ఆ ప్రమాదాల్లో వారు చిక్కుకుంటారు. 
చాలా ప్రకృతి వైపరీత్యాలు అందుకు బాధ్యులైన వారినే తాకుతాయి. 
అందుకు మనమూ కొంత ప్రధాన పాత్రని పోషించి మన వంతు ఇచ్చామని 
మర్చిపోకూడదు. పర్యావరణ కాలుష్యానికి ప్రతీవారి వంతు ఉంది కాబట్టి 
వారంతా కూడా తద్వారా వచ్చే వైపరీత్యాన్ని అనుభవించాలి. ప్రతీ కుటుంబం ] 
తమ పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటే ప్లేగు వ్యాధి రాదు. దుర్మార్గుడు ఎన్నికల్లో 
నిలబడితే వాడికి మనం ఓటు వేయకపోయినా ఇతరుల ఓట్లతో గెలిస్తే, వాడీ 
దుర్మార్గపు పాలనకి ఓటు వేయని మనమూ ఎలా బాధపడాల్సి ఉంటుందో, 
అలాగే తమ తప్పు లేకపోయినా సామూహికంగా ఇతరులు చేసిన తప్పులకి 
ప్రజలు బాధలని పడాల్సి ఉంటుంది. st 
మనం నివారించని దుష్టుల చర్యలు కూడా దుష్మర్మలై మనల్ని 
చుట్టుకుంటాయి. అప్పుడు ఆ దుష్టులు తమ దుష్మర్మలకి ఫలితాన్ని అనుభవి 


కర్మ - జన్మ 193 


వారితో పాటు మనమూ దాని ఫలితాన్ని పొంది తీరాల్సివస్తుంది. అప్పుడు వారు 
చిక్కుకున్న ప్రమాదాల్లో మనమూ ఉంటాం. ప్రమాదం ఎందుకు జరుగుతుందో 
ఈ కింది ఉదాహరణని చూడండి. న్‌ 
యు.పిలో ఓ ఛోటా రాజకీయ నాయకుడు తన ప్రత్యర్థి కొడుకుని ఓ 
గూండాతో చంపించాడు. అతని శవాన్ని రహస్యంగా హైవే పక్కన పాతిపెట్టాడా 
గూండా. అతని అస్థిపంజరం మీద ఓ చిన్న మొలక మొలిచి, కొద్ది సంవత్సరాలకి 
అది పెద్ద చెట్టయింది. ఓ ప్రభుత్వ కార్పొరేషన్‌కి చెయిర్‌ మన్‌ అయిన ఆ రాజకీయ 
నాయకుడు ఓ రోజు ఆ హైవేలో కారులో వెళ్తూంటే, ఆ కారు అదుపు తప్పి వెళ్ళి 
ఓ చెట్టుకి గుద్దుకుంది. ఆ కారులో ప్రయాణించే ఆ రాజకీయ నాయకుడు, 
హత్య చేసిన గూండా మాత్రమే మరణించారు. మిగిలిన వాళ్ళకి గాయాలు 
అయాయి. వాళ్ళు ఆ హత్యని చూసి పోలీసులకి చెప్పకుండా మౌనంగా ఉన్న ఆ 
రాజకీయ నాయకుడి అనుచరులు. కాబట్టి వాళ్ళకీ ఆ దుష్మర్మలో భాగం ఉంది. 
ఆ చెట్టు ఏదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
బ్రహ్మో హా హేమ వారే చ నురాపో గురు తల్పగః । 
మహో పాతకి నో హేత్తౌ తత్సం నర్గీచ వంచమః ॥ 
- దేవీ భాగవతం 11-15 
భావం: (బ్రాహ్మణుడిని చంపడం, బంగారాన్ని దొంగిలించడం, 
సురాపానం చేయడం, గురువు భార్యని అనుభవించడం అనే ఈ నాలుగూ 
మహాపాతకాలు. అయిదోది, ఇటువంటి పాపాలని చేసే వాళ్ళతో స్నేహం చేయడం. 
ప్రమాదాలు మంచికీ జరుగుతూంటాయి. రైలింజను చెడిపోయి వార్థా 
రైల్లే స్టేషన్‌లో ఆ రైలు ఆగిపోయింది. రైలు దిగి ఆకలితో ఫ్లాట్‌ఫాం మీద ఓ 
కుర్రాడు పచార్లు చేస్తున్నాడు. అతని దగ్గరకి గంధం బొట్టు పెట్టుకున్న ఒకతను 
వచ్చి తనింటికి భోజనానికి పిలిచాడు. ఫర్లాంగు దూరంలో కనిపించే ఆయనింటికి 
అతను, అతని మిత్రుడు కలిసి వెళ్ళారు. ఆమెకి ఏడో నెల. ఆమె భర్త రొట్టెలని 
ఒత్తి చేస్తూంటే ఆమె కొడుకు ఆ ఇద్దరికీ వడ్డించాడు. 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


194 


ఇరవై రెండేళ్ళ తర్వాత ఆ యువకుడు అదే రూట్‌లో రైల్లో వెళ్తూంటే, 
అతను ఎక్కిన రైలు మళ్ళీ వార్థా స్టేషన్‌లోనే పాడైంది. రైలు దిగి పచార్లు చేస్తూంటే, 
తనకి భోజనం పెట్టినతను గుర్తొచ్చి వెంటనే అతను స్టేషన్‌లోంచి కనిపించే 
ఆయనింటికి వెళ్ళాడు. ఆయనకి తనని పరిచయం చేసుకున్నాడు. అతని కొడుకుతో 
చెప్పాడు. | 

"అప్పుడు నీ వయసు నాలుగేళ్ళు.” 

మాటల్లో ఆయనకి మూత్ర పిండాల్లో రాళ్ళు చేరాయని, ఆపరేషన్‌ 
చేయించుకోడానికి సరిపడే డబ్బు లేదని తెలిసింది. ఆ యువకుడికి కూడా 
ఉద్యోగం లేదు. కలెక్టరైన ఆ ఒకనాటి అతిథి ఆయనకి ప్రభుత్వ హాస్పిటల్‌లో 
ఉచిత చికిత్సకి వెంటనే ఏర్పాటు చేసి, ఆ యువకుడికి వార్థాలో ఓ ఉద్యోగాన్ని - 
కూడా ఇప్ఫించాడు. రెండోసారి రైలింజను మళ్ళీ అక్కడే ఎందుకు చెడిపోయింది? 


దుష్టలతో నంవర్మం లేకుండా ప్రమాదాల్లో చిక్కుకోమా? 

ఏ టెర్రరిస్ట్‌ దాడిలోనో అమాయకులు కష్టాన్ని అనుభవించారనుకుందాం. 
అప్పుడు తాము గతంలో చేసిన సంచితం లేదా అగామిలలో నిల్లువ ఉన్న 
పాపలని ఈ అనుభవం రద్దు చేసేస్తుంది. అవి ఇంకా ప్రారబ్ద కర్మగా మారక 
ముందే ఇప్పుడు ఈ కష్టాన్ని ముందే అనుభవించడం ద్వారా అవి భస్మం = 
అవుతాయి. అంతే తప్ప నిష్కారణంగా కర్మ చేయని ఎవరూ దాని ఫలితాన్ని. 
అనుభవించరు. అంటే ప్రారబ్దంలో లేకపోయినా, సంచితం లేదా అగామిల్లో 
కర్మ ఉంటేనే ఆ దాడిలో వారు చిక్కుకుని తమ కర్మ ఫలాలనే ఎవరైనా 
అనుభవించేది. మనం ప్రమాదంలో మరణించినా లేదా గాయ పడ్డా అందుకు 
కారణం మన పూర్వకృత పాపమే అవుతుంది. 

దీన్ని గురించి ఓ బుషి చెప్పిన మాటలివి. 

ఏకః పాపాని కురుతే వలం భుంక్తే మహాజనః 

భోక్తారో విప్రముచ్యన్తే కర్తా దోషేణ లివ్యతే 


కర్మ - జన్మ 195 


_ఖావం: ఒకడు చేసిన పాప కర్మ వల్ల అనేక మంది దాని ఫలాలని 
అనుభవించినప్పుడు, అలా అనుభవించినవారు తాము ఇదివరకు చేసిన పాప 
ఫలాలనించి విడివడతారు. కాని ఆ పాపపు పనిచేసిన ఆ ఒక్కడికీ మాత్రం ఆ 
పాప కర్మ అంటుకుంటుంది. 

కష్ట నుఖాలు-నవగ్రవోలు 

ఆచారాలు, నమ్మకాలు మతానికి చెందినవి. ఈ పుస్తకం వేదాంత 
ప్రాతిపదిక మీద రాయబడింది. వేదాంతంలో నవగ్రహాలు, జ్యోతీషం, వాస్తు, 
రత్నధారణ, శని పూజ లాంటి వాటికి చోటులేదు. కాబట్టి అలాంటి జం 
ఈ పుస్తకం కర్మ సిద్ధాంత పరిధిలోనే సమర్థిస్తుంది. వాటి మీద గౌరవం గలవారు 
దయచేసి ఈ పాయింట్‌ని గమనించగలరు. 

మనకి ప్రాప్తించే కష్టనష్టాలన్నిటికీ నవగ్రహాల ప్రమేయం వుందని 

చాలామంది నమ్ముతూంటారు. ముఖ్యంగా శని గ్రహం ఇలాంటి నిందకి 
గురవుతూంటాడు. కొన్ని కొన్ని గ్రహాలు మంచి రాశిలో వున్నప్పుడు పుట్టినవారికి 
సుఖాలు అధికంగా వస్తాయని, అవి నీచ స్థానంలో వున్నప్పుడు జన్మిస్తే కష్టాలు 
వస్తాయని అనుకుంటారు. నిజానికి ఇది నిజాన్ని తలకిందులుగా అరం చేసుకోవడం 
అవుతుంది. ఏయే గ్రహాలు ఏయే రాశుల్లో వుంటే, జీవుల కర్మలని అనుసరించి 
తగిన ఫలితాలు కలుగుతాయో, ఆ యా గ్రహాలు ఆయా రాశుల్లోకి వచ్చినప్పుడు 
ఆయా ఫలాలని అనుభవించడానికి మాత్రమే ఆయా జీవులు ఆయా సమయాలో 
జన్మిస్తారు. అంతేకాని జీవుల కర్మలకి, నవ గ్రహాలకి ఎలాంటి సంబంధం తడు 
'ఏల్నాటి శని లేదా అష్టమ శని ప్రభావం ఫలానా రాశిలో పుట్టిన వారిమీద 
పడుతుంది” అని జ్యోతీష శాస్త్రం చెప్తోంది. ఆ సమయంలో పుడితే అతని 
“ కర్మలు ఎలా అనుభవించబడతాయో అందుకు అణుగుణమైన 
సమయంలోనే ఆ జీవి పుట్టి ఆయా [గగ్రహస్థితుల ప్రకారం తన కర్మలని 
అనుభవిస్తుంది. జీవులు తమ కర్మల ఫలితాలని అనుభవించడానికే కష్టాలో 
లేదా సుఖాలు ప్రాప్తిస్తాయి. 


196 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


కాబట్టి జీవులు అనుభవించే కష్టసుఖాలు జన్మాంతర కర్మలకు 
సంబంధించింది తప్ప నవ గ్రహాలకి కాని, ఇరవై మడు నక్షత్రాలకి కాని, పన్నెండు 
రాశులకి కాని సంబంధించింది కాదు. ఎవరు వ కర్మ చేసి వచ్చారో వారు ఆ 
ఫలాన్ని అనుభవించాలనే ఈశ్వర నియమం వుంది. అలా కాక గ్రహాల స్థితిగతులని 
బట్టి కర్మలని అనుభవించాల్సి ఉంటే, ఆ రాశిలో పుట్టిన, నిర్లోషులైన జీవులు 
వాటిని అనుభవించడం న్యాయం కాదు. అలా జరిగితే అది ఈశ్వర నియతికి 
విరుద్ధమైన వ్యవహారం అవుతుంది. కార్యా కారణ సంబంధ సూత్రానికి ఇది 
విరుద్ధం అవుతుంది. 
కర్మ-జ్యోతివ్యం 
కర్మ సిద్ధాంతానికి, జ్యోతిష్య శాస్త్రానికి పరస్పర సంబంధం ఉంది. = 
పూర్వజన్మలో చేసిన శుభాశుభ కర్మల యొక్క భలానుభవ కాలం అయిన ఈ | 
మానవ జీవితంలో ఏ ఫలానుభవం రావచ్చో జ్యోతిష్య శాస్తం సూచిస్తుంది. 
చీకట్లోని వస్తువులని దీపం సాయంతో చూసినట్లుగా జ్యోతిష్యమనే దీపంతో. 
జరుగబోయే మంచి చెడులని గుర్తించి, అనుకూల వ్యతిరేక ప్రక్రియల ద్వారా 
జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు అనే ప్రాతిపదకతో జ్యోతిష్య శాస్త్రం ఏర్పడింది. . 
ప్రారబ్ద కర్మల్లో రెండు రకాలు వున్నాయి. అవి “అనివార్యం, నివార్యం” . 
అనివార్య కర్మలంటే అనుభవించకుండా నివారించలేనివి. సాధారణంగా 
ఘోర పాపకర్శలై వుంటాయి. చేసిన కర్మ చెడని పదార్థం. అనుభవంతో కా 
కర్మా పోదు. చేసిన క్షణం నించి కల్పాంతరం దాకా ఎప్పుడైనా సరే ఆ 
ఫలితం అనుభవించక తప్పదు అని శాస్త్రం గట్టిగా చెప్తోంది. కర్మ ఫలా 
భగవత్‌ ప్రసాదాలే అయినా, వాటిని ఆర్జించుకున్నది మాత్రం మనమే. 
నివార్య లేదా సామాన్య కర్మలని జుల్మానా శిక్షతో పోయే 
నేరాలతోను, అనివార్య లేదా నివారించగల కర్మలని జుల్మానా కాక మరణ 
విధింపబడే హత్యలాంటి నేరాలతోను పోల్చచ్చు. పూర్వ జన్మల్లో చేసిన ని 
యోగ్యమైన దుష్ట కర్మల ఫలితాలని నివారించుకోడానికి ఈ జన్మలో చేసే సత్మరో 


కర్మ - జన్మ 197 


కారణాలవుతాయని జ్యోతిష్య శాస్త్రం ప్రతిపాదిస్తోంది. సామాన్య నివార్య కర్మలు 
ప్రాయశ్చిత్తం చేత, పుణ్య కర్మల చేత, ధ్యాన, జప, యోగాల చేత నశిస్తాయి. 
జప, హోమ, రత్న ధారణ లాంటి ఆధ్యాత్మిక, లౌకిక ప్రక్రియల ద్వారా, దోష 
దశ వచ్చేదాకా ఆగకుండా నివార్య కర్మల విషయంలో కొంతదాకా ఉపశమనం? 
పొందవచ్చు. అంటే, వాటి తీవ్రతని కొంతదాకా తగ్గించుకోవచ్చు, లేదా పూర్తిగా 
నివారించుకోవచ్చు అని జ్యోతిష్య శాస్త్రం ప్రతిపాదిస్తుంది. 

ఇందుకు పూర్వ జన్మలో మనం చేసిన శుభ, అశుభ కర్మలని ముందుగా 
జ్యోతిష్య చక్రం ద్వారా దోషాన్ని తెలుసుకునేందుకు, దోష ఫలితాన్ని అంచనా 
వేసి, దోష ఫలిత నివారణకి పరిహారంగా మనం చేయాల్సిన కృషి చేసి, దోష 
ఫలితానుభవాన్ని నాశనం చేసుకునేందుకు జ్యోతిష్య శాస్తం ఉపకరిస్తుంది. 
ఏకాగ్రతతో చేసిన జపం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఐతే వాటి ఫలితాలని 
అనుభవించే రీతిలోనే మన జన్మ నక్షత్ర, గ్రహ సంచార గతులు ఉంటాయి. 
కాకపోతే యజ్ఞాలు, దానాలు, హోమాలు, జపాలు, తపాలు, శాంతులు లాంటి 
పరిహారాలు ఆచరించడం వల్ల ఈ జన్మలో, ఇప్పటికి ఇప్పుడు మనకి వాటి 
ఫలితాలు కనిపించకపోవచ్చు. బెషథం జబ్బుని తగ్గించలేకపోయినా, బాధని 
తగ్గించగలిగినట్లుగా, అవి కనీసం ఉపశమనాన్ని, కష్టాలని ధైర్యంగా ఎదుర్మొనే 
మానసిక ధైర్యాన్ని కలిగిస్తాయి. అదీ జరక్కపోయినా నిరుపయోగం కాకుండా 
అవి సంచితంలో ఉన్న గత జన్మల్లో చేసిన దుష్మర్మలని నివారించడానికి 
ఉపయోగించి, వాటి ఫలితాలు సరైన సమయంలో కలిగి తీరుతాయి. 

ఐతే గ్రహాలు కాని, నక్షత్రాలు కాని మన జీవన గతిని శాసించలేవు. 
అవి మనకి మన ప్రారబ్ద కర్మని అనుసరించి ఏం జరగబోతున్నాయో సూచన 
మాత్రమే చేస్తాయి తప్ప పరిహారాలు అనివార్య కర్మ దోషాలని తొలగించలేవు. 
ఎందుకంటే కర్మ శక్తి ముందు 'ఏ శక్తీ పనిచేయదు. నివార్య కర్మలకి 
పరిహారాలేమిటని ఈ కింది ఆయుర్వేద శ్లోకం చెప్తోంది. ఐతే అనివార్య ప్రారబ్ద 
కర్మల విషయంలో ఎలాంటి పరిహారం, మినహాయింపు ఉండదు. 


198 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


పూర్వజన్మార్జితం పావం వ్యాధిరూపేణ బాధతే 

తచ్చాంతి రౌవదైర్దానైః జవ వోమక్రియాదిఖిః 

భావం: పూర్వ జన్మలో చేసిన పాపాలకు ప్రతిఫలంగా వచ్చిన వ్యాధులను 
జెషధులు, దానాలు, జపాలు చేయడం ద్వారా నాశనం చేసుకోవచ్చు. 

ఏ గ్రహం దుష్ట ఫలితాన్ని ఇస్తోందో ఆ గ్రహ సంబంధ జపం ద్వారా 
వ్యాధిగ్రస్తమైన శరీరంలోని భాగం ఉత్తేజితమై క్రమంగా అనుకూల ఫలితాలని 
ఇవ్వడానికి దోహదపడుతుంది. దాని తీవ్రతని అధిగమించి అనుకూల ఫలితాలని 
పొందచ్చని పండితులు చెప్తారు. వ్యాధులే కాక ఇతర పాపకర్మ ఫలితాలుగా 
వచ్చే నష్టాలని కూడా గ్రహ శాంతుల ద్వారా నివారించుకోవచ్చు. గ్రహ శాంతులు 
చేయడం కూడా భగవదారాధనలో భాగమే కాబట్టి ఆ గ్రహ లేదా నక్షత్ర శాంతి 
తాలూకు ఆరాధన ఫలితాలు సంచితంలో మిగిలిన అదే రకం కర్మలని 
తొలగించడానికి, తద్వారా వచ్చే జన్మల్లో కూడా ఇదే రకం కష్టాలని 
అనుభవించకుండా ఉండటానికి ఉపయోగిస్తాయి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు 
గ్రహశాంతులని బుషులు ఏర్పరచడానికి ఇదో కారణం అయివుండాలి. సుఖాల్లో 
కన్నా కష్టాల్లో ఉన్నవారు భగవంతుడ్ని ఆరాధించడానికి ముందుకు వస్తారు. 

వాస్తు, శకునాలు 
కర్మ మనిషి జీవితంలోని కష్టసుఖాలని నిర్ణయిస్తుందని హిందూ మత గ్రంథాలన్నీ 
ఘోషిస్తున్నాయి. వాస్తు అని చెప్పలేదు. మన కర్మ ప్రకారం జరిగేది తోసి రాజని 
వాస్తు పనిచేయలేదు. కర్మని తొలగించే శక్తి పరమాత్ముడికే లేదు అని శాస్త్రాలు 


చెప్తూండగా, వాస్తుకి అంటే ఓ గది గుమ్మానికో, కిటికీకో, గోడకో ఆ శక్తి ఎలా = 


వస్తుందని ఆలోచించాలి. అలాగే పని మీద బయటకి వెళ్తూంటే పిల్లి లేదా 
విధవ ప్రీ ఎదురు రావడం వల్ల అ పని చెడిపోతుందనే నమ్మకం కూడా ఉంది. 
మన ప్రారబ్దంలో ఆ పని అయ్యేలా ఉంటే దాన్ని తారుమారు చేసే శక్తి ఆ పిల్లికి 
కాని, విధవ స్ర్తీకి కాని ఉండదు. నిద్ర లేవగానే ఫలానా వారి మొహాన్ని 
చూడటం వల్ల మంచి లేదా చెడు జరిగిందనుకోవడం కూడా శాస్త్రీయం కాదు. 


కర్మ - జన్మ 199 
వాస్తు, శకునాలు ప్రతీసారి అందరి విషయంలో అన్ని చోట్లా ఖచ్చితంగా 
పనిచేయడం లేదు కూడా. ఉదాహరణకి ఐశ్వర్యవంతమైన అన్ని పాశ్చాత్య దేశాల్లో 
పిల్లులని పెంచుకుంటారు. వాళ్ళు బయటకి వెళ్తూంటే అవి నిత్యం వాళ్ళకి 
ఎదురుపడతాయి. మరి వాళ్ళు పనులు కలిసివచ్చి మనకన్నా ఐశ్వర్యవంతంగా 
ఎలా ఉండగలుగుతున్నారు? కుక్క రాత్రి ఏడిస్తే ఆ సందులో ఎవరో చస్తారని 
నమ్మకం. అనేకసార్లు కుక్క ఏడ్చినా మర్చాడు రచయిత ఇంటి సందులో ఎవరూ 
మరణించలేదు. కొన్ని మూఢ నమ్మకాలు బహుశ మనకి మన ప్రారబ్ద కర్మని 
అనుసరించి ఏం జరగబోతున్నాయో సూచన మాత్రమే చేయడానికి మొదలై 
ఉంటాయి. వేటి ప్రాతిపదికన ఆ నమ్మకాలు ఏర్పడ్డాయో మనకి తెలీదు. ఆ 
సూచనలు అన్ని వేళలా ఫలించకపోవడం మాత్రం గమనిస్తున్నాం. ఎందుకంటే 
కర్మ శక్తి ముందు ఇవి పనిచేయవు. 
రాహు కాలం, ముహూర్తాలు 


కర్మ సిద్ధాంతం మీద అవగాహన, తమ కర్మ ప్రకారం ఏదైనా 
జరుగుతుందన్న నమ్మకం లేనివారు దేన్నయినా నమ్ముతారు. అలాంటివారు 
నమ్మే వాటిలో ఒకటి రాహు కాలం. ఉదాహరణకి రైల్వే స్టేషన్‌కి టిక్కెట్‌ రిజర్వేషన్‌కి 
వెళ్తూ రాహుకాలం చూస్తారు. ఐతే నీళ్ళ బుణం, నిద్ర బుణం తాము వెళ్ళాల్సిన 
ఊళ్ళో రాసిపెట్టి ఉంటే, వారు రాహుకాలంలో వెళ్ళినా ఆ టిక్కెట్‌ దొరికి తీరుతుంది. 
ఫిల్మ్‌ డైరెక్టర్‌ బీరం మస్తాన్‌రావ్‌ ఈ రాహుకాలాన్ని ఒకప్పుడు పాటించేవారు. 
కాని రాహుకాలంలో మంచి జరగడం, మిగిలిన కాలాల్లో చెడు జరగడం గమనించి 
అది హేతుబద్ధం కాదని నిర్ధారించుకుని ఆ నమ్మకం లోంచి అతను బయటపడ్డారు. 
వర్ణం, తిథి, వారం, నక్షత్రం, క్షేమ తార లేదా వాస్తు ప్రకారం ఏదైనా చేస్తే 
మంచి జరుగుతుందనుకోవడం కర్మ సిద్ధాంతం మీద సరైన అవగాహన లేకుండా 
ఏర్పరుచుకున్న నమ్మకాలే. పోనీ ఆ నమ్మకాలు వాళ్ళకి అన్నివేళలా పని 
చేస్తున్నాయా అంటే అదీ లేదు. ఎందుకంటే అవి ప్రారబ్దానికి వ్యతిరేకంగా 
పనిచేయలేవు. జరగబోయేది నిర్ణయించేది ప్రారబ్ద కర్మ కాని అవి కావు. 


200 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


= 


వేదాంత గ్రంధాలైన భగవద్గీతలో కాని, ఉపనిషత్తుల్లో కాని కర్మ గురించి 
తప్ప వీటి గురించి మనల్ని పరమాత్ముడు, బుషులు హెచ్చరించలేదు. మతపరమైన 
పురాణాల్లో మాత్రం వీటి ప్రసక్తి కొంత కనిపిస్తుంది. వధూవరుల జాతకాలు 
కుదిరి, మంచి ముహూర్తాల్లో జరిగిన వివాహాలు కూడా భగ్నం అవుతున్నాయి 
కాబట్టి ఈ విషయంలో శాస్త్రీయ నిరూపణ లేదు. అది శాప్రీయమైతే వాటి 
ప్రకారం జరిగిన పెళ్ళిళ్ళు భగ్నం కాకూడదు. కర్మ ప్రకారం రాసిపెట్టిన 
భార్యాభర్తలని కలపడానికి భగవంతుడు బహుశ వీటిని సోపానాలుగా 
వాడుకుంటున్నాదేమో? అందుకనే తన చేతుల్లో ఏం లేదని అర్ధం చేసుకున్న 
వేదాంతి మనసు నిశ్చలంగా ఉంటుంది. లౌకికుడు వారం, వర్ణం మొదలైనవాటి 
తలుపు తడుతూ చికాకుగా ఉంటాడు. 


రత్న ధారణ 


రత్న ధారణ వల్ల కూడా శక్తివంతమైన ఫలితాలని వస్తాయని కొందరు 
విశ్వసిస్తూంటారు. జన్మ రాశిని లేదా నక్షత్రాన్ని బట్టి, లగ్నాధిపతిని బట్టి 
ధరించాల్సిన రత్నాలని వాటి రంగు ప్రాతిపదికగా శాస్త్రం చెప్తోంది. ముఖ్యంగా 
చెడు గ్రహాలకి రత్నధారణ మంచిదని పండితులు అంటారు. కాని పై 
అంశాలన్నిటిలోలా ఇవి కర్మ బలం ముందు నిలబడలేదు. అందుకే శాస్త్రీయ 
నిరూపణ లేదు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఇవన్నీ మానసిక స్వాంతనని 
ఇవ్వడానికి ఉపయోగిస్తాయి. 'కర్మణా కర్మణాం హోసః' అనగా కర్మని కర్మతోనే 
జయించాలి. దుష్మర్మలని సుకర్మలు నాశనం చేస్తాయి కాబట్టి విరివిగా సుకర్మలు 
చేయాలి. 


వందేళ్ళ క్రితం మీదట ఇప్పుడు జనాభా పెరిగింది. మరి ఈ 
కొత్త ఆత్మలు ఎక్కడ నించి వచ్చాయి? 

కొత్త ఆత్మ ఎక్కడ నించో పుట్టి రావడం జరగదు. ఆత్మ అనాది. 
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ విషయం ఇలా వివరించాడు. 


కర్మ - జన్మ 201 
న త్వేవావహం జాతు నానం న త్వం నేమే జనాధిపాః 


న చైవ న భవిష్యామః నర్వే వయమతః వరమ్‌ 
-గీత 2-12 

భావం: నువ్వు కాని, ఈ రాజులు కాని ఉండని కాలమే లేదు. ఇక 
ముందు కూడా మనం ఉండం అనే మాటే లేదు (అన్ని కాలాల్లో మనం ఉన్నాము. 
ఎందుకంటే మనం శాశ్వతమైన ఆత్మే తప్ప నశించే శరీరం కాము) 

మనుషులు అడవులని కొట్టేసి నగరాలని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. 
అడవుల్లో ఉండే జంతువుల ఆత్మలు ఆ మేరకి తగ్గినట్లే కదా. నిజానికి మనుషుల 
కన్నా ఇతర ప్రాణుల సంఖ్యే ఎన్నో వేల రెట్లు ఎక్కువ. మనుషుల కన్నా జంతువులు, 
జంతువుల కన్నా జల చరాలు, వాటి కన్నా పురుగుల సంఖ్య ఎక్కువ. వారి 
వారి కర్మ పరిపాకం అయ్యే దాకా ఆగి తర్వాత జీవులు తప్పనిసరిగా పుట్టి 
తీరుతారు తప్ప ఇందులో కోటా పద్ధతి ఉండదు. 


భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది 


మనకి కలిగే కర్మ ఫలాలకి కారణాన్ని ఓ బుషి ఇలా సూత్రీకరించాడు. 

అధర్మ ప్రభవం చైవ దుఃఖయోగం శరీరిణాం 

ధర్మార్ధప్రభవం చైవ నుఖ సంయోగమక్షయం 

భావం: శరీర ధారులకి (మనుషులకి, ఇతర జీవులకి) కలిగే దుఖాలన్నీ 
అధర్మ ప్రవర్తన వల్ల, వారికి కలిగే అన్ని సుఖాలు ధర్మాచరణ వల్లే కలుగుతాయి 

ఏ జీవి జన్మ అయినా భూతకాలంలో చేసిన కర్మలని బట్టి ఈ రోజు 
నిర్మాణమై ఉంది. మన దేహం యొక్క ఉష్ణోగ్రతని తెలియచేసేది థర్మామీటర్‌. 
అలాగే మనం గతంలో చేసిన కర్మలు ఎలాంటివో తెలియచేసేవి ఈ జన్మలో 
వచ్చే కష్టసుఖాలు. ఓ మనిషి దరిద్రుడా లేక ఐశ్వర్యవంతుడా, రోగా లేక 
ఆరోగ్యవంతుడా అన్నది అతని పూర్వ జన్మల కర్మానుసారం ఉంటుంది. సూక్ష్మంగా 
చెప్పాలంటే ప్రతీ జీవి పూర్వ కర్మల తయారీ సరుకు. ఓ సారి చేసేసిన కర్మలని 


202 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


మనం మళ్ళీ భూతకాలంలోకి వెళ్ళి మార్చుకోలేం. దాంతో వాటిని అనుసరించి 
వచ్చిన నేటి ప్రారబ్దాన్ని కూడా మనం మార్చలేం. కాని భవిష్యత్తులో రాబోయే 
ప్రారబ్దం ఏ విధంగా ఉండాలో మనం నిర్ణయించుకుని ఆ ప్రకారం నేడు మనం 
కర్మలని చేయచ్చు. అంటే నేటి కర్మల ద్వారా భవిష్యత్‌లోని ప్రారబ్దం శుభకరంగా 
వచ్చేలా ప్రయత్నించవచ్చు. నేడు మనం అనుభవించే ప్రారబ్దం మన చేతులు 
దాటిపోయినా, భవిష్యత్తు జన్మల్లో వచ్చే ప్రారబ్దం నిర్ణయించుకోవడం అన్నది 
నేడు మన చేతుల్లోనే ఉంది. భవిష్యత్తంటే వర్తమానం వల్ల మార్చబడ్డ భూతకాలం. 
అదే రేపటి ప్రారబ్దం అవుతుంది. 
అదృష్టం దురదృష్టం అనేవి ఉన్నాయా? 

ఈ ప్రశ్నకి కూడా మనకి పై జవాబులో సమాధానం దొరుకుతుంది. 
విధి బదులు అదృష్టం, దురదృష్టం అని మార్చి చదువుకుంటే చాలు. అనుకూల 
ప్రారబ్దాన్ని అదృష్టం, ప్రతికూల ప్రారబ్దాన్ని దురదృష్టం అంటాం. 'కారణం 
లేకుండా కార్యం జరగదు" అన్న సూత్రాన్ని విస్మరిస్తేనే ఏదైనా కాకతాళీయంగా 
జరగుతుంది అనిపిస్తుంది. మన సుకర్మ ఫలానుభవమే అదృష్టం. దుష్కర్మ 
ఫలానుభవమే దురదృష్టం. నిన్నటి వివేకపూరితమైన పనే నేటి అదృష్టం. నిన్నటి 
తెలివి తక్కువతనమే నేటి దురదృష్టం. శక్తికి మించిన కోరిక తీరకపోతే అది 
దురదృష్టం అని కూడా భావిస్తూంటాం. 


కర్మ - జన్మ 203 
9. పునర్జన్మ 


ఏవంవతతి సంసారే తానుతాస్విహ యోనిషు 
అవిద్యాకర్మ తృష్టాభిర్భ్రామ్యమాజోధచక్రవత్‌ " 
-వన పర్వం 

భావం: ఈ ప్రకారంగా అవిద్య, కర్మ, తృష్ణల ద్వారా చక్రంలా తిరుగుతూ 
మనిషి సంసారంలో వివిధ యోనులందు పడుతున్నాడు. 

పుట్టినప్పటినించి గిట్టేదాకా జరిగిందే మన జీవిత కథ అనుకుంటాం 
కాని ఓ జీవి కథ అనంతం. మొదటి జన్మ నించి చివరి జన్మ దాకా జరిగిందే 
ఏ జీవి పూర్తి ఆత్మ కథ అయినా. ఓ జీవితంలో జరిగింది దాన్లోని ఓ అతి చిన్న 
ఆధ్యాయం మాత్రమే. వశిష్టుడు రాముడితో ఓ సందర్భంలో ఇలా చెప్పాడు. 

“ఓ రామా! మేరు పర్వత శిఖరం నుంచి దాని పాదాల దాకా ప్రవహించే 
గంగా ప్రవాహంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో లెక్కపెట్టచ్చేమో కాని, 
సంసక్తుడైన (లోకంలోని విషయాల వెంటపడే) జీవుడు పొందిన శరీరాల సంఖ్యను 
మాత్రం లెక్కపెట్టలేము.” 

పునర్జన్మ ఉందా, లేదా అన్న ప్రశ్నకి ఎన్నడూ, ఎక్కడా తృప్తికరమైన 
సమాధానం లేదు. ఒక్క హిందూ మతంలో ప్రతిపాదింపబడ్డ కర్మ సిద్దాంతం 
మాత్రమే దీనిని తార్మికంగా వివరిస్తోంది. 

నాస్తికులు ఓ డాక్టర్‌ చెప్పేది ఖండించరు. ఎందుకంటే దాక్టర్‌ మెడికల్‌ 
టెక్ట్స్‌ బుక్స్‌ చదువుకుని పేసయ్యారని, వారికి అందులో అనుభవం ఉందని 
వారికి తెలుసు. ఇలాగే ఓ ఇంజనీర్‌, లాయర్‌ ఇలా ఎవరు వారి సబ్జెక్టు గురించి 
ఏం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే అందులో తమకి ప్రవేశం లేదు కాబట్టి, 
వారికి ఉంది కాబట్టి. కాని శాస్త్ర గ్రంథాలని అధ్యయనం చేసిన ఓ మహాత్ముడు 
కర్మ, పునర్దన్మలు ఉన్నాయని చెప్తే వారు దాన్ని నమ్మక తేలిగ్గా తోసిపారేస్తారు. 
“మనిషి మరణించాక ఏమవుతాడు?” అన్న ప్రశ్చకి నాస్తికుల దగ్గర తృప్తికరమైన 
సమాధానాలు ఉండవు.. 


204 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


“అంతా ట్రాష్‌, పూర్వ జన్మ ఉంటే అది నాకు గుర్తుండాలిగా.” అన్నది 
వారి వాదనల్లో ఒకటి. 

“వారం క్రితం నువ్వు మధ్యాహ్నం అన్నంలో ఏం కలుపుకున్నావో చెప్పు" 
అంటే గుర్తుండదు. “నీకు పదో ఏడు వచ్చిన మొదటి ఆదివారం అంతా నువ్వు 
ఏం చేసావో చెప్పు' అంటే గుర్తుండదు. 'నువ్వు పుట్టిన సందర్భం గుర్తుందా? 
రోజు నువ్వు చూసిన డాక్టర్‌, నర్స్‌ల మొహాలు గుర్తున్నాయా?” అనడిగితే 'లేదు' 
అన్న జవాబే వస్తుంది. వారి జ్ఞాపక శక్తి ఎంతో తెలిసాక వారికి పునర్జన్మ 
గుర్తుంటుందని ఎలా అసమ 

దైవారాధన ద్వారా తమ పూర్వ జన్మలని గుర్తు తెచ్చుకున్న మహాత్ములు 
చెప్పింది వారు నమ్మరు. ఏస్‌ప్రిన్‌ మాత్ర తల నొప్పిని పోగొడుతుందని డక 
చెప్తే, వారు అనుభవం కాకపోయినా నమ్ముతారు. మరి దీన్ని ఎందుకు నమ్మ 
వారిది అసుర స్వభావం కాబట్టి, 'దైవానికి సంబంధించిన దేన్నీ నమ్మని 
స్వభావం అసుర స్వభావం” అని గీతలో పరమాత్మ చెప్పాడు. (గీత 9-1 

మహర్షులు, బుషులు, మహాత్ములు, మహనీయులు జీవిత చరిత్ర 
పునర్జన్మల ప్రసక్తి ఉంది. కర్మానుబంధేన మనువ్యలోకే అంటే, కర్మ 
మనుష్య లోకం అని ఓ మహాత్ముడు చెప్పాడు. / 

తార్మికంగా ఆలోచిస్తే కూడా కర్మ జన్మ ఉందని తెలుస్తుంది... 
సిద్ధాంతం అనే రెండో అధ్యాయంలో మనం చెప్పుకున్నట్లుగా కొం 
చ వల కొందరు పేదవారుగా, కొందరు సంపూర్ణ ఆరోగ్యవంతుల 
కొందరు రోగగ్రస్థులుగా, కొందరు చక్కటి మేథస్సుతో, కొందరు తెలివిహీ' 
కొందరు మంచిగా, కొందరు అవకరాలతో పుట్టడానికి కారణం గత 
పేరుకున్న వారి కర్మలే. ఖ్‌ 

మన పూర్వ జన్మలకి తగిన సాక్ష్యం మనకి ధ్యానంలో లభిస్తుంది. 
జన్మలు, అప్పటి తల్లి తండ్రులు, ఇతరులు మొదలైనవారిని మనం ఈ 
ఇప్పుడు ఇతరుల్ని చూసినంత స్పష్టంగా ధ్యానంలో చూడగలం. స్వామి 


కర్మ - జన్మ 205 


ధ్యానంలో వుండగా గత జన్మలని చూసుకున్నానని 'చితొశక్తి విలాసం” అనే తన 
ధ్యానానుభవాల పుస్తకంలో రాసారు. ఐతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళిన 
వారికే అది తెలుస్తుంది. శ 
మహాత్ముల జీవిత చరిత్రల్లో పునర్జన్మల ప్రసక్తి వస్తుంది. తన లక్షల " 

జన్మలని చూసుకున్నానని మాతా అమృతానందమయి అత్మ కధలో వస్తుంది. ఓ 
రాత్రి స్వామి పరమాత్మానంద పురి (నీల్‌) తను ఈజిప్ట్‌, ఇజ్రయిల్‌ నించి తెచ్చిన 
స్లయిడ్లలని అందరికీ చూపించసాగాడు. ఇసకలోంచి తవ్వి తీసిన ఈజిష్షియన్‌ 
ఆలయం చూడగానే అమ్మ చెప్పింది, “చూసారా! మనం కూర్చుని ఉన్న ఈ 
ధ్యాన మందిరం కిందే నా పూర్వపు ఆశ్రమం ఉందని నేను చెప్తూ వచ్చాను. 
ఎవరైనా ఇక్కడ లోతుగా తవ్వి చూస్తే అనేకమంది సన్యాసుల సమాధులని, ఓ 
ఆలయాన్ని చూడగలరు. ఓ సముద్రపు పెద్ద అల వచ్చి అవన్నీ ఇసకలో 
పాతిపెట్టబడ్డాయి. ఈజిప్ట్‌లో వందలకొద్దీ అడుగుల కింద ఓ పెద్ద ఆలయ 
సముదాయాన్ని శాస్త్రజ్ఞులు కనుక్కుంటే, నేను చెప్పేది ఎందుకు సాధ్యం 
కాకూడదు?” 

మాతా అమృతానందమయి తన పూర్వపు ఆశ్రమం కేరళలోని తన 
ఇప్పటి ఆశ్రమం కిందే ఉందని అప్పుడప్పుడు చెప్పేది. అంతేకాక గత వెయ్యి 
ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఒక్క ఆశ్రమం కూడా లేదని చెప్పింది. కాబట్టి అమ్మ 
పూర్వ జన్మ ఆ సమయంలో జరిగి ఉంటుంది. అమ్మ భౌతిక తల్లికి పుట్టిన 
పిల్లలంతా దగ్గర ఊళ్ళల్లోని ఆసుపత్రులలో పుట్టారు. ఒక్క అమ్మ మాత్రమే వారి 
స్వంత ఇంట్లో పుట్టడం బహుశ కాకతాళీయం కాకపోవచ్చు. 

ఆమె అన్న శుభగన్‌ ఆత్మహత్య చేసుకున్నాక తన తల్లితో ఓదారుస్తూ 
అమృతానందమయి చెప్పింది. 

“దిగులు పడకు. నీ కొడుకు మూడేళ్ళలో ఈ ఇంట్లోనే పుడతాడు.” 

మాతా అమృతానందమయి అన్న శుభగన్‌ మరణించిన రెండేళ్ళకి 
1980లో అమృతానందమయి చెల్లెలు కస్తూరికి వివాహం అయింది. 1981 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


206 
ప తినని 

ప్రధమార్దంలో ఓ సారి కస్తూరి అమ్మ దగ్గరకి వెళ్ళినప్పుడు తను a న 

కస్తూరికి తెలీదు. అమ్మ తన చేతిని 'శివన్‌ శివన్‌' అంటూ కస్తూరి కడుపు 


ఉంచింది. | 
“నాకు శివన్‌ అనే పేరు గల కొడుకు పుడతాడా?” వెంటనే అడిగింది 


పు న 
“శుభగన్‌ నీకు పుడుతున్నాడు. ఇది అతని పునర్జన్మ శుభగన్‌ అతు. 
మూడేళ్ళ నించి అతని ఆత్మ ఈ ఆశ్రమ పరిసరాల్లోనే ఉంది. అతను భక్తి 
నిషి జన్మ వచ్చింది. 
గీతాలు, వేద మంత్రాలు వింటూ వచ్చాడు కాబట్టి అతనికి అ షిజ అ చ్చి ఇ 
పసితనం నించి ఇతను ఓంకారం చేస్తూంటాడు. ఎవరూ చెప్పకుండానె ధ్యా 
చేస్తూంటాడు.” అమ్మ చెప్పింది. 
అమ్మ అన్నట్లుగానే సెప్టెంబర్‌ ఇరవై ఏడు 1981న అమ్మ పుట్టిన 
రోజునే కసూరి ఓ మగ శిశువుని ప్రసవించింది. అమ్మ సూచించినట్లుగా ఖ్‌. 
శివన్‌ అనే పేరే పెట్లారు. శివన్‌కి ఒకటిన్నర సంవత్సరాలు నిండాక ఓ రొజు 
అ శ 
అచ్చన్‌ (కస్తూరి తండ్రితో ఇసకలో ఆడుతూండగా అకస్మాత్తుగా 'తను క్రితం 
జన్మలో ఆత్మహత్య చేసుకున్నానని చెప్పాడు. ఆరేళ్ళు వచ్చేదాకా శివన్‌ గణా. 
స రు. శివన్‌ పె 
శుభగన్‌వే అయివుండటం వల్లిక్కావు గ్రామస్థులు గమనించా 
పెద్దయ్యే కొద్దీ అవి క్రమేపీ మాయం అయ్యాయి. 


అలాగే అమ్మని ప్రేమించే ఓ తెలుపు, నలుపు పొడల కుక్క కానుపు, 
సమయంలో మరణించాక ఆమ్మ చెప్పింది, తన దగ్గరలోనే అది పుడుతుందని. 


సాయి భక్తుడు ఖపర్దే భార్య గురించి సాయిబాబా ఇలా అన్నారు. 11 

“గత జన్మలో ఆమె ఒక వర్తకుని ఆవుగా ఉండి బాగా పాలే. 

తర్వాత ఓ తోటమాలి ఇంట్లో, ఆ తర్వాత ఓ క్షత్రియుడి ఇంట్లో, ఆ తధా / 

బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించింది. చాలాకాలానికి ఈ జన్మలో ఆమెని ్ర న్‌ 
లి, డ చ 7 

దాదాసాహెబ్‌ ఖపర్దే భార్య షిరిడీలో ఏడు నెలలు ఉం 


మధ్యాహ్నం పన్నెండుకి బాబాకి భోజనాన్ని స్వయంగా తెచ్చేది. ఓ రోజు 


కక 207 


ఆమె గురించి ఇలా చెప్పారు. గత జన్మల్లో ఓ దాంట్లో ఈమె ఓ వర్తకుని ఆవు. 
తర్వాతి జన్మలో ఓ తోటమాలి ఇంట్లో పుట్టింది. ఆ తర్వాత ఓ క్షత్రియుడి ఇంట్లో 
పుట్టి ఓ వర్తకుడ్ని పెళ్ళాడింది. తర్వాత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది.” 
కర్మలని, పునర్ణన్మలని హిందూ మతమే కాక, బౌద్ధమతం కూడా 
అంగీకరిస్తుంది. 
ప్రస్థుత దలైలామా (14వ దలైలామా) ఇండియాకి పారిపోయి రాక 
మునుపు అతనికి ఓ తమ్ముడు పుట్టాడు. అయితే వాడు తన రెండో ఏట 
మరణించాడు. టిబెట్‌లో అలాంటి సందర్భంలో అంత్యక్రియలు జరపబోయే 
ముందు లామాలని, జ్యోతిష్యులని సంప్రదించడం ఆచారం. ఆ ప్రకారం చేస్తే 
వారు ఆ పిల్లవాడి శరీరం పాతిపెట్టకుండా జాగ్రత్త చేయాలని, అప్పుడు అదే 
ఇంట్లో అతను తిరిగి జన్మిస్తాడని నూచించారు. లామాలు చెప్పేది 
నిజమౌతుందనదానికి రుజువుగా ఆ పిల్లాడి శరీరం మీద ఎక్కడైనా వెన్నని 
కొద్దిగా రాయమని కూడా చెప్పారు. 
దలైలామా తల్లితల్లిండ్రులు ఆ ప్రకారం ఆ కళేబరం మీద కొద్దిగా 
వెన్నని రాసారు. కొద్ది కాలం తర్వాత దలైలామా తల్లి మరోసారి గర్భవతయి ఓ 
మగ శిశువుని ప్రసవించింది. పూర్వం మరణించిన తమ రెండేళ్ళ పిల్లాడి శరీరం 
మీద వారు ఎక్కడైతే వెన్నని రాసారో, సరిగ్గా అక్కడే కొత్తగా పుట్టిన ఆ పిల్లాడి 
శరీరం మీద తెల్లటి మచ్చ కనబడింది! తాజాగా జీవితాన్ని ప్రారంభించడానికి 
మరణించిన ఆ పిల్లాడే తిరిగి పుట్టాడు! 
(దలైలామా రాసిన మై లాండ్‌ అండ్‌ మై వీవుల్‌ ' పుస్తకం నించి) 
బుద్దుడు కర్మ క్షయానికి ఏభై నాలుగు జన్మలు ఎత్తాడని బుద్ధ చరిత్రలో 
ఉంది. కర్మ బంధాలున్న మనిషి మరణించగానే అతని ఆత్మ శరీరాన్ని వదిలి 
అతని కర్మానుసారం మరో దేహాన్ని సంతరించుకుని అందులోకి ప్రవేశిస్తుంది. 
తత్రాన్యన్వకృతమ్‌ కర్మ ఛాయేవానుగతమ్‌ నదా 
-వన పర్వం 181-25 


208 మల్లాది వెంకట కృష్ణమూర్తి - 


భావం: ఎవరు చేసిన కర్మలు వారిని పునర్జన్మ యందు నీడలా - 
అనుసరిస్తాయి. ~ 

మహాత్ములు మాత్రమే తమ పుట్టుకని, ప్రదేశాన్ని, సమయాన్ని 
ఎంచుకోగలరు. సాధారణంగా అది వారి చివరి జన్మ అవుతుంది. మిగిలిన 
ఎవరికీ ఈ అవకాశం లేదు. మిగిలినవారు పుణ్యం ఎక్కువ అయ్యేకొద్దీ అగ్రవర్ణాల్లో 
లేదా సుఖ సాధనాలు గల ధనికుల ఇళ్ళల్లో పుడతారు. పుణ్యం ఇంకా ఎక్కువ 
ఉంటే ఆథ్యాత్మిక విద్యని అభ్యసించే ఇళ్ళల్లో పుడతారు. పాపాధిక్యం గలవారు - 
స్థావరాలు, చెట్లు, పొదలు ఇలా జన్మిస్తారు. an 

అందుకే సద్గుణాలు, సత్మర్మలు ఆచరించే వారి సాహచర్యంలో ఉంటే. 
వారి ప్రభావంతో మనమూ మంచి పనులు చేసి మంచి జన్మలకి వెళ్తాం. చెడు. 
మనుషుల సావాసం వల్ల చెడు కర్మలు చేసి నీచ జన్మలకి వెళ్తాం. za 


యోనిమన్యే వ్రవద్యంతే శరీరత్వాయ దేహినః 


స్థాణుమన్యేనునంయతి యథాకర్మ యథా(శ్రుతమ్‌ 
-కఠ ఉపనిషత్తు - పంచమవల్లి-7 [| 
భావం: కర్మని అనుసరించి, జ్ఞానాన్ని అనుసరించి కొన్ని జీవాత్మల. న 

శరీరం కోసం గర్భంలోకి ప్రవేశిస్తాయి. మరికొన్ని జీవాత్మలు చెట్టు చేమలని, 
ఆశ్రయిస్తాయి. (మానవుడి పునర్జన్మ దేవతా శరీరం నించి గడ్డిపోచ దాః 
ఎందులోనైనా కలగచ్చని అర్థం) న. 
నూక్ష్మ శరీరం 
సూక్ష్మ శరీరం అంటే శరీరం అంతా ఆవరించుకుని ఉన్న, మ 
కంటికి కనపడని శరీరం. ప్రమాదవశాత్తు కాలు పోయినవారికి కాలు తీసేస్తే 
కొంతకాలం పాటు అక్కడ కాలు ఉన్నట్లుగా భావించి బాధపడతాడు. 
భౌతికంగా కాలు లేకపోయినా, సూక్ష్మ శరీరంలో కాలుండి అక్కడి బొథా 
మనసు గ్రహిస్తుంది. 


కర్మ - జన్మ 209 


శరీరం లోపల, కొంతమేర శరీరం బయట సూక్ష్మ శరీరం అంతటా 
ఆవరించుకుని ఉంటుంది. బయటకి వచ్చిన భాగాన్ని 'ఆరా' లేదా కిరణావళి 
అంటారు. కిరణావళి మనిషి భౌతిక శరీరం నించి ఎంతదూరం వ్యాపించి 
ఉంటుంది అన్నది అతని కర్మపరమైన వికాసాన్ని బట్టి ఉంటుంది. ఈ కిరణావళి ' 
విశాలమైన కొద్దీ దానివల్ల మనుషులని ఆకర్షించగలిగే శక్తి పెరుగుతూంటుంది. 
మన శరీరంలో ఊపిరి తిత్తులు, గుండె మొదలైనవి ఉన్నాయి. శరీరాన్ని కోసి 
చూస్తే బ్రతికి ఉండగా గాని, లేదా మరణించాక కాని అవి కనబడతాయి. కాని 
సూక్ష్మ శరీరం అలా కనపడదు. మన భౌతిక నేత్రాలకి కనిపించనంత సూక్ష్మంగా 
ఉంటుందది కాబట్టే దాన్ని సూక్ష్మ శరీరం అన్నారు. క్లిరియన్‌ అనే రష్యన్‌ 
శాస్త్రవేత్త కనిపెట్టిన కెమేరాతో ఈ ఆరాని ఫొటో తీయచ్చు. 

మనం ఈ భౌతిక శరీరం అనుకుంటాం కాని నిజానికి మనం ఆ 
సూక్ష్మ శరీరమే. మన భౌతిక శరీరాన్ని ఆధారంగా చేసుకుని సుఖదుఃఖాలని, 
అంటే కర్మ ఫలాలని సూక్ష్మ శరీరమే అనుభవిస్తుంది. మనం మరణిస్తే కాని ఈ 
భౌతిక శరీరం మనం కాదు అని అర్ధం కాదు. సూక్ష్మ శరీరం ఈ జడ శరీరాన్ని 
వదిలితే అప్పుడు దాన్ని మరణం అంటాం. సూక్ష్మ శరీరంలోని మన మనసుకి 

నస్‌ దేహం) మనం మరణించామని, దేహం కోల్పోయామని అర్ధమవుతుంది. ' 

జీవించి ఉండగా ఉన్న అన్ని ఆలోచనలు, భావాలు, రాగద్వేషాలు ఆ సూక్ష్మ 
శరీరానికి ఉంటాయి. కాని.జీవించి ఉన్న తనకి ఇష్టమైన వారితో సంభాషించడానికి 
మార్గం ఉండదు.జీవించి ఉన్నప్పుడే ఈ స్థితి మనకి నరకంగా అనిపిస్తుంది. 
మరణించాక ఇంకా దుర్భర స్థితి అవుతుంది అది. పైగా మనం వాటిని చూడలేం. 

భౌతిక శరీరం నించి సూక్ష్మ శరీరం విడిపోయి బయటకి వెళ్ళాక 
భౌతిక శరీరాన్ని కాల్చినా బాధని అనుభవించడానికి లోపల ఎవరూ, అంటే 
సూక్ష్మ శరీరం, అంటే జీవాత్మ, అంటే మనం ఉండం. భౌతిక శరీరం కేవలం 
జడ పదార్థమే కాబట్టి దానికీ బాధ తెలీదు. అందులోని జీవుడైన మనమే అవన్నీ 
అనుభూతి చెందేది. 


210 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


పుణ్య పాపాల కర్మల ఫలితంగా ఒక లోకం నించి మరో లోకానికి 
తిరుగుతూంటాం అనడానికి శాస్త్ర ప్రమాణాలు చాలా కనిపిస్తాయి. ఈ శ్లోకం 
కర్మ సిద్దాంతానికి చెందిన ఈ విషయాలని వివరిస్తోంది. 
దేహాప్తిర్విషయానక్తి నృంగతా లోక చారితా 
నర్వ మేతద్విజానీయా(త్రతి రూపన్య చాత్మనః 
-అద్వైత గీత 29 
భావం: తనకో దేహాన్ని పొందుట, ఇంద్రియ విషయాలందు ఆసక్తిని 
పెంచుకొనుట, ప్రపంచంతో అంటిపెట్టుకుని ఉండు స్వభావాన్ని కలిగి ఉండుట, 
పుణ్యపావ కర్మల భలితాలుగా ఒక లోకం నిండి మరో లోకానికి 
తిరుగుచుండుట-ఇవి అన్నీ ఆత్మ ప్రతిబింబమైన జీవుని లక్షణాలు. 
భూలోక, భువర్గోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్య 
లోకాలు ఉన్నాయని శాస్త్రం చెప్తోంది. ఇవి ఊర్థ్వ లోకాలు. ఇక అతల, వితల, 
పాతాళ లోకాలు అధో లోకాలు. కర్మలని బట్టి మనిషి ఏ లోకంలోనైనా జన్మ 
తీసుకోవచ్చని పెద్దలు చెప్తారు. 
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత 
అవ్యక్తనిధనాన్యేన తత్ర కా పరిదేవనా 
-గీత 2-28 
భావం: ఓ అర్జునా! ప్రాణులన్నీ పుట్టడానికి మునుపు, మరణానంతరం 
కూడా ఇంద్రియాలకి గోచరం కాక అవ్యక్తంగా ఉంటాయి. ఈ జనన మరణ 
మధ్య కాలంలోనే అవి ఇంద్రియాలకి ప్రకటితం అవుతాయి. ఇట్టి స్థితిలో 
వాటికై విలపించడం నిష్ప్రయోజనం. 
మన వాసనా సంస్మారాలని, కర్మలని మరణించిన తర్వాత మన వెంట 
ఇంకో జన్మకి తెచ్చి, కొత్త భౌతిక శరీరంలోకి వాటితో ప్రవేశించేది మన సూక్ష్మ 
శరీరమే అని యోగశాస్త్రం చెప్తోంది. దీని నిర్మాణంలో ఎనిమిది భాగాలుంటాయని 
సూక్ష్మ శరీరం గురించి శాస్త్రం ఇలా చెప్తోంది. 


కర్మ - జన్మ 211 


1. జ్ఞానేంద్రియ పంచకం 2. ప్రాణ పంచకం 3. భూత పంచకం 4. 
అంతఃకరణ చతుష్టయం 5. అవిద్య 6.కామం 7. కర్మ 8. అనుపురులు. ఈ 
ఎనిమిది కలిసి సూక్ష్మ శరీరం అవుతుంది. 

ఇది పంచీకృతం కాని భూతాల ద్వారా సంభవిస్తుంది. ఈ సూక్ష్మ 
శరీరంలో అయిదు కోశాలు ఉంటాయి అని తైత్తరీయోపనిషత్తు చెప్తుంది. వాటిలో 
ఒకటే కంటికి కనపడేది. అది మొదటిదైన అన్నమయ కోశం. మిగిలిన నాలుగు 
భౌతిక నేత్రాలకి కనపడవు. 

1. అన్నమయ కోశం: మన దేహమే అన్నమయ కోశం. అన్నం వల్ల 
పుట్టి, అన్నం వల్ల పెరుగుతుంది కాబట్టి దీన్ని అన్నమయ కోశం అన్నారు. 

2. ప్రాణమయ కోశం: ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదానాలు 
అయిదు, వాక్కు పాణి, పాదపాయు, ఉపస్థ అనబడే కర్మేంద్రియాలు ఐదు 
కలిసి ప్రాణ కోశం. ఇది అన్నమయ కోశం అంతటా ఆపాదమస్తకం వ్యాపించి 
ఉంటుంది. 

3. మనోమయ కోశం: మనస్సు (మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు) 
ఐదు జ్ఞానేంద్రియాలైన కళ్ళు, చెవి, ముక్కు నాలుక, చర్మం కలిసి మనోమయ 
కోశం అవుతుంది. 

4. విజ్ఞానమయ కోశం: బుద్ధి, ఐదు జ్ఞానేంద్రియాలు కలిసి 
విజ్ఞానమయ కోశం అవుతుంది. 

5. ఆనందమయ కోశం: పై నాలుగు కోశాలకి అతీతంగా జీవాత్మ 
అనుభవించే ఆనందమే ఆనందమయ కోశం. దీనికి ఏదీ ఆధారంగా లేదు. 
మిగిలిన పై నాలుగు కోశాలకి ఇదే ఆధారం. 

ఈ పంచ కోశాలతో ఆవృతమై ఉన్న జీవుడు భ్రాంతికి లోనవుతున్నాడు. 


భ్రాంతి వల్ల ఇష్టం, అయిష్టం ఏర్పడుతాయి. మనం చేసిన పాపపుణ్యాలు ఆత్మ 


< 


చుట్టూ నమోదయి, అదే సూక్ష్మ శరీరంగా మారుతుంది. ఎప్పుడైతే అన్ని కర్మలూ 
ఖర్చయిపోయాయో అప్పుడు ఇక ఆత్మ చుట్టూ సూక్ష్మ శరీర ఆవరణ ఉండదు. 


212 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


అప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది. రమణ మహర్షి మరణించాక ఆకాశంలో ఓ 
జ్యోతి ప్రయాణించడం అంతా చూసారు. దీని గురించి ది హిందూలో వార్త 
కూడా వచ్చింది. అది కర్మ రహితమైన రమణ మహర్షి ఆత్మ అని చాలామంది 
భావిస్తారు. 
అగామి-వునర్జన్మ 
అగామిప్రతిబంధశ్చ వామదేవేనమిరతః 

ఏకేన జన్మనా క్షీజో భరతన్యత్రిజన్మభిః 

భావం: అగామి ప్రతిబంధకమనగా ఈ జన్మలో చేసుకున్న కర్మలు. 
వాటి వల్ల ఒకటి కాని, రెండు కాని ఎన్ని జన్మలైనా రావచ్చు. ప్రారబ్బము ఒక్కటే 
అయినా అది అనేక జన్మలకి సర్దుబాటు చేయబడి అన్ని జన్మలకి కారణం 
అవుతుంది. 

వామదేవుడికి ప్రారబ్దం ఒక్కటే అయినా, పూర్వ జన్మ జ్ఞానం కలిగినా 
మోక్షం రాలేదు. మళ్ళీ జన్మలో గర్భంలో ఉండగానే ప్రతిబంధకం పోయింది. 
జడ భరతుడికి ఒకే ప్రారబ్దంతో మూడు జన్మలు వచ్చాయి. ప్రతిబంధ రహితం 
అయితేనే దృఢమైన ఆథ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. 

స్వామి శివానంద (బుషికేశ్‌) అనేక ఆథ్యాత్మిక పుస్తకాలు రచించారు. 
మృత్యువు గురించి సృష్టిమరణం అనే పుస్తకంలో చెప్పింది క్రోడీకరించి కింద 
చెప్పబడింది. 

“ఓ జన్మ నించి ఇంకో జన్మకి వెళ్ళడానికి తెరుచుకునే తలుపే మృత్యువు. 
జీవాత్మ భౌతిక శరీరం నించి వేరు పడటం మరణం. ఇంకో దేహంలోకి ఆ ఆత్మ 
తిరిగి ప్రవేశించడం పుట్టుక. ఓ ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి మారినట్లుగా, మరణం 
అంటే ఓ శరీరం నించి ఇంకో శరీరంలోకి మారడం మాత్రమే. 


ళు జలగ లేదా గొంగళిపురుగు ఒక వస్తువు మీద నించి వేరే వస్తువు ' 


మీదకి వెళ్తున్నప్పుడు, రెండో వస్తువుని ముందుగా పట్టుకుని తర్వాత మొదటి 


కర్మ - జన్మ 213 


వస్తువు మీది పట్టుని సడలిస్తుంది. అలాగే ప్రస్థుత శరీరాన్ని వదిలిపెట్టే ముందు 
జీవాత్మ తాను పొందే తర్వాతి శరీరాన్ని దర్శిస్తుంది. (బృహదారణ్యకం 4-4-3) 
అంటే మనకి తర్వాత ఎలాంటి జన్మ వస్తుందో తెలుస్తుందన్నమాట. 
మరణ సమయంలో భౌతిక శరీరం నించి విడివడ్డ సమయంలో బరువుని ' 

దించుకున్నట్లుగా ఉపశమనాన్ని పరిపూర్ణ ప్రశాంతతని పొందామని మరణ 
కాల అనుభవాలని మహాత్ములు చెప్పారు. మరణించిన కొన్ని గంటల దాకా 
జీవాత్మ చైతన్యరహిత స్థితిలో ఉండి, మరణించిన సంగతిని వెంటనే (గ్రహించలేదు. 
బంధువులు, స్నేహితులు జరిపే ప్రార్ధనలు, కీర్తనలు, సదాలోచనలు ఆ జీవాత్మకి 
ఓదార్పుని ఇస్తాయి. జీవాత్మలు ఈథర్‌ నదిని సరిహద్దు తలంలో దాటడానికి 
ప్రయత్నిస్తాయి. దీన్ని హిందువులు వైతరణి అని, పార్టీలు ఛిన్నత్‌ వంతెన అని, 
మహమ్మదీయులు సిరాత్‌ అని అంటారు. ఇహలోకంలోని బంధుమిత్రుల 
ఏడుపులు, కేకలు, దుఃఖజనుల బాధ జీవాత్మలో తీవ్రమైన ప్రకంపనాలని కలిగించి, 
పైలోకాలకి వెళ్ళనీకుండా దారిలో అటకాయిస్తాయి. ఇవి వారికి గొప్ప నష్టాన్ని 
కలిగిస్తాయి. 


ఇంకా అనుభవించాల్సిన కర్మలు మిగిలి ఉన్నవారు పితృయానం అనే 
మార్గంలో వెళ్ళి కొంతకాలానికి మళ్ళీ వెనక్కి వచ్చి పుడతారు. ఇక 
అనుభవించడానికి ఒక్క కర్మా కూడా లేనివారు మరణించాక దేవయానం అనే 
మార్గం ద్వారా వెళ్ళి పరమాత్మలో ఐక్యం అయి ఇక పుట్టరు. (గీత 8-26) 


మరణానంతరం ఆత్మ ఏమవుతుంది? 


ఉన్నత ఆత్మలు ప్రశాంతంగా ఉండే సూక్ష్మ లోకాల్లో పుట్టే దాకా 
ఉంటాయి, సాధారణ ఆత్మలు సాధారణంగా వాటికి నిర్దేశించిన సూక్ష్మ లోకాల్లో 
ఉండకుండా ఈ భూమి మీద తమకి ఇష్టమైన వస్తువులు, మనుషులు, ప్రాంతాల్లోనే 
మనకి ఆద్భశ్యంగా కొట్టుమిట్టాడుతూంటాయి. 


214 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


మరణించిన మనిషి తిరిగి పుట్టడానికి ఎంత కాలం వడుతుంది? 


భూతలానికి తిరిగి వచ్చే ముందు సూక్ష్మతలంలో ఎంత కాలం 
నివశించాలి? కొన్ని నిముషాల నించి కొన్ని వందల ఏళ్ళు అందుకు పట్టచ్చు. 
రెండు దీన్ని నిర్ణయిస్తాయి. వ్యక్తిగత కర్మలు, మరణానికి ముందు ముద్ర. వారి 
కర్మల్లోని కొన్నిటిని సూక్ష్మ తలంలోనే అనుభవించవలసి ఉంటే అప్పుడు తిరిగి 
పుట్టడానికి కాంత సమయం పట్టచ్చు. అమిత ఇంద్రియ లోలత, తీవ్ర వాంఛల 


వలన ఆ జీవి పునర్జన్మని త్వరగా తీసుకుంటుందని శాస్తం. గర్భంలో ఉన్న - 


తొమ్మిది నెలల పదమూడు రోజులు తను అనేక కర్మలు చేసి మళ్ళీ పుడుతున్నందుకు 
విచారిస్తుంది. 'ఇకపై నేను బుద్ధిగా ఉండి కర్మ క్షయ దిశలో జీవిస్తాను. కొత్త 
కర్మలని సృష్టించుకోను” అని స్థిరంగా నిశ్చయం చేసుకుంటుంది. కాని ఈ 
ప్రపంచంలోకి రాగానే అదంతా మరిచి మాయా దేవి చేతుల్లో చిక్కుకుని 
స్వార్థపూరిత పనులలో కూరుకుపోతుంది అని శాస్త్రం చెప్తుంది. 
భగవద్గీత- వునర్జన్మ 
భగవద్గీతలో పునర్జన్మ గురించి భగవానుడు చెప్పిన కొన్ని ముఖ్య శ్లోకాలివి. 
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్యోతి నరో వరాణీ 
తథా శరీరాణి విహాయ జీరా న్యన్యాని నంయాతి నవాని దేహీ 
-గీత 2-22 
భావం: మానవుడు పాత వస్త్రాలని విడిచి కొత్త బట్టలని ధరించినట్లు, 
జీవాత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుంది. 


దేహినోస్మిన్‌ యథా దేహే కౌమారం యౌవనం జరా 
తథా దేహాంతర ప్రాప్తిః ధీరన్తత న ముహ్యతి 
-గీత 2- 13 


కర్మ - జన్మ 215 


భావం: జీవాత్మకు ఈ దేహంలోనే బాల్యం, యవ్వనం, ముసలితనం 
ఉన్నట్లే, ఇంకో దేహాన్ని పొందడం కూడా జరుగుతుంది. ధైర్యవంతులు ఈ 
విషయంలో మోహితులు కారు (దుఃఖపడరు) 


దేహినోస్మిన్‌ యథా దేహే కౌమారం యవ్వనం జరా 
తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న మువ్యాతి 
-గీత 2-18 
భావం: జీవాత్మకి ఈ దేహంలో కౌమారం, యవ్వనం, వార్ధక్యం ఉన్నట్లే 
మరియొక దేహ ప్రాప్తి కూడా కలుగుతుంది. ధైర్యవంతుడు ఈ విషయంలో 
బాధ పడడు. 
శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే 
ఏకయా యాత్యనావృత్తిమ్‌ అన్యయావర్తతే పునః 
-గీత 8-26 
భావం: ఈ రెండు మార్గములకి శుక్ల, కృష్ణ మార్గాలని లేదా దేవయాన, 
పితృయాన మార్గాలని వ్యవహార ప్రసిద్ధి'కలదు. ఇవి సనాతనములు. దేవయాన 
మార్గాన వెళ్ళే జీవులు పరమగతిని పొంది తిరిగి పుట్టరు. పితృయాన మార్గాన 
వెళ్ళేవారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో పడతారు. 


216 మల్లాది వెంకట కృష్ణమూర్తి 
10. కర్మ- ముక్తి 


ప్రాప్తేన యేన నో భూయః ప్రావ్రవ్య మవతిష్టతే 
తత్రాప్తా యత్నమాతిష్టేత్మృష్టయావి పొ చేష్టయా 
-వళిష్ట గీత, నిర్వాణ ప్రకరణం 
భావం: దేనిని పొందితే తిరిగి మరిక దేనిని పొందనవసరం ఉండదో, 
అట్టి శాశ్వత ఆత్మ ప్రాప్తి కొరకే గట్టి ప్రయత్నం చేయాలి. 
మోక్షం అంటే ఏమిటి? 
నిత్యానిత్యవస్తువిచారాత్‌ అనిత్య నంసార నుఖ దుఃఖ విషయ 
నమస్త క్షేత్ర మమతాది నమస్తబంధ సంకల్ప క్షయః మోక్షః 
అంటే, ఏది నిత్యం, ఏది కాదు అనే విచారణ వల్ల సర్వ ప్రపంచం 
తాత్కాలికం అని, అందులో కలిగే సంసారం, సుఖ, దుఃఖ విషయాల మీద, 
అన్నిటి మీదా నాది అనే (భ్రాంతి వల్ల కలిగే బంధ సంకల్ప నాశనమే మోక్షం. 
అంటే అన్ని రకాల బంధ సంకల్పాల క్షయమే మోక్షం. (నిరాలంబోపనిషత్‌-31) 
మనుష్య జన్మ అనేది ఓ రెండు రోడ్ల కూడలి లాంటిది. లౌకిక జీవనం 
వైపైనా వెళ్ళచ్చు. లేదా ముక్తి వైపైనా మళ్ళచ్చు. 
స్వార్థ కర్మ- పారమార్ధిక కర్మ 
ప్రతీ మనిషి చేసే కర్మే రెండు మార్గాలు.. ఒకటి స్వార్థ కర్మ. రెండోది 


పరమార్థ కర్మ, స్వార్థ కర్మ అంటే తన స్వప్రయోజనాల కోసం మాత్రమే, ఒకోసారి 
అధర్మమైన పని చేయడం. తన ఆథ్యాత్మిక పరిణామ క్రమానికి వ్యతిరేకంగా 


చేసే పని స్వార్థ కర్మ అవుతుంది. ఇది చేసిన మనిషిని బంధిస్తుంది. 
పరమార్ధ కర్మ అంటే భగవంతుడికి సంబంధించిన పని అని చాలామంది 
భావిస్తూంటారు. కాని అది పరిపూర్ణ అర్ధం కాదు. ఇతరుల ప్రయోజనం కోసం 


తన స్వప్రయోజనాలని వదులుకుని పని చేయడం కూడా పరమార్ధ కర్మ అవుతుంది. = 


అలాగే తన ఆథ్యాత్మిక పరిణామ క్రమానికి అనుకూలంగా చేసే పని కూడా 


కర్మ - జన్మ 217 


పారమార్ధిక కర్మ అవుతుంది. సాధారణంగా స్వార్థ కర్మని పాపం అని, పరమార్ధ 
కర్మని పుణ్యం అని కూడా అంటూంటాం. పారమార్థిక కర్మ పుణ్యం లేదా 
జ్ఞానాన్ని ఇవ్వచ్చు. ల్‌ 

ముక్తికి నాలుగు యోగ మార్గాలు ఉన్నాయి. ఎవరికి ఏది మంచిది? 

భావావేశం కల భావుకుడికి భక్తి యోగం. 

చురుకైన బుర్ర గల మేథావికి జ్ఞాన యోగం. 

సహనం, ఓపిక కలవారికి రాజు యోగం. 

శరీరంతో చక్కగా పనిచేసే స్వభావం కల కర్మిష్టికి కర యోగం. 

భక్తి యోగం: వేటి బాధలు వాటికి ఉన్నాయి. భక్తి యోగం చేయడానికి 
దేవుడి మీద ముందు భక్తి ఏర్పడి నిలవాలి. ధర్మం మీద కూడా. ఎందుకంటే 
ధర్మ మార్గమే భక్తి మార్గం. అదే ముక్తి మార్గం. కాని అది చాలామందికి కష్టం. 

అనేక జన్మ నంసారచితే పావ నముచ్చయే । శ 

నాక్షీణే జాయతే పుంసాం గోవిందాభిముఖీ మతి ॥ 

భావం: అనేక జన్మలనించి చేస్తున్న పాప కర్మలు నశించనిదే వారికి 
భగవంతుని మీద భక్తి కలగదు. 

రాజ యోగం: రాజయోగానికి శరీరం సహకరించాలి. తగిన గురువు 
లభ్యం కావాలి. 

జ్ఞాన యోగం: ప్రారంభ దశలోని వారికి అన్నిటికన్నా కష్టం జ్ఞాన 
యోగం. ముక్త దశకి చేరుకున్నవారికే జ్ఞాన మార్గం సుళువు. తాను దేహం అనే 
భావన గలవారికి జ్ఞాన మార్గం కష్టం అవుతుంది. అనుభవించాల్సిన కర్మ అధికంగా 
ఉన్న మానవుల్లోని ఆ దేహ భావన బ్రహ్మ జ్ఞానాన్ని అంకురించనివ్వదు. జ్ఞానం 
మాట అలా ఉంచి, అసలు దైవం మీదకే దృష్టిని మరల్చనివ్వదా సంచిత కర్మ. 
అలాంటి వారికి భక్తి, ధ్యాన, కర్మ మార్గాలు మంచివి. 

ఐతే బండెడు పత్తిని ఓ అగ్గిపుల్ల కొన్ని క్షణాల్లో భస్మం చేసినట్లుగా, 
జ్ఞాన యోగం ద్వారా సంపాదించుకున్న జ్ఞానం అనంతకాలంగా ఆర్జించిన 


218 


కర్మలని ఒక్క క్షణంలో భస్మం చేసేస్తుంది. ఓ గుండ్రటి సున్నాలోని గీతకి మొదలు, 
చివరా, మధ్యా అనేదే ఉండదు. గీతలోని ఏ చిన్న చుక్కయినా మొదలూ అదే, 
చివరా అదే అవుతుంది. ఇలాగే జ్ఞానికి మొదలు, చివర అనేదే ఉండదు. ఇది 
జ్ఞాని లక్షణం. కాబట్టి మనిషి దైవభక్తి కలిగి ఉండటం జ్ఞాన మార్గానికి అర్హత, 
ముఖ ద్వారం అవుతుంది. 

యధథైధాంసి నమిద్దోగ్నిః భన్మసాత్కురుతేర్డున 

జ్ఞానాగ్నిః నర్వకర్మాణి భన్మసాత్మురుతే తథా 

-గీత 4-87 

భావం: ఓ అర్జునా! ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలని భస్మం చేసినట్లుగా 
జ్ఞానమనే అగ్ని కర్మలని అన్నింటినీ భస్మం చేస్తుంది. 

సాధారణంగా జ్ఞాన మార్గంలోని వారు కర్మ మార్గాన్ని చిన్న చూపు 
చూస్తారు. కర్మ మార్గం ఆథ్యాత్మిక ప్రగతికి కాని, మోక్షానికి కాని దారి తీయదని 
వారు గట్టిగా భావిస్తారు. దీని మీద ఓ జోక్‌. 

ఓ ఏక్సిడెంట్‌లో ఓ కర్మ యోగి మరణించాడు. అతని చిట్టాని తిరగేసిన 
చిత్రగుప్తుడు అతనికి స్వర్గార్హత ఉందని యముడికి చెప్పాడు. యముడు అతనికి 
వెంటనే ఓ తాళం చెవి ఇచ్చి స్వర్గానికి పంపుతూ చెప్పాడు. 

“మీ గది నంబరు ఎనిమిది. దయచేసి ఆరు, ఏడు గదుల ముందు 
పెద్దగా మాట్లాడకుండా రహస్యంగా వెళ్ళండి.” 

“ఎందుకని?” ప్రశ్నించాడు కర్మ యోగి. 

“ఆ గదుల్లో ఉన్న వారంతా జ్ఞానులు. కేవలం తమకి మాత్రమే స్వర్గార్లతే 


ఉందని, కర్మ యోగికి లేదని వారి నమ్మకం. మీరొచ్చారని తెలిస్తే వారు. 


బాధపడతారు. వారిని బాధించడం దేనికని.” నవ్వుతూ చెప్పాడు యముడు. 

జ్ఞానయోగులు ఏ స్థితిని పొందుతారో కర్మ యోగులు కూడా అదే 
స్థితిని పొందుతారు అని గీతలో ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. 
(గీత 5-5) 


మల్లాది వెంకట కృష్ణమూర్తి ! 


న యా. 


కర్మ = జన్మ 219 


యత్‌ సాంఖ్యైః ప్రావ్యతే స్థానం తద్యోగైరవి గమ్యతే 
ఏకం సాంఖ్యం చ యోగం చ యః వశ్యతి న వశ్యతి 
భావం: జ్ఞానయోగులు పొందే పరంధామాన్నే కర్మ యోగులు కూడా 
పొందుతారు. జ్ఞాన యోగ ఫలాన్ని కర్మ యోగ ఫలాన్ని ఒక్కటిగా చూసేవాడే 
యదార్దాన్ని గ్రహిస్తాడు. 
ధ్యాన, కర్మ, జ్ఞాన యోగాలు మూడూ ముక్తిని కలిగిస్తాయి. 
ధ్యానేనాత్మని వశ్యంతి కేచిదాత్మానమాత్మనా 
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చావరే 
-గీత 13-24 
భావం: కొందరు పరమాత్మని శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో ధ్యాన యోగం 
ద్వారా తమ హృదయాల్లో దర్శిస్తారు. మరి కొందరు జ్ఞాన యోగం ద్వారా, 
ఇంకొందరు కర్మ యోగం ద్వారా ఆ పరమాత్మని దర్శిస్తారు. _ " 
కింది శ్లోకం కర్మ యోగం జ్ఞానానికి రహదారి అని చెప్తోంది. 
నహి జ్ఞానేన నదృశం వవిత్రమిహ విద్యతే 
తత్స్వయం యోగనంసిద్ధః కాలేనాత్మని విందతి 
-గీత 4-88 
భావం: ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఇంకొకటి 
లేదు. శుద్ధాంతఃకరణం గల సాధకుడు చాలా కాలం కర్మ యోగాన్ని ఆచరించి, 
ఆత్మ యందు అదే జ్ఞానాన్ని తనంతట తానుగా పొందుతాడు. 
కర్మ యోగికి తను జ్ఞానాన్ని ఇస్తానని పరమాత్మ చెప్తున్నాడు. సరాసరి 
జ్ఞాన మార్గంలోకి దారి ఉన్నట్లు గీతలో భగవానుడు ఎక్కడా చెప్పలేదు. 
తేషాం నతత యుక్తానాం భజతాం ప్రీతి వూర్వకమ్‌ 
దదామి బుద్ధియోగం తం యేన మా మువయాన్తితే 
భావం: నిరంతరం ఎవరైతే నన్ను ప్రేమగా భజిస్తారో అలాంటి వారికి 
జ్ఞాన సంబంధమైన బుద్ధి యోగాన్ని ఇస్తాను. దాని ద్వారా వారు నన్ను పొందగలరు. 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


= 


220 


i 
కర్మ మార్గం: భక్తి, జ్ఞాన, యోగ చేయని మనుషులుంటారు కాని ఈ 
ప్రపంచంలో కర్మ చేయని మనిషంటూ ఉండడు... వేదం కాండయాత్మకం. కర్మ =. 
కాండ మొదటిదైతే, ఉపాసనా, జ్ఞాన కాండలు తరువాతవి. మొదటగా కర్మ 
కాండే చెప్పబట్టి కర్మని దాటే ఉపాసనా (భక్తి) జ్ఞాన కాండల్లోకి ప్రవేశించాలని = 
అర్థం చేసుకోవచ్చు. గీతలోని మొదటి ఆరు అధ్యాయాలు కర్మ కాండగా, తర్వాతి 
ఆరు భక్తి కాండగా, చివరి ఆరు అధ్యాయాలని జ్ఞాన కాండగా పెద్దలు 
విభజించారు. దీన్నిబట్టి కూడా కర్మకి మొదటి స్థానం లభించిందని భావించచ్చు. 
జనకుడు మొదలైనవారు కర్మాచరణ ద్వారానే కర్మబంధం నించి విడుదలై 
ఆత్మజ్ఞానాన్ని పొందారు (గీత 8-20) ఐతే ఏ రకం కర్మలు ముక్తి వైపు మనల్ని | 
నడిపిస్తాయి? ఇదే కర్మ కౌశలం. ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా, 
(ప్రాధమిక దశలో సత్మర్మలు చేస్తే మన గత పాప కర్మలని నశింపచేయడానికి, 
తద్వారా ముక్తి వైపు పయనించడానికి అవి ఉపకరిస్తాయి. నిష్కామ కర్మ కర్మ 
యోగంలోని ప్రధాన భాగం. | 
నిష్మామ కర్మ 
అవిద్యాం (శ్రేష్టయా శ్రేష్టః కాళయన్నేవ తిష్టతి 
మలం మలేనావవారన్‌ యక్తిజ్ఞో రజకో యథా 
భావం: బుద్ధమంతుడైన రజకుడు ఎలా భూమి యొక్క మలినమైన 
చవిటి మన్నుతో వస్రం యొక్క మలినాన్ని పోగొడుతుందో, అలా అవిద్యాపరమైన 
(పాప) కర్మని జ్ఞానసంబంధమైన ్రేస్ట (నిష్కామ) కర్మ పోగొడుతుంది. 

ఓ పనిని భగవంతుని సేవగా, 'దాని ఫలితం నాకు కాక ఇతరులకి - 
చెందాలి అన్న సంకల్పంతో చేసేది మనకి 'బంధం కాని కర్మ అవుతుంది. దీన్నే నే 
నిష్కామ కర్మ అంటారు. అలాకాక ఓ పనిని “ఈ పని నాది, నేను చేస్తున్నాను. | 
దాని ఫలితం నేను అనుభవించాలి" అనే భావనతో చేస్తే, అంటే దాని ఫలితం i 
ఇంకెవరికీ వెళ్ళకుండా మనమే అనుభవించాలి అనే స్వార్థంతో చేస్తే దాన్ని 
“బంధించే కర్మ అంటారు. గ్గి 


221 


నిష్కామ కర్మకి నాలుగు లక్షణాలున్నాయి. 1. శాస్త్రోక్తంగా చేసేది. 2. 
అనాసక్తంగా చేసేది. 3. ఇష్టాయిష్టాలు లేకుండా ఉదాశీనంగా చేసేది. 4. 
ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేది. /. 

భగవాన్‌ శ్రీ రమణ మహర్షి తనను చూడటానికి వేలూరు నించి వచ్చిన 
రంగయ్యకి విలక్షణ శైలిలో నిష్కామ కర్మ గురించి వివరించిన తీరు మనందరికీ 
చక్కటి బోధ అవుతుంది. ఓ వృద్ధుడు ఓ సారి కొండ పైకి వెళ్తున్న రమణులని 
నిష్కామ కర్మ అంటే ఏమిటని అడిగాడు. ఆయన చిన్నగా నవ్వి, తనకి సహజమైన 
మౌనంతో కొండ పైకి సాగారు. ఆ వృద్ధుడు వారిని అనుసరించాడు. సేద 
తీర్చుకోడానికి భగవాన్‌ ఆగినప్పుడల్లా తన సంశయ నివృత్తి కోసం ఆ వృద్ధుడు 
వారి వంక చూడసాగాడు. భగవాన్‌ మౌనం వీడకుండా పైకి వెళ్ళసాగారు. 

అకస్మాత్తుగా భగవాన్‌ ఓ చోట ఆగి, కింద పడి వున్న ఓ సన్నటి, 
పొడుగాటి చెట్టు కొమ్మని తీసుకున్నారు. దాన్ని నేలకి తాటించి చూసి, గట్టిగా 
వుందని తృప్తి పడ్డారు. దాని బెరడుని తీసేసారు. ఆ కర్రని ఏం చేస్తారా అని ఆ 
ముసలాయన ఆసక్తిగా చూసాడు. ఓ నునుపైన రాతిని భగవాన్‌ వెదికి తీసుకుని 
ఆ కర్రకి సానపట్టారు. దూరంగా మేకలను కాచుకుంటున్న ఓ పిల్లవాడు వచ్చి 
ఆ కర్రని చూసి అర్థించాడు. 

“భలే బావుంది. నాకివ్వరాదూ.” 

మౌనంగానే భగవాన్‌ వెంటనే ఆ కర్రని ఆ పిల్లవాడి చేతిలో ఉంచారు. 
దాన్ని తీసుకుని వాడు గెంతుతూ వెళ్ళిపోయాడు. భగవాన్‌ ఆ వృద్ధుని వంక 
చూసి చిరునవ్వు నవ్వారు. నిష్కామ కర్మ అంటే ఏమిటో ఆ ముసలతనికి తక్షణం 
అర్థమైంది. తరచి చూస్తే నిష్కామ కర్మలో ఈ నాలుగు భాగాలు ఉన్నాయి. 
ఇవన్నీ ఉంటేనే అది నిష్కామ కర్మ అవుతుంది. 

1. పని చేయి. 

2. నీ కోసం చేయకు. 

8. పరుల కోసం చేయి. 


కర్మ - జన్మ 


మల్లాది వెంకట కృష్ణమూర్తి 


222 


4. ఫలితం ఆశించకు. 
5. ఫలితం వస్తుందనుకుంటే దాన్ని దైవానికి సమర్పించు. 
శ్రీ రమణ మహర్షి తన 'ఉపదేశ సారంలో ఇదే చెప్పారు. ఈశ్వరార్చితం 
నేచ్చయా కృతవ్‌ం-చిత్సళోధ కం ముక్తిసాధ కవ్‌. అంటే కర్మలని 
ఈశ్వరార్చితంగా చేయాలి. కోరికలతో, ఫలితాన్ని ఆశించి స్వార్థ కర్మలని 
చేయరాదు. ఆ విధంగా నిష్టగా చేస్తే సత్మర్మలు చిత్తాన్ని శుద్ధి చేస్తాయి. చిత్తం 
పరిశుద్ధమైతే ముక్తికి సాధనమౌతుంది. 
నిష్మామ కర్మ ముక్తికి సోపానం అని పెద్దలు చెప్పింది ఓ ఈక్వేషన్‌గా 
కూర్చచ్చు. 
ఈశ్వరార్చిత కర్మ= చిత్త శుద్ధి= జ్ఞానం= కర్మ భస్మం= కర్మలు తక్కువ 
అవడం. 
కర్మాణి చిత్తశుద్ధ్వర్థం ఐకాగ్రార్థముపాననా 
మోక్షార్థం (బ్రహ్మవిజ్ఞానం ఇతి వేదాంత డిండిమః 
ఖావం: చిత్త శుద్ధి కోసం కర్మలు చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే 
కర్మలే చిత్తశుద్ధిని కలిగిస్తాయి. ఇతర కర్మలు బంధిస్తాయి. 
ఈ విధంగా కర్మలని కర్మ క్షయానికి సాధనంగా చేసుకోవచ్చు. నిజానికి 


భక్తులు, ధ్యాన యోగులు, జ్ఞాన యోగులు ఏదో రకమైన కర్మ చేయకపోతే వారు _ 


ముందుకు సాగలేరు. దీనికి విరుద్ధంగా, అంటే పరమేశ్వరార్చణం చేయకుండా = 
అనేక స్వార్థపూరిత కోరికలతో చేసే కర్మలు చిత్తాన్ని మలినం చేసి కర్మ క్షయానికి, - 
తద్వారా ముక్తికి దూరంగా తీసుకుని పోయి, జనన-మరణ చక్రంలో పడవేసే -. 
బంధాలకి హేతువులు అవుతాయి. కాబట్టి మనం చేసే కర్మలే మనల్ని 
బంధంలోకి, లేదా కర్మ విమోచనానికి తీసుకువెళ్తాయి. మన భావన మౌ' 

చాలు. దీన్నే ఆది శంకరాచార్యుల వారు 'చిత్తస్య శుద్ధయే కర్మ” ఆని చెవ్వు 
ఆయనే శివమానస పూజలో 'యద్యద్దుర్ద కరోమి తత్తదఖిలం శంభో! శివారాధిణణ 
అని చెప్పారు. అంటే 'వుదయం నిద్ర లేచింది మొదలు నిద్రపోయేదాకా మనం 


లా 


న. 


కర) - 
శ" జన్మ 223 


చేసే అన్ని కర్మలు నీ ఆరాధనగా భావిస్తున్నాను పరమశివా” అని అర్దం. ఈ 
కర్మయోగం ఆచరించకపోతే, జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే bea 
“తాను ఈ శరీరం కాదు, ఆత్మ. అత్మ అయిన తనకి శరీరం గా! 
తొడుగు మాత్రమే” అనే సంగతిని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న వారు చేపే 
వ వనీ కర్మ బంధమై చుట్టుకోదు. మనం దేహం అనుకోవడం లేదా ల 
అనుకోవడం అన్నవి సహజంగా, మన ప్రయత్నం లేకుండా మన wins 
స్థాయిని బట్టి జరిగేవి. అవి కేవలం స్థితులు. తాను దేహం అనుకోవడం ష్‌ వ 
అథమ స్థితి. తాను ఆత్మనని తెలుసుకోగలగడం పై, ఉత్తమ స్లితి. కింది అంత 
పై స్థితికి ఎదగడానికే సాధకుల ప్రయత్నాలన్నీ, . ల 
గి Rt స్థితిలో ఉన్న మనం ఎదగడానికి మనంచేసే కర్మల చేత 
బంధింపపడకుండా ఉండాలి. దానికో దారి, మనం చేసే ప్రతీ కర్మ తాలూకు 
ఫలితాలని మనం అనుభవించాలన్న ఆసక్తి ఉంచుకోకుండా, ఆ కర్మ ఫలాలని 
భగవంతుడికి అర్పణ చేస్తే అప్పుడా కర్మలు బంధాలు కావు. 'నేను ఈ = 
కాదు, దీన్ని ధరించిన ఆత్మే” అనే జ్ఞానం లేకపోయినా సరే, ఈశ్వరార్య క 
చేసే ఏవీ బంధాలుగా మారవు. ప అదా 
పూజా పుష్పాల్లా అవి సుకర్మలే కానవసరం లేదని, చెడ్డ కర్మల ఫలితాలు 
కూడా మనం భగవంతుడికి అర్చించవచ్చు (గీత 9-28) న 
శుభాశుభవలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః 
నన్న్యాన యోగయుక్తాత్మా విముక్తో మాముపైవ్యని 
భావం: సన్నాస యోగంలో స్థిరంగా ఉండి, సర్వ కర్మలని భగవంతుడినైన 
నాకే సమర్పించితే, శుభ, అశుభ రూప కర్మ బంధముల నించి ముక్తుడి, 
అవుతావు, తర్వాత నన్నే చేరుతావు. " 
a రాల నిగ్రహించే బదులు కర్మని ఇలా బంధం కాని కర్మగా 
pea పనుల్లో ఎలాంటి మార్చు ఉండదు కనుక అది మనకి 
త్తి గించదు. నిష్మామ కర్మలు మనల్ని ఎంతగానో ఆదుకుని, వున్నతులుగా 


224 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


చేస్తాయి. ఆధ్యాత్మికంగా ముందుకి వెళ్ళేలా చేసి, ముక్తి మార్గంలో పయనించేలా 
చేస్తాయి. పైగా మనకి దైవ కృప చేయూతని ఇస్తుంది. ముక్తికి దారి తీయించే 
దీన్నే కర్మ యోగం” అని కూడా అంటారు. 

కర్మ యోగం వల్ల ఈ జీవితంలో పెద్దగా మార్పులు కనపడక పోవచ్చు. 
తొలి శ్వాస నించి ఆఖరి శ్వాస దాకా మన జీవితంలోని ప్రధాన భాగాలన్నీ 
(ప్రారబ్ద కర్మల ద్వారా ముందే నిర్ణయమైపోయి వుంటాయి. కాని మనం ఇప్పుడు 
చేసే మంచి కర్మల వల్ల వచ్చే జన్మల్లో రావలసివున్న అగామి, సంచితాల్లోని 
దుష్మర్మలు నాశనం అయి వాటి నించి వచ్చే కష్టాలు తప్పక తొలగుతాయి. 

ఈ ప్రాపంచిక జీవితంలోని వ్యామోహాలు మనల్ని నిరంతరం పట్టి 
లాగుతూంటాయి. అందువల్ల దుష్మర్మల్లో చిక్కుకుంటాం. దీన్ని ఎదుర్కోడానికి 
మనకున్న చక్కటి ఆయుధం నిష్మామ కర్మలే. వాటి వల్ల మంచి సంస్కారాలు 
ఏర్పడుతాయి. అవి వచ్చే జన్మల్లో మనల్ని నిన్నటి అజీర్ణ వ్యాధి నేడు బెషధంతో 
ఎలా తగ్గుతుందో అలా పూర్వ జన్మ అశుభ కర్మలు ఈ జన్మలో చేసే నిష్కామ 
కర్మలతో క్షయిస్తాయి. 

యుద్దానికి వెళ్ళేవాళ్ళు శత్రువుల ఆయుధాల నించి రక్షణకి కవచాలని 
ధరిస్తారు. అలాగే మన కర్మలని భగవదర్పణం చేయడం కూడా మనం ఆ కర్మల 
ఫలితాలనించి రక్షణ పొందడానికి ధరించే అలాంటి కవచంతో పోల్చచ్చు. ఏ 
యుద్ధమైనా అందులో పాల్గొనే సైనికులకి తెలుస్తుంది. ఆ యుద్ధం కూడా కొంత 
కాలానికి పూర్తవుతుంది. కాని జీవుడు తన శత్రువులయిన, తను చేసే కర్మల 
ఫలాలని తెలుసుకోలేని స్థితిలో ఉండటం బాధాకరమైన విషయం. అది 
తెలుసుకుంటే కదా కర్మ ఫలాల నించి రక్షణ కవచం కోసం ఆలోచించేది. 


అందుకే అనాదిగా జీవుడు తను చేసే కర్మల బంధంలో చిక్కుకుని వాటి ఫలాలని 
అనుభవించడానికి అనేక జన్మలని ఎత్తుతున్నాడు. ఇలా జన్మ పరంపర నించి | 


విడుదల అవడానికి దైవ భక్తి, కర్మల భగవదర్పణ అన్నిటికన్నా ఉత్తమమైన 
దివ్య కవచాలు అవుతాయి. 


కాని ఇక్కడో సమస్య వస్తుంది. ప్రతీ పనీ చేసేప్పుడు ఇది 'భగవదార్పణం' 
అనుకుని చేయగలగడం సామాన్యులకి గుర్తుండడు కదా? మరెలా? అవతార్‌ 
మెహర్‌బాబా 1954లో కాకినాడకి వచ్చినప్పుడు ఒకరు ఇదే ప్రశ్నని అడిగితే 
ఆయన దీనికి ఓ పద్ధతిని సూచించారు. 
నిత్యం నిద్ర లేవగానే మన గురువుకి లేదా పరమాత్మకి ఆ సంగతి 
విన్నవించుకోవాలి. 
“స్వామి! ఈ రోజు నేను చేయబోయే సర్వ కర్మల ఫలితాలని నేను 
కోరడం లేదు కనుక నీకు అర్పిస్తున్నాను. కాబట్టి వాటిని నువ్వే స్వీకరించు.” 
అలాగే మళ్ళీ ఆ రాత్రి నిద్రకి వుపక్రమించే ముందు కూడా మళ్ళీ అదే 
ప్రార్థనని కన్‌ఫమ్‌ చేయాలి. 
'స్వామి! ఈ రోజు నేను చేసిన కర్మల తాలూకు ప్రతిఫలాలన్నిటిని నీకే 
వదిలేస్తున్నాను. కాబట్టి వాటన్నిటిని స్వీకరించి నన్ను అనుగ్రహించు.” , 
మొక్కుబడిగా కాక, చిత్త శుద్ధితో మనస్ఫూర్తిగా ఆచరించి ఆలా కర్మ 
సమర్పణ చేస్తే మనం ఆ రోజు చేసిన కర్మలు మనకి అంటవని మెహర్‌ బాబా 
హామీ ఇచ్చారు. దీన్నే కర్మ యోగం అంటారు. 
ఈ కింది శ్లోకం గీతలోని ముఖ్యమైన శ్లోకాల్లో ఒకటి. 
నర్వధర్మాన్‌ వరిత్యజ్య మామేకం శరణం వ్రజ 
అహం త్వా నర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః 
-గీత 18- 66 
భావం: సర్వ ధర్మాలని అంటే, సమస్త కర్తవ్య కర్మలని నాకు సమర్పించు. 
సర్వ శక్తిమంతుడను, సర్వాధారుడను, పరమేశ్వరుడు ఐన నన్నే శరణుకోరుము. 
అన్ని పాపాలనించి నిన్ను నేను విముక్తుణ్ణి చేస్తాను. శోకింపకుము. 
భగవద్గీతలో కర్మ యోగంలో పరమాత్ముడు చెప్పిన ప్రధాన కీలకం 
ఇదే. నిష్కామ కర్మ యోగం ప్రారంభిస్తే అది సంస్మారంగా మనకి అంటుకుని 
తర్వాతి జన్మల్లో కూడా మనం తిరిగి నిష్మామ కర్మలని చేసేలా పురికొల్పుతుంది 


226 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


నేవోభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే 
న్వల్పమవ్యన్య ధర్మన్య త్రాయతే మహతో భయాత్‌ 
-గీత2-40 
భావం: ఈ నిష్కామ కర్మ యోగాన్ని ప్రారంభిస్తే, దీనికి ఎన్నటికీ బీజ 
నాశనం లేదు. విపరీత ఫలితాల ఉండవు. కర్మ యోగాన్ని ఏ కొద్దిగా సాధన 
చేసినా అది జన్మ మృత్యు రూప మహాభయం నించి కాపాడుతుంది. 
బుద్ధియుక్తో జవోతీహ ఉభే నుకృతదుష్కృతే 
తస్మాద్యోగాయ యుజ్యన్వ యోగః కర్మను కౌశలమ్‌ 
-గీత 2-50 
భావం: సమత్వ బుద్ది కలిగి పాపపుణ్యాలని రెండింటిని బ్రతికి 
ఉండగానే వదిలేయ్‌. అప్పుడు కర్మ ఫలాలు అతనికి అంటవు. కాబట్టి నువ్వు 
సమత్వ బుద్ది రూప యోగాన్ని పాటించు. ఇదే కర్మాచరణంలో గల నేర్చు. 
దీనివల్ల కర్మబంధాలు అంటవు. 
పాప వుణ్యాలకన్నా జ్ఞానం (శ్రేష్టం 
వుణ్యం ప్రజ్ఞా వర్థయంతి క్రియామాణం వునః వునః 
పావం ప్రజ్ఞా నశ్యంతి క్రియామాణం పునః వునః 
భావం: మాటిమాటికీ పుణ్య కర్మలని ఆచరించడం వల్ల బుద్ది వికాసం 
కలుగుతుంది. అంతే కాక బుద్ధి విలక్షయమైన సుసంపన్నం అవుతుంది. అలాగే 
మాటి మాటికీ పాపాలని చేయడం వల్ల బుద్ధి అణగారి పోయి, నశించి పోతుంది. 
దుష్మర్మలని చేసి పాపాన్ని ఆర్జించినా లేదా సుకర్మలని చేసి పుణ్యాన్ని 
ఆర్డించినా వాటి ఫలాలు అనుభవంతో ఖర్చయి చివరికి ఆ రెండూ మిగలవు. 
అనుభవంతో అవి ఖర్చయిపోతాయి. అదే జ్ఞానాన్ని ఆర్జిస్తే అప్పుడు అది ఖర్చు 
కాక, మనం ముక్తిని పొందేదాకా మన వెంటే జన్మజన్మలకీ ఉంటుంది. కాబట్టి 


కర్మని పుణ్యం కోసం కాక జ్ఞానం కోసం చేయాలి. 'ఈ పనిని నేను చేస్తున్నాను" 


అనే భావనతో చేస్తే అది పుణ్యాన్ని తద్వారా పుణ్య ఫలానుభవాన్ని తెస్తుంది. 


కర్మ - జన్మ గా 


అలాకాక “నేను భగవంతుడి చేతిలో ఓ పరికరం అయి ఈ పనిని 
చేయించబడుతున్నాను. ఇందులో నా ప్రమేయం ఏం లేదు అనే భావనతో, 
సంకల్పంతో ఏ పనిని చేసినా అప్పుడది పుణ్యాన్ని బదులు జ్ఞానాన్ని ఆర్డిస్తుంది. 
ఏ మేరకి మనకి జ్ఞానం వస్తుందో ఆ మేరకి మన కర్మలు కూడా దగ్గమవుతాయి. 
అప్పుడు మనం చేసే కర్మలు మనల్ని ముక్తి వైపుకి తీసుకువెళ్తాయి. పాపంతో 
దుఃఖం, పుణ్యంతో సుఖం, జ్ఞానంతో మోక్షం కలుగుతాయి. ఇదే కర్మ కౌశలం. 

పాపపుణ్యాలు మేకులు. పంచభూత నిర్మితమైన శరీరానికి జీవి తన 
అత్మని ఈశ్వరార్చణం చేసి ఫలితాన్ని ఆశిస్తే ఆ దుష్మర్మలు, సుకర్మలనే మేకులతో 
బిగించుకోవడమే అవుతుంది. మనిషి పాపాల నించి పవిత్రుడు అవడం అన్నా 
లేదా నుఖాన్ని అనుభవించడం అన్నా తన ఆత్మని శరీరం నించి 
విడదీసుకోగలగడమే. ఈ మేకులని ఎన్ని తీసేయగలిగితే మనిషి తన ఆత్మకి 
లేదా సత్యానికి లేదా దేవుడికి అంత దగ్గరవుతూంటాడు. ? 

కర్మ గురించి మనం భయపదక్షర్లేదు. దానంతట అదే కర్మ ప్రమాదకారి 
కాదు. నిజానికి అది మనకి దేవుడు ఇచ్చిన చక్కటి ఆయుధం. దాంతో పళ్ళు 
కోసుకుంటామా లేక ఒళ్ళా అన్నది మన మీదే ఆధారపడుతుంది. దాన్ని దయతో 
కలపక పోయినా, లేదా స్వార్థాన్ని స్వలాభాన్ని జోడించి చేసినా అప్పుడే కర్మ 
ప్రమాదకారి అవుతుంది. ఉదాహరణకి ఓ వైద్యుడు ఆపరేషన్‌ చేస్తున్నాడు. ఆ 
సమయంలో తన ఇంటి సమస్యల గురించి ఆలోచిస్తూంటే అది రోగి ప్రాణాలకే 
ప్రమాదం కలిగించవచ్చు. రోగి చావకపోయినా, ఇది అధర్మ కర్మ అవుతుంది. 
బంధించే కర్మ అవుతుంది. అదే వైద్యుడు దయతో, రోగి ప్రాణాలు కాపాడాలన్న 
సంకల్పంతో ఆపరేషన్‌ చేస్తే, రోగి కర్మవశాత్తు మరణించిన అది ధర్మ కర్మ 
అవుతుంది. బంధించే కర్మ కాదు. 

ప్రేమ, దయ లేని ఏ కర్మయినా బంధానికి హేతువు. ఆ రెండిటిని 
జోడిస్తే అది బంధానికి కాక పై పై స్థితికి వెళ్ళడానికి హేతువు అయే నిస్వార్థ కర్మ 
అవుతుంది. 


228 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


ఆహార నిద్రాభయ మైధూనాని సామాన్యమేతత్‌ పశుభిః నరాణామ్‌ 
ధర్మహితేషాం అధికో విశేషః ధర్మేణహీనా వశుభిఃనమానామ్‌ 
-వివేక చూడామణి 
భావం: ఆహారం తినడంలోను, నిద్రపోవడంలోను, తనకన్నా 
శక్తివంతమైన వారికి భయపడటంలోను, సంతానాఖివృద్ధిలోను జంతువుకి, మనిషికి 
పోలిక ఉంది. మనిషిని జంతువునించి వేరు చేసేది ధర్మాచరణమే. 

కాబట్టి ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకుని ధర్మాచరణ చేస్తే వచ్చే 
జన్మల్లో తప్పక మనిషిగా పుట్టడమే కాక, అనాకారిగా, తక్కువ కులస్టుడిగా, 
నిరక్షరాస్యుడిగా లేదా దీర్హ వ్యాధిగ్రస్థుడిగా కాక ధర్మాత్ముడిగానో, యోగి గానో, 
అవధూతగానో సంపూర్ణ ఆరోగ్యంతో, ఐశ్వర్యంలో పుట్టే అవకాశాలుంటాయి. 
అంతేకాక ఆథ్యాత్మిక ఎదుగుదలకి సుకర్మలు చేయడం ఓ చక్కటి మార్గం అయి 
ఆఖరి జన్మకి త్వరగా చేరుకుని, జీవన్ముక్తుడవుతాం. అది సాధించడమే మనిషి 
జన్మకి పరమావధి: 

ఓ సందర్భంలో మాతా అమృతానందమయి ఇలా చెప్పింది. 

“కర్మ చక్రం గురించి మర్చిపో. గతం గురించి ఆలోచించి ప్రయోజనం 
లేదు. అది ముగిసి పోయిన అధ్యాయం. జరిగింది జరిగిందంతే. వర్తమానాన్ని 
ఎదుర్కో ముఖ్యమైనది వర్తమానం. ఎందుకంటే, మన భవిష్యత్తు పూర్తిగా 
వర్తమానంలో ఎలా జీవించాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. 
దేవుడి ఉనికి మాత్రమే మన జీవితంలోని ప్రతి క్షణంలో కలిసిపోయి ఉంటే 
మనం వర్తమానంలో ఉన్నట్లే. అంతదాకా మనం గతంలోనో, భవిష్యత్తులోనో 
ఉంటాము. వర్తమానం ఈ క్షణంలో ఉంటుంది. కాని మనం ఎల్లప్పుడు దాన్ని 
కోల్పోతూ ఉంటాము. మనం ఈ క్షణంలో జీవిస్తే మనం పూర్తిగా ఇక్కడే 
ఉంటాము. తర్వాత క్షణం పట్టించుకోకు. ఈ క్షణంలో దేవుడిలో, ఆత్మలో 
జీవించడం ద్వారా కర్మ నియతి మన మీద పనిచేయడం ఆగిపోతుంది. కర్మ 
అప్పుడు అంతం అవుతుంది.” 


కర్మ - జన్మ 229 


కర్మకి మూలం కోరిక. ముక్తి పొందాలన్న కోరిక ఒక్కటే మనిషి 
కోరదగ్గది. మిగిలినవన్నీ ఈ ప్రపంచానికి సంబంధించినవే. అవి మనల్ని జన్మ 
పరంపరలోకి నెట్టి హాని చేసేవే. 
వా ననా ద్వి విధాప్రోక్తా శుద్ధా చ మలినా తథా 
మలినా జన్మనో హేతుః శుద్ధా జన్మ వినాశినీ 
-యోగ వాసిష్టం వై. ప్ర 3-11 
ఖావం: కోరికలు శుద్ధం, అశుద్ధం అని రెండు రకాలు. అశుద్ధమైన 
కోరికలు పుట్టడానికి కారణం అవుతాయి. శుద్ధమైన కోరికల వల్ల జన్మరాహిత్యం 
కలుగుతుంది 
వైరాగ్యం 
భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయమ్‌ 
మానే దైన్య భయం బలే రివు భయం రూపే జరాయా భయం 
శాస్త్రే వాద భయం గుజే ఖలభయం కాయే కృతాంతాద్భయం 
సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమే వాభయం 
-భర్తృహరి 
భావం: భోగాలని అనుభవిస్తే రోగం వస్తుందని భయం. 
అభిమానవంతుడికి యాచించాల్సి వస్తుందనే భయం. బలవంతుడికి తన కన్నా 
బలంగల శతృవు రావచ్చని భయం. సౌందర్యవంతులకి అది పోయే ముసలితనం 
అంటే భయం. పండితుడికి తనకన్నా గొప్ప పండితుడితో వాదనలో ఓడిపోతానన్న 
భయం. గుణవంతులకి దుర్మార్గుల నించి భయం. దేహికి మృత్యువంటే భయం. 
ఈ భూమి మీద ప్రతీదానికీ ఏదో ఓ భయం. మనుషులకి అభయం ఒక్క 
వైరాగ్యమే ఇస్తుంది. | 
వైరాగ్యం అంటే లోకంలో అందరికీ నవ్వే. కాని వైరాగ్యం దుఃఖాన్నించి 
మనల్ని కాపాడే అద్భుత కవచం అని చాలామందికి తెలీదు. వేటి మీదా 
మమకారం, రాగం లేని వ్యక్తికి అవి పొందాలనే కోరిక, తద్వారా ఆరాటం 


230 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


ఉండవు. దాంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వైరాగ్యాన్ని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ 
'పవిత్రమైన పేదరికం” అన్నాడు. వైరాగ్యం అనుభవం మీద, వివేకం మీద 
రావాలి తప్ప ప్రయత్నిస్తే వచ్చేది కాదు. జ్ఞానం గలవారికి సాధారణంగా వైరాగ్యం 
ఉంటుంది. విరాగి సాధారణంగా సుకర్మలు తప్ప దుష్మర్మలు చేయడు. నేను, 
నాది(కర్శృత్వ, భోగత్వాలు) అనే భావాల అంతర్జానమే వైరాగ్యం అంటే. 

ఒకతను సర్వం త్యాగం చేసి హిమాలయాలకి వెళ్ళిపోయాడు. 
బదరీనాథ్‌లో ఓ గుహలో జీవిస్తూ దాని ముందున్న ఓ బండరాయి మీద 
నగ్నంగా కూర్చుని తపస్సు చేసుకోసాగాడు. అలా పాతికేళ్ళు గడిచాయి. ఇతనిలానే 
విరాగి అయిపోయిన మరొకతను సరిగ్గా అక్కడికే తపస్సు చేసుకోడానికి వచ్చాడు. 
అలికిడికి గుహలోంచి బయటకి వచ్చిన మొదటి విరాగి తను నిత్యం కూర్చునే 
బండరాయి మీద కొత్తతను కూర్చుని ఉండటం చూసి 'స్వామి! అది నా చోటు. 
మీరు ఇంకో చోటు చూసుకోండి” అన్నాడు. పాతికేళ్ళ సాన్నిహిత్యంతో అన్నిటినీ 
త్యాగం చేసి వచ్చిన ఆ విరాగికి ఆ బండరాయి మీద రాగం కలిగి, అది తనది 
అనిపించింది. 

వైరాగ్యం అబ్బడం తేలిక కాదు. కోరికలని దాటగలిగిన స్థితే నిజమైన 
వైరాగ్య స్థితి. తర్వాతే ముక్తి లభిస్తుంది. చీకటి పోవడానికి కాంతి ఎలా అవసరమో, 
అలాగే దీపానికి ప్రమిద, నూనె, వత్తిలు ఎలా అవసరమో అలా జ్ఞానం అనే 
వెలుగు మనలో జనించడానికి వైరాగ్యమనే ప్రమిద, భక్తి అనే చమురు, 
తత్త్వవిచారం అనే వత్తి, ఏకాగ్ర మనసు అనే అగ్ని అవసరం. అప్పుడే మనలో 
జ్ఞాన జ్యోతి వెలిగేది. 

ప్రాణాలని నిలుపుకోడానికి, ఆహారం సంపాదించడానికి చేసే ధర్మమైన 
కర్మ, ఈశ్వరార్చితం చేసిన కర్మ మాత్రమే సుకర్మ మిగిలినవి, అంటే దేహయాత్రకి 
సంబంధంలేని కర్మలన్నీ వృధా కర్మలే. మనం కర్మలని కేవలం జీవన యాత్ర 
కోసమే కాక, అందుకు అవసరం లేని అనేక కర్మలని చేస్తున్నాం. అప్పుడు పశు 
పక్ష్యాదులకి మనకి తేడా లేదని, నింద లేని కర్మని చేయాలని శాస్త్రం చెప్తోంది. 


కర్మ - జన్మ 231 


అ(త్రావారార్థం కర్మ కుర్యాదనింద్యం 

కుర్యాదాహారం ప్రాణనంరక్షణార్థమ్‌ 

ప్రాణాస్పంధార్యాస్త త్త్వజిజ్ఞాన నార్థం పై 

తత్త్వం జిజ్ఞాన్యం యేన భూయో న జన్మ 

-యోగ వాసిష్టం 

భావం: ఆహారం కోసం నిందలేని కర్మని చేయాలి. ప్రాణాన్ని 
నిలుపుకోడానికి ఆహారం స్వీకరించాలి. తత్త్వం తెలుసుకోడానికి ప్రాణాలు 
నిలుపుకోవాలి. జన్మరహిత స్థితి కోసం తత్త్వం తెలుసుకోవాలి. 

ఎందుకంటే... 

జీవళ్ళివళ్ళివోజీవన్సజీవః కేవలశ్ళివః 

తుషేణ బద్దో ప్రీపొస్స్యాత్తుషాభావేన తండులః 

-స్మందోపనిషత్తు 

భావం: జీవుడే శివుడు. శివుడే జీవుడు. ఆ జీవుడే సాక్షాత్‌ శివుడు. 
పొట్టుచే కప్పబడినప్పుడు దాన్ని వడ్లగింజ అనీ, పొట్టు పోయాక ఆ గింజని 
బియ్యమనీ ఎలా అంటామో, అలా కర్మచే బద్భుడైనవాడు జీవుడు. కర్మ నించి 
ముక్తుడైనవాడు శివుడు. 

అప్పుడు... 

ఏవం బద్ధన్తథా జీవః కర్మనాశే నదాశళివః 

పాశమద్ధన్తథా జీవః పాళముక్తన్సదాశివః 

-స్మందోపనిషత్తు 

భావం: పొట్టుతో వున్నంతవరకే ఏ విత్తనమైనా మొలిచేది. పొట్టు 
పోతే ఏ గింజా మొలకెత్తదు. అలాగే అజ్ఞానం వుండే దాకానే జనన మరణాలు 
వుంటాయి. బ్రహ్మ నిష్టా, జ్ఞాన విచారాలతో ఆవిద్య తొలగిన జీవుడు ఇక జనన 
మరణాలని పొందడు. అదే ముక్తి. 


232 | 

మనం తీర్చాల్సిన కర్మలు వున్నంతకాలం మనం మానవులం. అవన్ని 
శేషం లేకుండా తొలగిపోతే మనం జీవన్‌ముక్తులం అవుతాం. జీవన్‌ముక్తుడు 
ప్రారబ్ద కర్మలు నశించేదాకా శరీరధారియై తర్వాత మరణిస్తాడు కాని వెంటనే 
శరీరం రాలిపోదు. ఇక మళ్ళీ పుట్టడానికి ఒక్క కర్మా మిగలని జీవన్‌ముక్తుడు 
మెలకువతోనే, స్పృహలోనే నిర్భయంగా తన శరీరాన్ని వదలగలడు. కర్మలన్నీ 
ఖర్చయిన యోగి శరీరం నించి ప్రాణం బయటకి వెళ్ళదు. అతని సహస్రారంలోనే = 
అది కలిసిపోతుంది. అతనికిక ఒక్క కర్మా మిగిలి ఉండదు కనుక జన్మించడం, 
తిరిగి మరణించడం అనే దుస్థితి కలగదు. జనన మరణాలు అతని విషయంలో 
మరణిస్తాయి. అదే ముక్తి. అదే మోక్షం. అలాంటి యోగులకి మూడు నెలల 
ముందే తమ మరణం గురించి తెలుస్తుంది. 

కన్మిన్ను విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి: దేనిని తెలుసుకుంటే 
అంతా తెలియబడుతుందో అప్పుడు ఆ ఒక్కటీ తెలియబడుతుంది. 


కాబట్టి ముక్తి కోరుకునే వారికి వైరాగ్య, జ్ఞాన, కర్మలు మనిషికి ముఖ్యం. | 


జ్ఞానం ప్రధానం న తు కర్మహీనం 
కర్మ ప్రధానం న తు బుద్ధిహీనం 
తస్మాదుభాభ్యాం తు భవేత్రసిద్ధః 
న హ్యేకపక్షో విహగః ప్రయాతి 


భావం: జ్ఞానం పొందడానికి కర్మలు ప్రధానంగా చెయ్యాలి. కర్మలు 


చేయడానికి సద్భుద్ధి ఉండాలి. ఈ రెండూ పక్షి రెక్కల్లాంటివి. ఒక్క రెక్కతో పక్షి 
ఎగరలేదు. అలాగే జ్ఞానం, కర్మ లేకుండా మనిషి ఆథ్యాత్మికంగా ఎదగలేడు. 


౯ 


ల 
గ, 


233 
11. ముక్తాయింపు 

ఏవం సాధారణం దేహమవ్యక్తవ్రభవావ్యయమ్‌ 

కో విద్వానాత్మసాత్‌ కృత్వా హన్తి జన్తూవృతేనతః 

-భాగవతం 10-10-11, 12 

భావం: ఈ దేహం ఎవరిది? అన్నం పెట్టి పోషించేవానిదా? పుట్టించిన 
తండ్రిదా? తొమ్మిది నెలలు మోసి కన్న తల్లిదా? తల్లిని కన్న తాతదా? దీనిచేత 
పని చేయించే బలవంతునిదా? స్మశానంలో దీన్ని కాల్చివేసే అగ్నిదా? 
రుద్రభూమిలో దీన్ని కొరికి తినే కుక్కలదా? 

చేసుకున్న కర్మలది అది దీని తాత్పర్యం. 

దుష్కర్మలు కష్టాలు, దుఃఖాల రూపంలో తిరిగి వచ్చి మనల్ని 
తాకుతాయని తెలిస్తే ఆ దుష్మర్మని చేయం. ఈ సత్యాన్ని గుర్తించి కర్మ విషయంలో 
అప్రమత్తంగా ఉండాలి. ఈ రాత్రి పరస్త్రీతో గడిపితే మర్నాడు ఉదయానికల్లా 
కుష్టు వ్యాధి వస్తే, అప్పుడు లోకంలో ఎవరైనా ఆ పని చేస్తారా? వచ్చి తీరుతుంది. 
కాని వెంటనే కాదు. ఎప్పుడో జరిగే ఫలితం మనల్ని వస్తుందని నమ్మించదు, 
భయపెట్టదు. బేంకుకి వెళ్ళి డబ్బు దోచుకువస్తే వారిని పట్టుకుని శిక్షించే పద్ధతే 
లేకపోతే, మనలో చాలామంది అవసరం అయినప్పుడు బేంకు దొంగతనం 
చేయడానికి భయపడరు. దాని ఫలితం తెలుసు కాబట్టి డబ్బవసరం ఉన్నా ఆ 
చెడు పనిని చేయరు. ఇలాగే మనం చేసే ప్రతీ దుష్మర్మకీ దుఃఖం అనే ఫలం 
తప్పుదు అని నమ్మినవారు దుష్మర్మని చేయడానికి సందేహిస్తారు. తనని నమ్మినవారిని 
కర్మ సిద్ధాంతం పవిత్ర మార్గంలో ఉంచుతుంది. 

పాప భీతి, దైవ ప్రీతి కవలలు. ఈ రెంటికీ ఒకదానితో మరో దానికి 
అవినాభావ సంబంధం ఉంది. దైవ ప్రీతి పెరిగే కొద్దీ పాపభీతి కూడా 
పెరుగుతూంటుంది. అలాగే పాప భీతి కలిగే కొద్దీ దైవ ప్రీతి పెరుగుతుంది. ఈ 
కవలల వల్ల కాని పరిస్థితి చక్కబడదు. టేంకులో నీళ్ళుంటేనే కొళాయిలో మనకి 
నీళ్ళు వస్తాయి. టేంకు ఖాళీగా వుంటే నీళ్ళు రావు. అలాగే ఈ జన్మలో పుణ్య 


3 


234 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


కార్యాలతో మన టేంకుని నింపుకుంటేనే వచ్చే జన్మలో మనకి విజయాలు, 
సుఖాలు లభిస్తాయి. దాన్ని పాపంతో నింపుకుంటే దాన్ని తెరిచినప్పుడు వచ్చే 
ధారతో మనమే నష్టపోతాం. దుర్గుణాలనే కలుపుని మనలోంచి ప్రయత్నపూర్వకంగా 
తీసేస్తే తప్ప సద్దుణాలనే పైరు పెరగదు. 

ద్వంద్వాలు, అంటే జంట లేకపోతే వికాసానికి కాని, పరిణామానికి 
కాని ఆస్మారం ఉండదు. పరమాత్మ సర్వశక్తిమంతుడు. సర్వ శక్తులు అయనలో 
ఉన్నాయి. ఈ ప్రపంచంలో కనపడే మోసం, దగా, దౌర్జన్యంలాంటివి కూడా ఆ 
సర్వశక్తుల్లోని భాగమే. దుఃఖం ఉంది కాబట్టే సుఖాన్ని కోరతాం. దుఖానికి 
సంబంధించిన అవగాహన లేకపోతే సుఖానుభవం తెలీదు. పరమాత్మ చేత 
ఆకర్షింపబడ్డవాడు ఆస్తికుడై సత్మర్మలు చేసేవాడు అయితే, పరమాత్మ చేత వికర్షణ 
కలవాడు నాస్తికుడై దుష్మర్మలు చేసేవాడు అవుతున్నాడు. ఆస్తికులకీ, నాస్తికులకీ 
పరమాత్మే ఆధారం: అలాగే సత్మర్మలకి, దుష్మర్మలకి పరమాత్మే ఆధారం. మంచి 
పని చేయడానికి కాని, చెడు చేయడానికి కాని మనిషికి స్వేచ్చ ఇవ్వబడింది. 
ఈనాడు ఎవరు సత్మర్మలు చేస్తున్నారో వారు కొన్ని జన్మల క్రితం దుష్మర్మలని 
చేసినవారే. 

నిజానికి కర్మ పరమాత్మ శక్తి. అంతిమ వేదాంత సత్యం అయిన 'సర్వం 
ఖల్విదం (బ్రహ్మ అనే అద్వైత సిద్ధాంతాన్ని బట్టి ప్రత్యేకంగా పరమాత్మకి దూరంగా, 
విడిగా కర్మ అంటూ ఏదీ లేదు. వ్యవహారికంగా కర్మ అని అంటూంటాం కాని 
కర్మ, పరమాత్మ వేరు వేరు కారు. 

ఈ అద్భుత సృష్టిలో కోటాను కోట్ల జీవులు సృష్టించబడి ఉన్నాయి. 
వీరిలో ఎవరి పుణ్యం అధికమో వారు స్వర్గానికి, ఎవరి పాపం అధికమో వారు 
నరకానికి పోతారు, అని మతపరమైన భావన. పాపపుణ్యాలు సమానంగా 
ఉన్నప్పుడు భూమిపై మానవులుగా జన్మించి, ముక్తిని పొందే కృషి చేస్తారు. 
స్వర్ణం అంటే ఉత్తమ జన్మ, నరకం అంటే నీచ జన్మ అని వేదాంతపరమైన 
భావన. 


వే. 


కర్మ - జన్మ 235 


ఆ దైవ శాసనాన్ని ధిక్కరించి స్వార్థంతో దౌర్జన్యాలు, దౌష్ట్యాలు, 
దుర్మార్గాలు చేస్తే, ఇక్కడ చట్టానికి చిక్కకపోయినా, మనం నమ్మినా, 
నమ్మకపోయినా ఆ దైవశాసనం ఏర్పరిచిన శిక్ష నించి ఏదో ఓరోజు ఎవరూ 
తప్పించుకోలేరు. మన దౌష్ట్యానికి సరి సమానమైన శిక్షని మనం అనుభవించి 
తీరాల్సి ఉంటుంది. 

ముక్తి సంగతి ఎలా ఉన్నా తిరిగి మనిషిగా పుట్టడం ముఖ్యం. 
“జంతూనాం నర జన్మ దుర్లభం” అని ఊరికే అనలేదు. కరెన్సీ నోట్లు, కామినీ, 
కాంచనాల కోసం కాదు ఈ నర జన్మ. ఆ తాత్మాలిక వాటి సేకరణతో హీన 
కర్మల రాశిని పెంచుకోక, ఇప్పటికే పోగయిన కర్మలని భస్మం చేసే రీతిలో మన 
ప్రవర్తన ఉండాలి, “ఎవరు చేసిన కర్మ వారనుభవింపకా తప్పదయ్యా, చేసిన 
కర్మము చెడని పదార్థం' లాంటివి తాత్త్వికులు మనలాంటి తళాంగు తతికిన 
తోలుబొమ్మల కోసమే చెప్పారు. 

ముత్యాలు ఓ బాధాకరమైన అనుభవం యొక్క అందమైన ఉత్పత్తి. ఓ 
ముత్యపు చిప్పలోకి ఓ ఇసుక రేణువు చొచ్చుకుని, అందులోని ఆయిస్టర్‌కి అది 
గుచ్చుకుంటే, ఆ గాయాన్ని నయం చేసుకోడానికి ఆయిస్టర్‌ ఓ ద్రవాన్ని విడుదల 
చేస్తుంది. కొంతకాలానికి ఆ గాయమే ముత్యంగా రూపుదిద్దుకుంటుంది. మనలోని 
పవిత్రతని స్వార్థం అనే ఇసుక రేణువు గాయం చేసినప్పుడు నిష్కామ యోగం 
అనే ద్రవంతో చికిత్స చేసుకుంటే కొంతకాలానికి మనం పవిత్రులం అయి ముక్త 
స్థితిని పొందుతాం. 

కర్మ సిద్ధాంతం వల్ల కలిగే లాభం 

మతం అంటే అరటిపండు తొక్కు లాంటిది. పై తొక్కు తీసేస్తేకాని 
లోపలి ఫలం అయిన ఆధ్యాత్మికత లేద్దా వేదాంత సారం దొరకదు. చిత్రగుప్తుడు, 
యముడు మతానికి చెందినవారు, యోని ద్వారా జన్మించి కర్మఫలం తీర్చుకోవడం 
వేదాంతానికి చెందింది. కర్మ ఫలం అనుభవిస్తేనే జీవి తన తప్పిదాన్ని తెలుసుకుని 
మరెన్నడూ అది చేయకూడదన్న పాఠాన్ని నేర్చుంటాడు. అప్పుడే ఆ కర్మ ఫలం 


236 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


పూర్తయినట్లు. లేదా ఆ పాఠం నేర్చుకునేదాకా ఎన్ని జన్మలకైనా ఆ కర్మఫలాన్ని 
అనుభవించాల్సిందే. ఇలా జీవుడు పై స్థాయికి ఎదుగుతాడు. 

కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే కలిగే లాభం అది మనల్ని పవిత్రంగా ఉంచేలా 
చేయడమే కాక మనశ్శాంతిని కూడా ఇస్తుంది. అంతా మన స్వప్రయత్నం వల్ల 
జరుగుతుందని అనుకున్నంత కాలం మన ప్రయత్నం ఫలిస్తుందా లేదా అని 
ఉత్మంఠ, ఫలిస్తే ఆనందం, ఫలించకపోతే మన ప్రయత్నం సఫలం కాలేదన్న 
ఆవేదన కలుగుతాయి. అదే మన పూర్వ జన్మ కర్మ ప్రకారం అంతా జరుగుతుంది, 
ప్రయత్నం విషయంలో మనం నిమిత్తమాత్రులం అని నమ్మితే అప్పుడా ఉత్మంఠ, = 
ఆవేదనలు ఉండవు. కురూపత్వం, సౌందర్యం, మూఢత్వం, సద్బుద్ధి, అల్బాయుష్ను = 


దీర్దాయుష్పు ఆరోగ్యం, అనారోగ్యం, ఐశ్వర్యం, పేదరికం, విద్య, అక్షరాస్యత, ' 
అధిక ఆదాయం, స్వల్ప ఆదాయం, కీర్తి, అపకీర్తి, కష్టాలు, సుఖాలు, నష్టాలు, = 


లాభాలు మొదలైనవన్నీ ప్రారబ్ద కర్మానుభవాలే తప్ప మన ప్రయోజకత్వం లేదా 


అప్రయోజకత్వం వల్ల కలగవు అన్న సత్యం తెలుసుకుంటే, అప్పుడు మనకి J 
నచ్చినవి జరిగినప్పుడు వాటికి మనం పొంగిపోము. అలాగే నచ్చనివి” 


దాపురించినప్పుడు కృంగిపోము. కర్మ సిద్ధాంతం ఇచ్చే గొప్ప లాభం ఈ సమత్వ 
బుద్ధి. దీనివల్ల గొప్ప మానసిక ప్రశాంతతని అనుభవిస్తాం. 


గెలుపు అంటే దేన్నయినా పొంది, దాన్ని చేజారకుండా. ( 


ఉంచుకోవడంగా చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చెప్తాయి. నిజానికి గెలుపు 
అంటే, ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకోకపోవడం. ప్రకృతిలో ఇవ్వడం తప్ప ఏదైనా 
వెనక్కి బదులుగా తీసుకోవడం లేదు. ఉదాహరణకి నదులు నీళ్ళిస్తే నేల ఆహారాన్ని 
ఇస్తుంది. మనం కూడా ప్రకృతి పద్ధతిని అనుసరిస్తే ప్రాచీన నియమం అయిన, 
'మనం ఇశ్చేది,చునం పొందుతాం, మనం తీసుకునేది మనం కోల్పోతాం” అనే - 
నియమం మన మీద పని చేస్తుంది. ఆ గెలుపుని ఎవరూ ఆపలేరు. ఇదే కర్మ. 
సిద్ధాంతం. ఇదే కర్మ సూత్రం. ఇదే కర్మ ఫలం. 
విశ్వకర్మణ నమః. 


కర్మ - జన్మ 237 


మనం చేసే కొన్ని కర్మలకి ఫలితాలు ఈ జన్మలోనే లభిస్తాయి. మరికొన్ని 

కర్మలకి ఫలితాలు మరుజన్మలో లభిస్తాయి. ఏ జన్మలో ఏ కర్మలకి ఫలితాలు 
అవ్వాలో కర్మ నిర్దేశకుదైన దేవుడికి బాగా తెలుసు. ఇంకా అనంత కోటి యోనుల్లోంచి 
శరీర ధారియె ఈ ప్రపంచంలోకి రావాల్సి ఉంటుందేమో? ఎవరి కర్మ ఎంతో 
ఎవరికి తెలుసు. 

మనిషిని ఉద్ధరించేవి లేదా పతనాన్ని గావించేవి కర్మలే. అందుకే నిద్ర 
నించి లేచేప్పుడు 'నా చేత మంచి పనులు చేయించు స్వామి” అని దణ్ణం పెట్టుకునే 
సాంప్రదాయం పూర్వం ఉండేది. మిగిలిన వాటిలా అదీ కనుమరుగైంది. యంహి 
రక్షతు మిచ్చంతి బుద్ధ్యా నంయోజయంతి తం అంటే ఎవరినైతే దేవుడు 
రక్షించదలచుకుంటే వారికి ఆయన మంచి బుద్ధిని ఇస్తాడని భగవంతుడు స్వయంగా 
చెప్పాడు. నైష్మర్య్య సిద్ధిని ప్రసాదించమని సర్వ కర్మ ఫల ప్రదాయిని అయిన శ్రీ 
దుర్గా మాతని కోరదాం. (దుర్గా అష్టోత్తర శతనామాల్లో ఎనిమిదవ నామం 
'సర్వ కర్ణ ఫల ప్రదాయై నమః) 

ప్రాపంచిక సుఖాల వెంట పరుగులు తీసే వారికి ఆథ్యాత్మిక విషయాలు 
కప్పల బెకబెకల్లా శ్రావ్యంగా వుండదు: కాని కప్పల బెకబెకలని విని 
ఆనందించేవారూ ఈ లోకంలో వున్నారు. వారు రైతులు. వర్షం రాబోయే సూచనగా 
కప్పలు అరుస్తాయి. అదేవిధంగా జ్ఞానాన్ని కోరే పాఠకులకి ఇందులోని విషయాలు 
ఆనందాన్ని ఇస్తాయి. ఈ పుస్తకాన్ని మీరు ఇంతదాకా ఓపికగా చదివారంటే 
మీకు ఆధ్యాత్మికతలో గల ఉత్సాహానికి మీకు అభినందనలు చెప్పి తీరాల్సిందే. 

భవిష్యత్తులో ఏం అవుతుందో ఎవరికి తెలుసు? తర్వాతి క్షణం చావుని 
తీసుకు రావచ్చు. కాని మరణం ముగింపు కాదు. తమస్సు తర్వాత ఉషస్సులా 
అది ఇంకో జీవితానికి మొదలు. అందుకు కారణం ముమ్మాటికీ కర్మే 

అందుకే కర్మకి నమస్కరిద్దాం. 


“తస్మై నమః కర్మణే.” 


238 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


రామాయణం - కర్మ సిద్ధాంతం 


గమనిక రామాయణంలో కర్మ బదులు చాలా శ్లోకాల్లో దైవం 
అనే వదాన్ని వాల్మీకి ఉపయోగించాడు. కర్మ దైవం ఒకటే అనే భావం 


గల ళ్లోకం వెనక పేజీల్లో ఓ దాంట్లో చూసాం. 


చధ్రాదిత్యౌ నభశ్చైవ గ్రవో రాత్ర్యహనీ దిశః 
జగచ్చ వృధివీ చేయం నగన&ఊధర్వా నరాక్షసా 


నిశాచరాణి భూతాని గృహేషు గృవాదేవతాః 
యాని చాన్యాని భూతాని జానీయుర్భాషితం తవ 
-అయోధ్య కాండ (11- 14,15) 
భావం: నూర్చ చంద్రులు, అకాశం, (గ్రహాలు, రాత్రి, వగలు, దిక్కులు, 
(ప్రవంచం, భూమి, గంధర్వులు, రాక్షనులు, రాత్రి తిరిగే జీవులు, గృవాదేవతలు, 
ఇంకా ఇతర భూతాలు నీ మాటని వినెదరు గాక! (వీరంతా కర్ణ సాక్షులని 
భావం) 
సుఖదుఃఖే భయక్రోధా లాభాలాభౌ భవాభవౌ 
యచ్చకించిత్తథా భూతం ననునైవన్య కర్మతత్‌ 
-అయోధ్య కాండ 22-22 
భావం: సుఖదుఃఖాలు, శాంతకోపాలు, లాభనష్టాలు, జనన మరణాలుకి 
కారణం ఊపొంవరానివి. వాటికి దైవం తప్ప మరో కారణం లేదు. 


కర్మ - జన్మ 239 


అనంకల్పితమేవేవా యాదకస్మాత్‌ ప్రవర్తతే 
నివర్హ్యారంభమారబ్ధం ననుదైవన్య కర్మతత్‌ 
-అయోధ్య కాండ (22-24) 
భావం: (ప్రారంభించిన వనికి అడ్డుగా ఊపాంవరాని విధంగా, 
అకస్మాత్తుగా ఏదైనా వచ్చివడితే అది దైవ విలనితమే. 


నిన్సంశయం మయా మన్యే వురా వీర కదర్యయా, 
పాతుకామేషు వత్సేషు మాత్ఫూణాం శాతితాఃస్తనాః 
- అయోధ్యకాండ (48-17) 
భావం: ఓ వీరుడా! క్రూరుడినైన నేను వూర్వజన్ములో, దూడలు పాలు 
తాగాలని అనుకుంటూండగా వాటి తల్లుల న్తనములని ఛేదించితిని. నందేవాం 


లేదు. 


నూనం జాత్యన్తరే కస్మిన్‌ స్రియః వుతైర్వియోజితాః 
జనన్యా మమ సౌమిత్రే తస్మాదేతదువస్థితమ్‌ 
-అయోధ్యకాండ (53-19) 
ఖావం: లక్ష్మణా! పూర్వజన్మలో ఎప్పుడో నా తల్లి గ్రీలని తమ 
వుత్రుల నుండి దూరం చేసినది. అందువల్లనే ఈ కష్టము వచ్చినది. నిజము. 


యదాచరతి కల్యాణి శుభం వా యది వాశుభమ్‌ 
తదేవ లభతే భద్రే కర్తా కర్మజమాత్మనః 
-అయోధ్య కాండ-63-6 
భావం: మంగళ స్వభావం గల ఓ కౌసల్యా! మానవుడు వుజ్యమైనను, 
పొవమైనను ఎట్టి కర్ణ చేయునో దానికి తగిన ఫలమునే పొందును. 


240 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


గురులాఘవమర్థానామారమే కర్మణాం ఫలమ్‌ 
దోషం వా యో న జానాతి న బాల ఇతి హోచ్యతే 
-అయోధ్య కాండ (63-7) 
భావం: తానేదైనా ఓ పనిని ప్రారంభించేప్పుడు అది మంచిదా, చెడ్డదా 
అనే విషయాన్ని, దాని వల్ల కలిగే ఫలితాన్ని ఎవడు తెలుసుకోడో వాడు బాలుడు 
(మూఢుదు) అని పెద్దలు చెప్తారు. 


కళ్చిదామ్రువణం ఛిత్వా వలాశాంశ్చ నిషించతి 
పుష్పం దృష్ట్వా వలే గృధ్నుః న శోచతి వలాగమే 
-అయోధ్య కాండ (63-38) 
ఖావం: అందమైన పెద్ద మోదుగు చెట్టు వూలని చూచి, దాని వళ్ళు 
బాగుంటాయని ఆశపడి ఒకడు మామిడి తోటని నరికి మోదుగ చెట్లని పెంచుతాడు. 
చివరకు దాని వళ్ళు చూసి వాతాశుడై దుఃఖిస్తాదు. 


అవిజ్ఞాయ ఫలం యో హి కర్మ త్వేవానుధావతి 
న శోచేతృలవేళాయాం యథా కింశుకసేచకః 
-అయోధ్య కాండ (63-9) 
భావం: తను చేసే కర్మకు ఎలాంటి ఫలం కలుగుతుందో తెలునకోక 
కర్ణ వెనకనే పరిగెత్తేవాడు (కర్మని చేసేవాడు) కింశుక వృక్షానికి నీళ్ళు పోని 
పెంచినవాడులా దుఃఖించును. 
తదిదం మేనుసంప్రాప్తం దేవి దుఃఖం న్వయంకృతమ్‌ 
సంమోవోదిహ బాలేన యథా స్యాద్భక్షితం విషమ్‌ 
-అయోధ్య కాండ (63-12) 
భావం: కౌనల్యా! తెలీక విషం తిన్న బాలుడికి వచ్చినట్లుగా నాకు 
కూడా ఇప్పుడు స్వయంగా చేసుకున్న దుఃఖం వచ్చి వడింది. 


కర్మ - జన్మ 241 


యా గతిః నర్వసాధూనాం స్వాధ్యాయాత్తవసా చయా 
యా భూమిదస్యాహితాగ్నే రేకవత్నీవ్రతన్య చ 


గోనవహన్రవ్రదాత్యాణాం యా యా గురుభృతామవి 
దేహన్యానకృతాం యా చ తాం గతిం గచ్చ వుత్రక 
-అయోధ్య కాండ (64-44, 45) 

భావం: సమస్తమైన సాధువులకి ఏ గతి లభించునో, స్వాధ్యాయం 
వల్ల, తవస్సుల వల్ల ఏ గతి లభిస్తుందో, భూదానం చేసినవాడికి, ఆపొతార్నికీ, 
ఏక్రపత్నీవ్రతం పాటించేవాడికి , వేయి గోవులని దానం చేసినవాడికి, పెద్దలని 
పోషించువాదికి, గంగ మొదలైన వుజ్వ నదుల్లో సంకల్ప పూర్వకంగా దేహత్యాగం 
చేసినవాడికి ఏ గతి లభిస్తుందో ఆ గతి నీకు లభించుగాక. (ఇవన్నీ నుకరలు) 

త్వామ హ్యేతాదృళో భావః క్ష్మిప్రమేవ గమిష్యతి 

జీవితాన్తకరో ఘోరో దాతారమివ దక్షిణా 


-అయోధ్య కాండ (64-57) 


భావం: అర్హుడికి ఇచ్చిన దానం దాతని ఫలరూపంలో తర్వాతి కాలంలో 
చేరినట్లు, నీ జీవితాన్ని అంతమొందించే ఘోరమైన ఇలాంటి పుత్ర శోకం నిన్ను 
చేరుకోగలదు. 


తస్యాయం కర్మణో దేవి విపాకః నమువన్థితః 
అవధ్ర్యైః నహ నంభుక్తే వ్యాధిరన్నరసే యథా 
-అయోధ్య కాండ (64-60) 


భావం: కౌసల్యా! అవథ్యమైన వన్తువులు కలివి అన్నం తింటే 
కాలాంతరమున వ్యాథి వచ్చినట్లుగా నేను ఎప్పుడో చేసిన ఆ కర్మకు ఫలంగా 
ఇది వచ్చింది. 


242 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


న నూనం దైవతం కించిత్‌ కాలేన బలవత్తరమ్‌ 


యత్ర దాశరథీ రామో భూమావేవ శయాత నః 
(అయోధ్య కాండ 88-12) 
భావం: దళరథ కుమారుడైన రాముడే నేలపై శళయనించాల్సి 
వచ్చిందనగా, ఏ దేవతైనా కాలం కంటే కొంచెం కూడా అధికమైన బలం 
కలది కాదని స్పష్టమవుతోంది. ఇది నిజం. 
కర్మ భలాలు తగిన కాలంలో వస్తాయి కాబట్టీ కాలం 
బలీయమైందని అర్ధం. 


న ను నద్యోవినీతన్య దృశ్యతే కర్మణః వలమ్‌ 
కాలోవ్యంగీభవత్యత్ర నస్యానామివ వక్తయే 
-అరణ్య కాండ (49-27) 
భావం: దుష్టకర్మ ఫలితం వెంటనే కనపడదు. పొలం పండటానికి 
ఎలాగో అలా పాపం ఫలాన్ని ఇవ్వటంలో కూడా కాలం అంగమయి, కొంతకాలం 
తర్వాత దాని ఫలాన్ని అనుభవింపక తప్పదు. 
వూర్వం మయానూనమభీవ్సితాని పాపానికర్మాణ్యన కృత్కృతాని 
తత్రాయ మద్యాపతితో విపాకో దుఃఖేనదుఃఖం యదహం విశామి 
-అరణ్య కాండ (63-4) 


భావం: తను వూర్వం ఎప్పుడో అనేక పావకృత్యాలు చేసి ఉంటాదని, 
తనకు కలిగే దుఃఖం ఆ పావ కర్ణ ఫలమే తప్పు ఇంకోటి కాదని రాముడు 
విలపిస్తూ అంటాడు. 


కర్మ - జన్మ 243 


గుణదోషకృతం జంతుః న్వకర్మవలహేతుకమ్‌ " 
అవ్యగ్రన్త దవాష్నోతి నర్వం(్రేత్యశుభాశుభమ్‌ 
-కిష్మింధా కాండ (21-2) 
భావం: ప్రతీ జీవుడు తన వూర్వ కర్టుల ప్రకారం నుఖదుఃఖాలని 
అనుభవిస్తాడు. నుగ్రీవుడి వల్ల వాలి మరణించాడని బయటకి కనిపించినా, 
వాలి న్వకర్ణు ఫలితంగానే మరణించాడు. వాలి నిమిత్త మాతుడు. 


నియతిః కారణం లోకే నియతి? కర్మసాధనమ్‌ 
నియతిః నర్వభూతానాం నియోగేష్వివా కారణమ్‌ , 
-కీష్కింధకాండ (24-5) 
భావం: ఈ లోకంలో అన్ఫింటికీ కారణం కాలమే. కాలమే కర్మలకి 
సాధనం. ఈ లోకంలో సమస్త భూతాలని (ప్రేరేపించే కారణం కాలమే. 


న కాలస్యాస్తి బన్గుత్వం న హేతుర్న వరాక్రమః 
న మిత్రజ్ఞాతి నంబన్థః కారణం నాత్మనో వళః 
-కిష్కింధకాండ (24-7) 
భావం: కాలానికి పక్షపాతం లేదు. దాన్సి వళం చేనుకొనే సాధనం 
కాని జయించే పరాక్రమం కాని ఎవరికీ లేదు. మిత్ళత్తం, జ్ఞాతిత్వం మొదలైన 
సంబంధాలు కాల (వవృత్తికి కారణం కాదు. కాలం ఎవరికీ వశం కాదు. 


నియతిః కారణం లోకే నియతిః కర్మ సాధనం 
నియతిః సర్వభూతానాం నియోగేష్వివా కారణం 
-కిష్మింధ కాండ (25-4) 


244 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


భావం: లోకాలన్నిటికీ కారణం భగవంతుడే. భగవంతుడే సకల కర్మలకు 
సాధనం. అతడే నకల జీవులని నియమించేవాడు. 


నకర్తా కన్యచిత్‌ నియోగేచావినేశ్వరః 
న్వభావేవర్తతేలోకస్తన్యకాలః పరాయణం 
-కిష్మింధ కాండ (25-5) 
భావం: లోకంలో ఎవడూ ఏ పనికీ కర్త కాని, ఇంకొకరు చేయడానికి 
(పేరకుడు కాని కాలేరు. లోకమంతా కాలానికి (పూర్వ కర్మ ఫలాలకి) వశమై. 
కర్మభలాలు కాలాన్ని అనుసరించే అనుభవంలోకి వస్తాయి. 


నకాలస్యాస్తి బంధుత్వం నహేతుర్నపరాక్రమః 
నమిత్రజ్ఞాతి సంబంధః కారణం నాత్మనోవశః 
-కిప్మింధ కాండ (25-7) 
భావం: కాలానికి ఎవనితోను బంధుత్వం కాని, పక్షపాతం కాని లేదు. 
కాలాన్ని వశవరచుకునే ఉపాయం కాని, కాలాన్ని జయించే వరాక్రమం కాని 
లేవు. కర్మానుసారం ఫలాన్ని వర్తింవచేసేదే కాలం. 


మనో హి హేతుః నర్వేషామిగ్టియాణాం ప్రవర్తనే 
శుభాశుభాన్వవస్థాను తచ్చ మే నువ్యవసితమ్‌ 
-సుందరకాండో సర్గ 11-41) 
భావం: పుణ్య కార్యాల్లో కాని, పాప కార్యాల్లో కాని ఇంద్రియాలు 
వ్రవర్తించుటకు కారణం మనస్సే. ఈ స్త్రీలని చూసినా నా మనస్సులో ఎట్టీ 
వికారమూ కలగక స్థీరంగా ఉంది. 


కర్న - జన్న 245 


నత్యం బతేదం ప్రవదన్తి లోకే! 
నాకాల మృత్యుర్భవతీతి నన్తః॥ 
-సుందర కాండ 28-3 


భావం: లోకంలో అకాలంలో మృత్యువు రాదని నత్పురుషులు 
చెప్పింది నిజమే. 


త్వామ ప్యేతాదృళో భావః క్షిప్రమేవ గమివ్యతి 
జీవితాన్లకరో ఫోరో దాతారమివ దక్షిణా 
రాజన్‌ న కాలనంకాశః సంయుక్తః కాలకర్మణా 


విద్రావ్య వానరీం సేనాం భక్షయిత్వా చ వానరాన్‌ 
-యుద్ధ కాండ (68-2)  ' 
భావం: రాజా! యమునితో సమానుడైన కుంభకర్ణుడు వానర సేనని 
తరిమివేసి, కొందరు వానరులని భక్షించి, కాలానికి కర్ణ వరివక్ష్వమవడంతో 
మరణించినాడు. 


న కామకారః కామం వా తవరాక్షస వుంగవదైవం 
చేష్టయతే నర్వం యతం దైవేన హన్యతే 
-యుద్ధ కాండ (113-23) 
భావం: ఓ రాక్షన ్రేష్టా' నీ చావు నీ కోరికని అనునరించి మాత్రమే 
రాలేదు. నర్వం దైవమే చేస్తోంది. దైవం చేత హత్తుడైన వారినే శత్చవు చంపుతాడు. 


246 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


నర్వ న్గరతు దుర్గాణి 
సర్వే భద్రాణి వశ్యతు 


సర్వః నద్బుద్ధి మాష్నోతు 
సర్వః సర్వత్ర నందతు 


భావం 
అంతా కష్టాలని దాటిపోవుదురు గాక! 
అంతా క్షేమంగా ఉందురు గాక! 
అందరికీ మంచి బుద్ధులే కలగును గాక! 
అంతా అన్ని చోట్లా అనందాన్ని పొందెదరు గాక! 


కర్మ - జన్మ 247 
మీ కేరక్టర్‌ ఎలాంటిది? 


ఏ కేషియరైనా ఎప్పుడైనా పొరబాటున మీకు ఎక్కువ చిల్లర ఇస్తే దాన్ని 
తిరిగి అతనికి ఇవ్వకుండా మీదగ్గరే ఉంచుకున్నారా? | 

మీ బాస్‌తో కాని, కొలీగ్స్‌ లేదా మీ జీవితంలో మీకు గత ఏడాదిగా 
తారసపడ్డ ఎవరితోనైనా మీరు ఏదైసా చిన్న అబద్ధమైనా సరే ఆడారా? 

మీ ఆఫీసులోని కాగితాలని లేదా ఇంటర్‌నెట్‌ని మీ వ్యక్తిగత అవసరానికి 
వాడారా? 

మీరు టేక్స్‌ని ఎగ్గొట్టారా? 

చదివిస్తానని ఎవరి దగ్గరనించైనా తీసుకున్న పుస్తకం తిరిగి ఇవ్వకుండా 
మీ దగ్గరే ఉంచేసుకున్నారా? 

ఆఫీసుకి సబ్‌మిట్‌ చేసిన మీ ఖర్చుల స్టేట్‌మెంట్‌ని పెంచి సబ్‌మిట్‌ 
చేసారా? 

సిడిని అనాథరైజ్డ్‌గా కాపీ చేసారా? 

మీ పిల్లలు స్కూలుకి వెళ్ళకపోతే అందుకు టీచర్‌కి తప్పుడు కారణం 
చెప్పారా? 

మీ పిల్లల వయసు విషయంలో రైలు ప్రయాణంలో కన్సెషన్‌ కోసం 
తగ్గించి చెప్పారా? 

మీరు ఇతరులకి అవసరం అయినప్పుడల్లా శారీరకంగా లేదా ఆర్థికంగా 
సహాయపడ్డారా? 

మీరు అపకీర్తిని పొందినా సరే, మీ ఆదర్శాలకి కట్టుబడి ఉంటారా? 

ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారనే కీర్తి మీకు ఉందా? , 

మీరు సంపాదించిన దాంట్లోంచి కొంత బీదలకి దానం చేస్తారా? 

మీరు ప్రభుత్వోద్యోగి ఆయితే లంచం తీసుకోకుండా పనిచేస్తారా? 

మీరు నెలకోసారైనా గుడికి వెళారా? 

మీరు నిత్యం దైవ ప్రార్థన చేస్తారా? 


248 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


మనం చేసే ప్రతీ కర్మ యొక్క ఫలితం మన మనసుకి తెలుసు. దాని 
ఫలితం యొక్క సంకేతాన్ని మనలోని అంతరాత్మ మన మనసుకి అంతర్గతంగా 
తప్పక ఇస్తుంది. ఆ సూచనని గ్రహించి దాన్ని బట్టి కర్మని ఆచరించడమా లేక 
మిన్నకుండటమా అన్నది మనం అలవాటు చేసుకోవాలి. నిజానికి మనం నీతిగా 
జీవించడానికి మనకి ఏ పుస్తకం, ఏ ప్రవచనం అవసరం ఉండదు. నిజమైన 
న్యాయస్థానం మన హృదయమే. చెడుని చేయద్దని మనస్సాక్షి అడ్డుకుంటుంది. 
అలాగే మంచిని చేయమని ప్రోత్సహిస్తుందది. కాని మనలోని స్వార్థ పూరిత 
మనసు మనస్సాక్షి తీర్పుని పట్టించుకోకుండా తనిష్టం వచ్చినట్లు తను 
ప్రవర్తిస్తూంటుంది. కాబట్టి హృదయం చెప్పే ధర్మాన్ని సర్వోన్నతంగా భావించి 
మనం దాన్నే ఆచరిస్తే చాలు. 

మనం చేసే కర్మలే మన కేరక్టర్‌ని తీర్చిదిద్దుతాయి. మన మనసు 
పరిశుద్ధంగా ఉంటే మంచి కర్మలు, అశుద్ధంగా ఉంటే చెడ్డ కర్మలు చేస్తాం. 
మనలోని ఈ మంచి, చెడులని నిర్ణయించేది మనం ఎంత స్వార్థంగా ఉన్నాం 
లేదా ఎంత నిస్వార్థంగా ఉన్నాం అన్నదే. పెద్ద విషయాల్లో నిజాయితీగా ఉండటం 
గొప్ప కాదు. మనం పట్టుబడ్డా పెద్దగా శిక్ష పడని చిన్న చిన్న విషయాల్లోనే 
నిజాయితీగా ఉండటం గొప్ప. ఇలాంటి సందర్భాలే మన సౌశీల్యాన్ని ఎత్తిచూపేవి. 

నిత్య జీవితంలోని ఏ వ్యహారంలోనైనా తప్పుగా ప్రవర్తించడం అంటే 
మీరు నిజాయితీగా ఉండకపోవడాన్ని సమర్థిస్తున్నట్లే. అవి కర్మ బంధానికి దారి 
తీస్తాయి. దుష్మర్మలని ఎంతగా తగ్గిస్తే మన తర్వాతి జన్మ అంత ఉన్నతంగా 
ఉంటుంది. ఇలాంటి చిన్న విషయాల్లో మనం నిజాయితీగా ఉండటం 
అలవరచుకుంటే అదో సంస్మారంగా మారి మన ప్రవర్తనని తీర్చిదిద్దుతుంది. 


వ్ల 


If you step on people in this life, you're going 
to come back as a cockroach. ~Willie Davis 


కర్మ - జన్మ 249 
దుష్మర్మలు- అవి తెచ్చే రోగాలు 


- స్వర్గీయ స్వామి శివానంద, బుషికేశ్‌ 


ల్‌ 


ముఖ్యంగా అందరిముందు, ఇచ్చిన 
మాటని నిలబెట్టుకోనివాడు, ఇతరులకి మానసిక బాధ 
పెద్ద ఆశాభంగం కలిగించేవాడు, 


స 


= 


దాంతో ఇతరులని పీడించేవాడు. 


శాశ్వత కంటి జబ్బులు. 
ఇతరుల ఆస్తి మీద కన్నేసేవాడు, ఏ ke 


ప్పు అంటించి చంపేవాడు. 


ఆహారంలో విషం పెట్టి కడుపులో బాధ 
కలిగేలా చేసి చంపేవాడు, అన్నంలో 


గేస్టెటిస్‌, కోలిక్‌. 


250 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


లోపలొకటి, బయటొకటి ఉంచుకుని చర్మ వ్యాధులు, దురదకి చెందిన 
ప్రవర్తించేవాడు, ధర్మపరుడిగా నటిస్తూ రోగాలు. 
ఇతరులని హింసించేవాడు, పిల్లల్ని 


/ 


పరనింద వినడానికి ఇష్టపడేవాడు, చక్రి సంబంధించిన వ్యాధులు. 
సరదూషణ చేసేవాడు, అశ్లీల పాటలు 


గుడితనం, లూకోడెర్మా. 
యు 


కలర్‌ బైండ్‌నెస్‌, కేటరేక్ట్‌, మెల్లకన్ను, 


చెట్టు కాలగా, లేదా కట్టెలు కాలగా 
మరణిస్తూ, అనేక జన్మలు అలాంటి 
పురుగులుగా పుడతారు. 


ప్రీలుగా పుట్టి, గర్భస్రావాలని 
అనుభవిస్తారు. 


కర్మ - జన్మ 251 


సిద్దులుగా నటించి ప్రపంచాన్ని మోసం యవ్వనంలో ఆకస్మికంగా 


నపుంసకులుగా అయి ఆనందాన్ని 


కోల్పోతారు. 


పయోరియా, దంత క్షయం, 
గొంతులో పుండు. 


అమాయక జంతువులకి ఆహారం 
అందకుండా చేసేవారు, వాటిని కొట్టి 


ప్రిమెచూర్‌ బర్త్‌ :బలహీన శరీరులు 
అవుతారు. 


విత్ర గ్రంధాలని, ఆథ్యాత్మిక కేన్సర్‌, గేస్టిక్‌ అల్సర్‌ 


ను 
pr) 


కుంటి వాళ్ళుగా పుడతారు: 
పక్షవాతం బారిన పడతారు: కీళ్ళ 
నొప్పులు, నఠాలకి సంబంధించిన 


బాధలు. 
నాలికకి సంబంధించిన కేన్సర్‌, 
మూగతనం 


పరమాత్మని పరిహసించేవారు, సాధు 
త్‌పురుషులని కించపరిచేవారు. 


అంటురోగం ప్రబలినప్పుడల్లా అది 
అంటుకుని అన్ని రకాల బాధలు 
పడతారు. 


అతిధికీ భ్రోజనం. పెట్టనివాడు: పయోరియా; స్టమక్‌ అల్సర్‌. 


252 మల్లాది వెంకట కృష్ణమూర్తి 


ఉపనయనం అయి శిఖని, ఉపవీతాన్ని 
దీసేసినవాడు; సంధ్వ వార్సనివాడు. నపుంసకత్వం; పిచ్చి. 


ఆస్త్‌మా: భరించలేని బాధని కలిగించే 
బ్రెయిన్‌ ట్యూమర్‌; గౌట్‌; కీళ్ళ వ్యాధి; 
లుంబాగో; గూని. 
జుట్టు రాలిపోవడం; లూకోదెర్యా 
కేటరేక్ట్‌; దంత క్షయం. 


కక్కువ జీతాలు ఇచ్చి, పనివాళ్ళ రక్తాః 


కుళ్ళిన కూరగాయలని, పళ్ళని, ధాన్యాన్సి 
దుంచివిగా నమ్మించి అమ్మేవాడు. 


ఎనీమియ్యా తిన్నది వంట 
పట్టకపోవడం; స్పీన్‌ కి 
య 


సంబంధించిన వ్యాధులు. 


భుజాల మీద, తల మీద కురుపులు, 
కడుపులో ఏబ్సెస్‌, వీపులో ఎగ్జిమా. 


హై విపి; తలతిరుగుడు; 
విపరీతమైన తల నొప్పి. 


ప్రజల సొమ్ముని సరిగ్గా 
ఉపయోగించనివారు. 


కర్మ - జన్మ 253 
భార్యలని కొట్టే భర్తలు, అర్భం 
దీసుకోకుండా పిల్లల్ని కొట్టే తల్లితండ్రులు. 
వనిచేన్తున్నట్లు నటిన్తూ జీతం, పక్షవాతం; కాళ్ళు, చేతులు, మెడ 


తీసుకుంటూ పని చేయనివారు. వణుకుడు; గుండె వేగంగా 
కొట్టుకోవడం. 


పుణ్యక్షేత్రాల్లో భక్తులని పీడించి డబ్బు వాంతులు, విరోచనాల వ్యాధి, 
పిండే పురోహితులు. గుడ్డితనం. 


ఊపిరి తిత్తులకి సంబంధించిన 
వ్యాధులు, డిఫ్తీరియా; నిమోనియా. 


ఏంజనా పెక్టోరియస్‌ (గుండె 
నొప్పి) పంటి నొప్పి; నెఫ్‌రిటిస్‌. 


శమ పిల్లల్ని ఆథ్యాత్మిక మార్గంలోకి 
వెళ్ళనీవ్వని తల్లితండ్రులు. 


ఏలుక లేదా పాము నివశించే చోటికి 
వెళ్ళీ రంధ్రాలని మూసేసేవాడు, చేపలని 
పట్టి గాలాడక అవి మరణించడానికి 
కారణం అయినవాడు, ఏ జీవి 
"ంతైనాసరే పిసికి చంపేవాడు. 


ఆస్త్‌మా, ఊపిరితిత్తుల వ్యాధి, 
నిమోనియా, ఇతర ఊపిరితిత్తులకి 
చెందిన వ్యాధులు. 


తేలు లేదా పాము కాటుకి 
గురవుతాడు 


విషం పూసిన ఆయుధాలతో చంపడం 
లేదా గాయపడేలా చేయడం. 


ర్వంతో ఇతరులని శాశ్వత 
బానిసత్వంలో ఉంచేవాడు. | 


254 మల్లాది వెంకట కృష్ణమూర్తి కర్మ - జన్మ 255 


పిసినారి అయి ఉండి, అధిక వడ్డీ రేట్లతో స్టాకులో ఉన్న పుస్తకాలు 
4 
మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు 
తీసుకున్నవారు మాడేలా చేసేవారు. ౯ 
అధ్యాత్మిక రచనలు 
01. కర్మ-జన్మ 130/- 
02. ఆధ్యాత్మిక చిన్న కథలు 60/- 
(డివైన్‌ లైఫ్‌ సొసైటీ, బుషికేశ్‌ సౌజన్యంతో) ast on కూటి se 
04. దైవం వైపు shad: 
05. ఓమైగాడ్‌ 70/- 
06.. తాత్త్విక కథలు 
ఉపసంహార శోకం 07. సద్దురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర 80/- 
“ 08. బెన్నత్త 70/- 
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా షం తక (1 
ర అలు 
(శ్రవణ నయనజం వా మానసం వాపరాధం 
విహిత మవిహితం వా సర్వమేతత్‌ క్షమన్వ | 01. మిసెస్‌ పరాంకుశం 50/- 
శివ! శివ! కరుజాబ్బే! శ్రీ మహాదేవ! శంభో! 02. రేపటి కొడుకు 50/- 
03. గుట్టు 70/- 
-శివమానస పూజా స్రోత్రం (ఆది శంకరాచార జై 
స; పూజా (త్రం: (ఇది:శంకరాత్రార్య) 02. ఎఫ్‌.ఐ.ఆర్‌ 80/- 
03. ప్రాక్టికల్‌ జోకర్‌ 70/- 
భావం: ఈ పుస్తకంలో తెలిసో, తెలీకో వాక్కుతో, మనసుతో 06 డిఫర్‌ డెక్‌ 50/- 
ఇంద్రియాలతో, బుద్ధితో, ఆత్మతో, సహజ స్వభావంతో దొర్లిన పొరపాట్లు, వాక్యా 07. కల్నల్‌ ఏకలింగం ఆఖరి ఎడ్వెంచర్స్‌ 50/- 
నోషాలు, లిఖిత దోషాలని మన్నించమని పాఠకుల్నీ పరమ శివుడ్ని ప్రార్థిస్తూ { _ 0& అంకుల్‌ సామ్‌ 40/- 
| = | 09. జయం 80/- 
దిన్ని ముగిస్తున్నాను. అ 
| 10. కల్నల్‌ ఏకలింగం ఎడ్వెంచర్స్‌ 50/- 
11. నివాళి 50/- 
=? ఓం లోకాః నమాస్తాః సుఖినో భవంతు :- '  12.నిన్నటి పున్నమి ' కర) 
“ఓం శాంతి శాంతి శాంతిః 13. అదిగో పులి ( 36/- 
14. అందమైన జీవితం 60/- 


60/- 


